ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం-1 857 


భారతదేశాన్ని బ్రిటిష్‌ కబంధ హస్తాలు నుంచి విముక్తం చేయడం 
కోసం జరిగిన తొలి సంగ్రామంగా 1857 తిరుగుబాటు విశిష్టతను 
సంతరించుకుంది. నిరంకుశత్వం, దోపిడి అణువణువునా నిండిన 
వలస పాలకులకు బెదురు పుట్టించి వారి నిష్కమణకు నాంది పలికిన 
ఈ తిరుగుబాటుకు కారణాలనేకం. 1848 నుంచి 1856 వరకు 
గవర్నర్‌ జనరల్‌గా పని చేసిన డల్లౌసి అమలు చేసిన రాజ్య సంక్రమణ 
విధానం తిరుగుబాటుకు ప్రధాన ప్రేరకంగా మారింది. దత్తత ద్వారా 
రాజ్యాధికారాన్ని అందుకునే అర్హతను తిరస్కరిస్తూ డల్లాసి 1848లో 
సతారా, 1849లో జైపూర్‌-సంబల్‌పూర్‌, 1850లో భగత్‌, 1852లో 
ఉదయ్‌పూర్‌, 1858లో జాన్సీ, 1854లో నాగపూర్‌ సంస్థానాలను 
ఆక్రమించాడు. పాలన అసమర్థతను కారణంగా చూపి అయోధ్య 
నవాబును తొలగించడంతో పాటు, మొఘల్‌ చక్రవర్తి రెండో బహ 
దూర్‌ షాను కూడా తొలగించాడు. ఈ పరిణామాలు భారతీయ పాల 
కుల్లో బ్రిటిషర్లపై వ్యతిరేకతను పెంచాయి. 

వీటికి తోడు పెరుగుతున్న పన్నుల భారం, ఉపాధి అవకాశాలు 
తగ్గిపోవడం, పెచ్చుమీరిన అసమానతలు, నేతన్నల బతుకులు దుర్భ 
రంగా మారిపోవడం వంటి కారణాలన్నీ ఆనాటి సమాజంలో ఆంగ్లే 
యుల పాలనపై అసంతృప్తిని రాజిల్లచేశాయి. మరోవంక క్రైస్తవ మతా 
న్ని వాయువేగంతో దేశంలో వ్యాప్తిచేయడం కోసం ఆంగ్లేయులు చేసిన 
ప్రయత్నాలు భారతీయుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. 1888 
చార్జర్‌ యాక్ట్‌ మిషనరీ స్కూళ్లు విస్తరించడం, క్రైస్తవాన్ని స్వీకరించిన 
వారికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని 1850లో ప్రవేశపెట్టిన చట్టం 
భారతీయ మేధావి వర్గంలో పునరాలోచనకు కారణమైంది. మరో 
వంక రెండు లక్షలకు పైచిలుకు ఉన్న భారతీయ సేనానుల పట్ల ఆంగ్లే 
యులు అనుసరిస్తున్న అణచివేత ధోరణి తిరుగుబాటుకు ఆజ్యం 
పోయడానికి ముఖ్య కారణమైంది. అతి తక్కువ జీతాలు, వర్ణ వివక్ష 
అవమానాల వంటివన్నీ దేశీయ సైనికుల్లో ఆగ్రహానికి కారణమయ్యా 
యి. సైనికులందరూ జుత్తును చిన్నగా కత్తిరించుకోవాలంటూ 
1856లో కానింగ్‌ ప్రవేశపెట్టిన నిబంధన సనాతన సంప్రదాయాలను 
అనుసరించే సిపాయిల్లో ఆవేశాన్ని రగిల్పింది. ఆవు కొవ్వు, పంది 
కొవ్వు పూసిన తూటాను ఉపయోగించాల్సిందేనంటూ 1856లో తీసు 
కున్న నిర్భయం హిందూ, ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయ 
పరచింది. 


వీరోచిత పోరు... 

1857 మార్చి 29న 84వ బెటాలియన్‌కు చెందిన మంగళ్‌ పాండే 
బ్రిటిష్‌ అధికారిపై తిరగబడి, కాల్పులు జరిపాడు. ఆ పరిణామం 
తర్వాత ఏప్రిల్‌ 8న అతడిని బహిరంగంగా ఉరితీశారు. అనంతరం 
185 మే 10న అనేకమంది సిపాయిలు తిరుగుబాటు చేసి ఖైదులో 
ఉన్న తమ సహచరులను విడిపించుకొని ఢిల్లీ బాట పట్టారు. జనరల్‌ 
బఖ్సీఖాన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరిన భారతీయ సేనానులు మే 11న 
మొఘల్‌ పాలకుడైన రెండో బహదూర్‌ షాను చక్రవర్తిగా ప్రకటిం 
చారు. వెనువెంటనే తిరుగుబాటు దేశం నలుమూలలకు పాకింది. 
ఢిల్లీని పునరాక్రమించుకుంటే మినహా తమకు అస్తిత్వం లేదని భావిం 
చిన బ్రిటిష్‌ పాలకులు నైవెలిన్‌, చాంబర్లీన్‌ల సారథ్యంలో సేనానుల 
ను పంపారు. సెప్టెంబర్‌ 20న రెండో బహదూర్‌ షాను, అతని 
భార్యను బంధించి వారిని రంగూన్‌కు తరలించారు. అత్యంత కీలక 
మైన ఘట్టంగా కాన్పూర్‌ తిరుగుబాటు చరిత్రలో నిలిచిపోయింది. 
తాంతియాతోపె, నానాసాహెబ్‌ల నేతృత్వంలో అత్యంత వీరోచితంగా 
జరిగిన పోరాటాన్ని కాలిన కాంప్‌బెల్‌, అతని సహచరుడు హావలా 
కలు ఎట్టకేలకు అణచివేశారు. అయోధ్య నవాబు వజీద్‌ అలీషాల 
తొలగింపును నిరసిస్తూ జరిగిన తిరుగుబాటుకు ఆయన భార్య బేగం 
బజరత్‌, మౌల్వి అహ్మదుల్లాలు నాయకత్వం వహించారు. జనరల్‌ 
ఫ్రాంక్‌, కాంప్‌బెల్‌, బహదూర్‌ జంగ్‌ గూర్దా సైన్యం కలిసికట్టుగా 
నిర్వహించిన దాడిలో అయోధ్య బ్రిటిష్‌ ఏలుబడిలోకి వెళ్లిపోయింది. 
జాన్సీకి నేతృత్వం వహిస్తున్న లక్ష్మీబాయి ఉదంతం 1857 తిరుగుబా 
టులో ఓ స్పూర్తిదాయక ఘట్టం. తాంతియాతోపె సహకారంతో లక్ష్మీ 
బాయి జరిపిన పోరాటాన్ని హ్యూగ్‌రోస్‌ ఆధ్వర్యంలోని బ్రిటిష్‌ సేనలు 
ఎదుర్కొన్నాయి. హోరాహోరి పోరులో 1858 జూన్‌ 18న జరిగిన 
పోరాటంలో లక్ష్మీబాయి బ్రిటిష్‌ సైన్యం చేతిలో మృతిచెందింది. 1859 
ఏప్రిల్‌ 19న తాంతియాతోపెను ఉరితీశారు. 


కారణాలు.. 

తిరుగుబాటు జాతీయ రూపాన్ని సంతరించుకోకపోవడం, సంఘటి 
తంగా జరగకపోవడం, భారతీయ రాజులు-జమిందారులు, బ్రిటిష 
ర్లకు సహకరించడం వంటి కారణాల వల్ల 1857 తిరుగుబాటు విఫల 
మైంది. కానీ తిరుగుబాటు కొత్త శకానికి నాంది పలికిందని చెప్ప 
వచ్చు. కంపెనీ పాలన రద్దయి దాని స్థానంలో బటిష్‌ ప్రభుత్వ 
ప్రత్యక్ష పాలన ప్రారంభమయింది. గవర్నర్‌ జనరల్‌ స్థానంలో 
వైశ్రాయి వచ్చారు. బ్రిటన్‌లో ప్రభుత్వ కేబినెట్‌లోని మంత్రిని భారత 
ప్రభుత్వ రాజ్య కార్యదర్శిగా నియమించారు. 1861 ఇండియన్‌ 
కౌన్సిల్‌ చట్టంతో న్యాయ చట్టం, పోలీస్‌ చట్టం అమల్లోకి వచ్చాయి. 
సైనిక వ్యవస్థలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. ఫిరంగి 


దళం పూర్తిగా బ్రిటిష్‌ అజమాయిషీలోకి వెళ్లింది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 


1 ఢిల్లీలో తిరుగుబాటుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్రిటీష 


ర్లకు చేరవేసి 1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్‌ చక్రవర్తి భార్య 
ఎవరు? 
ఎ) హజత్‌ మహల్‌ బి) జిన్నత్‌ మహల్‌ 
సి) ముంతాజ్‌ మహల్‌ డి) ఫాతిమ బేగం 
2.తిరుగుబాటు చెలరేగిన ప్రాంతాలను వరుసక్రమంలో గుర్తించండి? 


1) మధుర ని) జాన్సీ 
3) బరేలీ 4) కాన్సూర్‌ 
కింది వాటి నుంచి సమాధానాన్ని గుర్తించండి 
ఎ) 18342 వి 2,413 
సి)8,2,14 డి 42,83,1 
8.తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్‌ జనరల్‌ ఎవరు? 
ఎ) డల్లాసి వి) వెల్లస్లీ 
సి) కానింగ్‌ డి) జాన్‌ నికల్సన్‌ 


4.కిట్టూర్‌ తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు? 
ఎ) ధర్‌ రావ్‌ పవార్‌ బి) మధుకర్‌ షా 
సి) చిట్టూర్‌ సింగ్‌ డి) చెన్నమ్మ 
5.1857 తిరుగుబాటుకు కేంద్రస్థానం కాని ప్రాంతమేది? 
ఎ) ఢిల్లీ బి) లక్నో 
సి) ఆగ్రా డి) గ్వాలియర్‌ 
6.1857 తిరుగుబాటులో చిట్టచివర లొంగిపోయిన నాయకుడెవరు? 


ఎ) రాణీ లక్ష్మీబాయి బి) బేగం హజ్రత్‌ మహల్‌ 


(జవాబులు క్ల కక 
BRANCHED 


సి) తాంతియాతోపె డి) అజీముల్లా 
7.బహదూర్‌ షా నేతృత్వంలోని ఢిల్లీలో సేనానులకు నాయకత్వం 
నెరపింది ఎవరు? 
ఎ) బఖ్లీఖాన్‌ బి) అజీముల్లా 
సి) ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ డి) కన్వర్‌ సింగ్‌ 
8.1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా 
గుర్తించడానికి నిరాకరించిందెవరు? 
ఎ) అశోక్‌ మెహతా బి) వీర్‌ సావర్కర్‌ 
సి) ఎస్‌.ఎం. సేన్‌ డి ఆర్‌.సి. మజుందార్‌ 
9.తిరుగుబాటుకు మద్దతు తెలపని వర్గాలేవి? 
ఎ) వడ్డీ వ్యాపారులు బి) రైతులు 
సి) మధ్య తరగతి విద్యావంతులు 
డి సంస్థానాధీశులు 
10. సిక్కు మతంలో సంస్కరణలు, సిక్కుల సార్వభౌమత్వాన్ని నెలకొ 
ల్పడమే లక్ష్యంగా ‘కుకా? ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? 
ఎ) టిప్పు బి) భగత్‌ జవహర్‌మల్‌ 
సి) కరమ్‌సింగ్‌ డి రాయ్‌ సింగ్‌ 
11. నీలిమందు కార్మికుల పక్షాన నిలిచి 1858-60 ఉద్యమాన్ని 
నిర్వహించింది ఎవరు? 
ఎ) దీనబంధుమిత్ర 
సి) సిసిర్‌ కుమార్‌ ఘోష్‌ 
డి) బిష్టు చరణ్‌ బిశ్వాస్‌, దిగంబర్‌ బిశ్వాస్‌ 
12. బుందేల్‌ ఖండ్‌లో తిరుగుబాటుకు నేతృత్వం వహించిందెవరు? 
ఎ) హసన్‌ ఖాన్‌ బి పిర్‌ అలీ 
సి) ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ డి) కన్వర్‌ సింగ్‌ 


బి) హరీశ్‌ చంద్ర ముఖర్జీ 


6 7 9 10 1 12 


8 
CHRANDHCHDHD 


౧ 


చరిత్రలో స్వరయుగ రాజ్యం - గుప్తులు 


మౌర్య సామ్రాజ్య పతనానంతరం దాని శిథిలాలపై ఎన్నో చిన్న, పెద్ద 
రాజ్యాలు ఆవిర్భవించాయి. మగధ మహాసామ్రాజ్యంపై మౌర్యుల 
స్థాయిలో ఏకమొత్తంగా ఎవరూ పట్టు సాధించలేకపోయారు. మౌర్యు 
ల ఆఖరి రాజైన బృహద్రధుడిని వధించి పుష్యమిత్ర శుంగుడు శుంగ 
వంశాన్ని స్థాపించాడు. కేవలం మౌర్య సామ్రాజ్య తూర్పుభాగంపై 
మాత్రమే శుంగవంశం అజమాయిషీ చెలాయించగలిగింది. చివరి 
శుంగరాజైన దేవాభూతిని అతని మంత్రి వాసుదేవ కణ్వుడు క్రీ.పూ. 
75లో వధించి కణ్వ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇదే సమయంలో 
కళింగ(ఒరిస్సా)ను కేంద్రంగా చేసుకొని చేదివంశం పాలన ప్రారంభ 
మైంది. ఈ వంశంలో మూడోరాజైన ఖారవేలుడు అత్యంత ప్రసి 
ద్ధుడు. భువనేశ్వర్‌కు సమీపంలోని ఉదయగిరి కొండ గుహల్లోని 
హధిగుంఫా శాసనం ఖారవేలుడి గొప్పతనాన్ని, విజయాలను చెబు 
తోంది. జైన మతాభిమాని అయిన ఖారవేలుడు కుమారగిరిపైన 
జైనపరిషత్‌ను ఏర్పాటు చేశాడు. ఖారవేలుడి అనంతరం చేది వంశ 
చరిత్ర సమాప్తమైంది. మరోవంక బాక్టియా నుంచి వచ్చి భారత 
వాయవ్య ప్రాంతాల్లో సామ్రాజ్య స్థాపన చేసినవారు ఇండో గ్రీకులు. 
వీరిలో అత్యంత ప్రసిద్దుడు మినాండర్‌. ఈయననే బౌద్ధ గ్రంథాల్లో 
“మిళిందుడు” అని వ్యవహరించారు. పాళిభాషలోని “మిళిందపన్ల 
(మినాండర్‌ ప్రశ్నలకు- బౌద్ధ గురువు నాగసేనుడి జవాబులు ఉన్న 
గ్రంథం) ఈయన గురించి వివరిస్తోంది. క్రీ.పూ. 50లో శకుల చేతిలో 
ఓడిపోవడంతో ఇండోగ్రీకుల కథ ముగిసింది. శకులలో మొదటి రాజు 
మావుస్‌. తక్షశిల రాజధానిగా ఈయన పాలన సాగించాడు. ఇతనికి 
'రాజాధి రాజు అనే బిరుదు ఉంది. శకుల అనంతరం పార్థియన్లు 
(పహ్హవులు) పాలించారు. ఈ మధ్యకాలంలో అత్యంత కీలకమైన 
ఘట్టం కుషాణుల పాలన. వీరిలో అగ్రగణ్యుడు కనిష్కుడు. క్రీ.శ.78న 
సింహాసనాన్ని అధిష్టించి “శల” యుగాన్ని ఆరంభించాడు. పురుష 
పురం రాజధానిగా కనిష్కుడి పాలన సాగింది. అశ్వఘోషుడి ప్రోత్సా 
హంతో బౌద్ధమతాన్ని స్వీకరించి “నాలుగో బౌద్ధ సంగీతి'ని నిర్వహిం 
చాడు. ఇందులోనే బౌద్ధమతం హీనయాన, మహాయాన అనే రెండు 
శాఖలుగా చీలిపోయింది. కార్థమాక రాజులు కుషాణుల సమకాలి 
కులు. వీరిలో అగ్రగణ్యుడు చస్తమనుడి మనుమడైన రుద్రదాముడు. 
గిర్నార్‌ శాసనంలో రుద్రదాముడి గురించి వర్ణించారు. సౌరాష్ట్రలో 
మౌర్యులు నిర్మించిన సుదర్శన తటాకాన్ని బాగుచేయించిన రాజు 
ఇతడు. మూడో రుద్రసింహుడిని క్రీ.శ. 888లో గుప్తురాజైన రెండో 
చంద్రగుప్తడు వధించడంతో కార్టమాక వంశం కథ ముగిసింది. 


గుప్త యుగం 
గుప్తుల గురించి మనకు తెలియచెబుతున్న చారిత్రక ఆధారాలకు 
కొదవ లేదు. గ్రంథ, పురావస్తు ఆధారాలు గుప్తుల గురించి చెప్పు 
కోదగిన సమాచారాన్నే అందిస్తున్నాయి. ధర్మశాస్త్రాలు, స్మృతుల 
ఆధారంగా గుప్తుల కాలంనాటి న్యాయవ్యవస్థ తీరుతెన్నులను 
-కాళిదాసు, విశాఖదత్తుడు, విజ్ఞేశ్వరుడు, కమందకుడు వంటివారు 
రచించిన గ్రంథాల ఆధారంగా అప్పటి సామాజిక వ్యవస్థలోని సంక్లిష్ట 
తలను తెలుసుకోవచ్చు. ఇక గువ్లల నాణేలు, వారు వేసిన శాసనాలు 
చరిత్రకారులకు అమితంగా ఉపయోగపడుతున్నాయి. మరీ ముఖ్యం 
గా రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు వేయించిన మెహ్రాళీ స్తంభ 
శాసనం, హరిసేనుడు రచించిన “అలహాబాద్‌ ప్రశస్థి' గువ్పుల గురించి 
విపులంగా తెలియజేస్తున్నాయి. 

గుప్తులు ఏ ప్రాంతానికి చెందినవారన్న అంశంపై ఏకాభిప్రాయం 
లేకున్నా-బెంగాల్‌లో కుషాణుల సామంతులుగా వీరి రాజకీయ చరిత్ర 
ప్రారంభమైందని తెలుస్తోంది. గుప్పల చరిత్రలో శ్రీగుప్తుడిని తొలి 
పాలకుడిగా పరిగణిస్తారు. ఆయన అనంతరం “రాజాధిరాజ బిరు 
దుతో ఘటోత్కచ గుప్తడు పాలించాడు. గుప్తుల పాలన ప్రత్యేకతను 
సంతరించుకొని, స్వతంత్ర రాజవంశంగా అధికారంలోకి రావడం 
మాత్రం క్రీ.శ. 820లో మొదటి చంద్రగుప్తడితోనే ప్రారంభమైంది. 
మగధ రాజ్యంలో అత్యంత బలమైన లిచ్చవీల రాజకుమార్తె కుమార 
దేవిని వివాహం చేసుకోవడంతో పాటలీపుత్రం గుప్పల ఏలుబడిలోకి 
వెళ్లింది. జ్యేష్ట వారసత్వానికి వ్యతిరేకంగా మొదటి చంద్రగుప్తుడు 
సము ద్రగుప్తుడిని చక్రవర్తిగా నియమించాడు. దండయాత్రల ద్వారా 
సముద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని దేశం నలుమూలలా విస్తరింప 
చేశాడు. ఆర్యావర్త దండయాత్ర ద్వారా మధ్య భారతదేశాన్ని, 
దక్షిణాన 12 మంది రాజులను జయించడం ద్వారా దక్షిణాదిని 
సముద్రగుప్పడు తన అజమాయిషీలోకి తెచ్చుకున్నాడని అందుబాటు 
లోని ఆధారాలు తెలుపుతున్నాయి. ఈయన తదనంతరం పాలన 
పగ్గాల చేపట్టిన రెండో చంద్రగుప్తుడు శకులపై చిరస్మరణీయ 
విజయాన్ని సాధించి 'శకారి అన్న బిరుదును పొందాడు. రెండో 
చంద్రగుప్తుడి కొలువులో “నవరత్నాలు గా పేరుగాంచిన మేధావులు 
కొలువు దీరినట్లు తెలుస్తోంది. రెండో చంద్రగుప్తడి అనంతరం 
కుమారగుప్తుడి హయాంలో గుప్తుల ప్రాభవం కొడిగట్టడం ప్రారం 
భమై, స్కంధగుప్పుడితో పతాన వస్థకు చేరింది. తెల్లహూణుల దండ 
యాత్రలు గుప్తుల సామ్రాజ్యానికి తూట్లు పొడిచాయి. 


పాలన-సమాజం 

రాజ్యానికి రాజు సర్వాధికారి. దైనందిన పాలనలో ఆయనకు తోడ్ప 
డేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. పాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని 
భుక్తులుగా, విషయాలుగా, మండలాలుగా విభజించారు. గ్రామం 


చివరి పాలన విభాగం. భూమిశిస్తు రాజ్యానికి ప్రధానాదాయం. 
పండిన పంటలో సాధారణంగా 1/6 వంతును శిస్తుగా వసూలు 
చేసేవారు. సైనిక, గూఢచార వ్యవస్థలు అత్యంత పటిష్టంగా ఉండేవి. 

గుప్తుల కాలంనాటికి సమాజంలో వర్ణవ్యవస్థ బలంగా వేళ్లూను 
కొంది. మనుధర్మ శాస్త్రం ఆధారంగా న్యాయవ్యవస్థ కొనసాగింది. 
కింది కులాలలో పలు ఉపకులాలు పుట్టుకొచ్చాయి. విజ్ఞాన, గణిత, 
ఖగోళ, జోతిష శాస్త్రాలకు గుప్తులు పెద్దపీట వేశారు. దశాంశ పద్ధతి 
వినియోగంలో ఉండేది. నలంద విశ్వవిద్యాలయం ప్రధానకేంద్రంగా 
ఉండేది. హుయాన్‌త్సాంగ్‌, ఇత్సింగ్‌ వంటి వారు సైతం ఇక్కడ కొంత 
కాలం పాటు ఉండి విజ్ఞాన సముపార్దన చేసినట్లు తెలుస్తోంది. శ్రేణుల 
నేతృత్వంలో వాణిజ్యం జోరుగా సాగింది. ఖనిజ పరిశ్రమ ప్రాచుర్యం 
పొందింది. వస్త్ర పరిశ్రమ కళ్లు చెదిరే స్థాయిలో అభివృద్ధి చెందింది. 
వీరి కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించటంపై భిన్నాభిప్రాయాలు 
ఉన్నాయి. ఆర్థిక అసమానతలు తీవ్రం కావటం, వర్ణ వివక్ష వేయితల 
లతో విస్తరించటం వంటివి ప్రతికూలతలు. అయితే వాస్తు, కళా, 
సారస్వత రంగాల్లో సాధించిన ప్రగతి గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం 
అని కొనియాడదగ్గ స్థాయిలో ఉంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 

1. దేశంలో తొలిసారిగా వెండి నాణేలను తయారుచేసిందెవరు? 
ఎ) కుషాణులు బి) వాకాటకులు 
సి) గువ్షులు డి) శకులు 


2. గుప్తుల అర్థశాస్త్రంగా ప్రఖ్యాతి పొందిన గ్రంథం ఏది? 
ఎ) విశాఖ దత్తుడి దేవీ చంద్రగుప్త 
బి) సోమదేవుడి కథాసరిత్సాంగరం 
సి) విక్టేశ్వరుడి మితాక్షర 
డి) కమందకుడి నీతిసారం 
8. దేశ చరిత్రలో సతీసహగమన ఆచారంపై లభ్య మైన మొట్టమొదటి 
లిఖితపూర్వక శాసనం? 
ఎ) మెహైళీ స్తంభ శాసనం బి) అలహాబాద్‌ ప్రశస్థి 
సి) భానుగుప్తుడి ఈరన్‌ తామశాసనం 
డి జునాఘడ్‌ శాసనం 
4. గుప్పుల కాలంనాటి అధికార భాష? 
ఎ) పాళి బి) సంస్కృతం 
సి) అర్ధమాగధి డి) ప్రాకృతం 
5. సింహం బొమ్మ ఉన్న నాణేలను వేయించిన రాజెవరు? 
ఎ) స్కంధగుప్పడు బి) రెండో చంద్రగుప్తుడు 


సి) సముద్రగుప్తడు డి) రామగుప్తడు 
6. బృహత్‌కథను రచించింది ఎవరు? 


ఎ) క్షేమేంద్రుడు బి) సుబంధుడు 
సి) గుణాడ్యుడు డి) బిల్లణుడు 


1: నేరస్తుడి నుంచి నిజాలు చెప్పించేందుకు చిత్రహింసలు పెట్టేవారన్న 
విషయం దేనిద్వారా తెలుస్తోంది? 
ఎ) స్కంధగుప్పుడి నౌగఢ్‌ శాసనం 
బి) హాలుడి గాథాసప్తశతి 
సి) జయదేవుడి గీతగోవిందం 
డి) మెహ్రౌళీ స్తంభ శాసనం 
8. గుప్తుల కాలంలో సైన్యాధ్యక్షుడిని ఏమని పిలిచేవారు? 


ఎ) మహాపిలుపతి బి) బలాధికర్నిక 
సి) కరణిక డి) అవస్థిక 
9. గుప్తుల రాజశాసనాలపై తప్పనిసరిగా ఉండే గుర్తు? 
ఎ) నెమలి బి) సింహం 
సి) గరుడ డి) ఏనుగు 
10.వెండి నాణేలను ఏమని వ్యవహరించేవారు? 
ఎ) రూప్యక బి) నిష్క 
సి) శత డి) కారీ 
11.రెండో చంద్రగుప్తుడు రచించిన గ్రంథం? 
ఎ) దశగీతిక బి) గంధ మాధవ 


సి) సిద్దాంత శిరోమణి డి కిరాతార్జునీయం 
12.నివి ధర్మ అంటే? 
ఎ) శాశ్వత భూదానం బీ) తాత్కాలిక భూదానం 
సి) పాలనపరమైన హక్కులు లేని భూదానం 
డి) బీడు భూములను మాత్రమే దానం చేయటం 
18.వ్యాపారులపై విధించే పన్నును ఏమంటారు? 
ఎ) హిరణ్య బి) శుల్క 
సి) హాలివకర డి భోగ 
14.గుప్పుల కాలంలో మంత్రి పరిషత్తులో స్థానం లేనిది ఎవరికి? 
ఎ) మహా దండనాయక బి) మహా సంధి విగ్రహిక 


నీ) వ్రతిపాల డి) మహాబలాధికృత 
15.గుప్తుల కాలంలో ఏ దేశంతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు లేవు? 

ఎ) రోమ్‌ బి) శ్రీలంక 

సి) గ్రీస్‌ డి) చైనా 


ప్రపంచానికే నడకను నేర్పిన సింధు నాగరికత 


“చరిత్ర అడక్కు... చెప్పింది విను అనేది సినిమాలకు మాత్రమే 
పనికొచ్చేమాట. “చరిత్ర తెలుసుకోకుండా చెప్పేదేదీ వినకు” అనేది 
జీవితానికి ఉపకరించే సూత్రం. సమకాలీన సమాజంతో సంబంధం 
లేకుండా గతం ఉండదు. చారిత్రక అవగాహన లేకపోతే వర్తమానం 
అంతుపట్టదు. ముఖ్యంగా గ్రూప్‌-ని వంటి పరీక్షల్లో చరిత్ర ప్రాధా 
న్యం ఎనలేనిది. గ్రూప్‌-2 జనరల్‌ స్టడీస్‌లో “భారతదేశ చరిత్ర, 
జాతీయోద్యమం” ఈసారి ఓ ప్రధానాంశం. దీనిపై కనీసం 25 ప్రశ్నలు 
వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో-చరిత్రను విస్తృతంగా చదవా 
ల్సిందే. అయితే సింధు నాగరికత మొదలు స్వాతంత్ర్య సాధన వరకు 
మహాసాగరంలా కనిపించే చరిత్రలో ఏం చదవాలి, ఎలా చదవాలి, 
ఎంతని చదవాలి అన్న అయోమయం ఉద్యోగార్జుల్లో కలిగితే అది 
అసహజమేమీ కాదు. అయిదువేల సంవత్సరాల భారత చరిత్ర 
వినతి అంతటిది. ఎన్నెన్నో వైరుధ్యాలు, వైవిధ్యమైన భారత చరి 
త్రను గ్రూప్‌-2 కోణంలో విశ్లేషించి, అరటిపండు ఒలిచినట్లుగా 
మీకందించేందుకు మేం చేస్తున్న ప్రయత్నమిది. 


సింధు నాగరికత 

దేశ చరిత్రను రెండువేల ఏళ్ల వెనక్కి జరిపిన నాగరికత ఇది. ఆర్యుల 
తోనే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని 1920 వరకూ చరిత్రకారులు 
భావించారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, విస్తార 
మైన, నవ నాగరిక సంస్కృతికి మన దేశం పుట్టినిల్లన్న వాస్తవం. 
1921లో దయారాం సాహ్ని హరప్పాను, 1922లో ఆర్‌.డి. బెనర్జీ 
మొహంజొదారొను కనుగొనడంతో వెల్లడైంది. ఈ నాగరికత స్థూలం 
గా క్రీపూ. 8000-1500ల మధ్య విలసిల్లిందన్నది చరిత్రకారుల 
అభిప్రాయం. కాంస్య యుగానికి చెందిన ఈ నాగరికత- 12,99,600 
చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. భౌగోళికంగా 
పశ్చిమాన సుకోజెంధార్‌ నుంచి తూర్పున అలంగీర్‌పూర్‌ వరకూ, 
ఉత్తరాన కాశ్సీర్‌ వద్ద ఉన్న మండ నుంచి దక్షిణాన మహారాష్ట్రలోని 
దైమాబాద్‌ పట్టణం వరకూ సింధు నాగరికత విస్తరించింది. 


సమాజంలో ప్రధాన వరాలు 

సింధు ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను అనుసరించారు. ఆనాటికి 
వర్ణవ్యవస్థ ఆవిర్బవించలేదు. వ్యాపారులు, చేతివృత్తులవారు, వ్యవ 
ణ థి స్ట ee 
సాయదారులు, ఆటవికులు సింధు సమాజంలో నాలుగు ప్రధాన 


వర్గాలు. వ్యవసాయం, వాణిజ్యం సింధు ప్రజల ప్రధాన వ్యాపకాలు. 


ప్రపంచంలోనే పత్తిని పండించిన తొలి సమాజం వారిది. వాణిజ్యప 
రంగానూ సింధు ప్రజలు కొత్త ఒరవడికి తెరచాపలెత్తారు. మెసపటో 
మియా, ఈజిప్ట్‌, గ్రీస్‌ వంటి ప్రాంతాలలో నౌకల ద్వారా ఉధృతంగా 
వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించారు. అందుకోసం ప్రత్యేకంగా 
నొకాశ్రయాలను నిర్మించుకున్న ఘనత వీరిది. ఆచార విశ్వాసాల 
పరంగానూ సింధు ప్రజలు విలక్షణమైన పంథానే అనుసరించారు. 
పశుపతి, అమ్మతల్లికి, జంతు, వృక్షాదులకు వీరు పూజాధికాలు నిర్వ 
హించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో సింధు నాగరికతను విలక్షణ 
వేదికపై నిలుపుతున్న అంశం- వారి నగర నిర్మాణ కౌశలం. స్కేల్‌ 
పెట్టి కొలిచారా అన్నట్లు నిలువూ, అడ్డంగా వీధులను సమాన బ్లాకు 
లుగా విభజించారు. ఇళ్ల నిర్మాణంలో కూడా వారు అదే పరిణతిని 
కనబర్చారు. ప్రతి ఇంటికీ ప్రవేశ నిష్క్రమణ ద్వారం; స్నానపు 
గదులు, మురుగునీటి వ్యవస్థ కచ్చితంగా ఉండేవి. ఇరవై ఒకటో 
శతాబ్దంలో కూడా భారతదేశంలోని అనేక పట్టణాల్లోనూ ఇప్పటికీ ఆ 
స్థాయి సౌకర్యాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే సింధు నాగరి 
కత “పట్టణ నాగరికత' అన్న పేరు గణించింది. 


ప్రజల ఆహార అలవాట్లు 

గోధుమ, బార్లీ సింధు ప్రజల ప్రధాన ఆహారం. పప్పుదినుసులు, 
నూనెగింజలు కూడా వీరు ఆహారంలో వినియోగించారనడానికి ఆధా 
రాలున్నాయి. స్టిటైట్‌ అనే సున్నపు రాయితో వీరు విసృతంగా ముద్రి 
కలను తయారుచేశారు. రకరకాల జంతువులు, పశుపక్ష్యాదులను ము 
ద్రించిన ముద్రికలు రెండు వేల వరకు దొరికాయి. కుండలను, బంక 
మట్టితో బొమ్మలను తయారుచేయడంలో వీరు సిద్ధహస్తులు. వీరిది 
బొమ్మల లిపి. వీటిని ఇప్పటి వరకూ చరిత్రకారులు ఛేదించలేకపో 
యారు. 400 రకాల బొమ్మలను ఉపయోగించి వీరు వ్యక్తం చేసిన 
భావాలను చదవగలిగితే సింధు నాగరికతకు సంబంధించి మరిన్ని 


వాస్తవాలు వెలుగు చూస్తాయి. 


ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇలా అడగచ్చు... 
1. సింధు నాగరికత కాలంలో అతిపెద్ద పట్టణ మేది? 
ఎ) హరప్పా బి) లోథాల్‌ 
సి మొహంజొదారొ డి) చన్లుదారొ 
2. వరిని పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయి? 
ఎ) బన్వాలీ బి) కాలిబంగన్‌ 
సి) రంగపూర్‌, లోథాల్‌ డి) దైమాబాద్‌ 
8. సింధు ప్రజల గణాంక కొలమానంలోని ప్రామాణిక సంఖ్య ఎంత? 
ఎ) 4 బీర ని) 16 డి) కిని 
4. హరప్పా నాగరికత కాలంలో అత్యంత పవిత్రమైనదిగా పూజలందు 


కొన్న జంతువేది? 


ఎ) మేక బి) పులి 
సి) కుక్క డి) వృషభం 


5. కోట లేకుండా నిర్మించిన ఒకే ఒక నగరమేది? 


ఎ) మొహంజొదారొ బి) అలంఘీర్‌పూర్‌ 


సి చన్లుదారొ డి) బన్వాలి 

6. సింధు ప్రజల ప్రధాన రవాణా వాహనం? 
ఎ) ఎద్దులబండి బి) పడవ 
సి) వృషభ వాహనం డి) చక్రాల బండి 


7. భారత ఉపఖండంలో కుమ్మరి చక్రం ఎక్కడ బయటపడింది? 


ఎ) మెహ్‌గిర్‌ బి) మండ 
సి) రూపర్‌ డి) హరప్పా 
8. సింధు ప్రజల లిపిని తొట్టతొలుత ఎప్పుడు గుర్తించారు? 
ఎ) 1848 బి) 1853 ని) 1924 డి 1944 
9. సింధు ప్రజలు అత్యంత పవిత్రంగా భావించి పూజించిన పక్షి? 
ఎ) నెమలి బి) చిలుక 
నీ) కొంగ డి) పావురం 
10.“ఇండియన్‌ సివిలైజేషన్‌' రచయిత ఎవరు? 
ఎ) మెక్‌మిలన్‌ బి) మార్షల్‌ 
సి) మార్జిమర్‌ వీటర్‌ డి ఆర్‌.డి. బెనర్జీ 


11. ప్రాచీన కాలంలో సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? 


ఎ) కాలీ బి) మెలూహ 

సి) కచ్‌ డి) ద్రవిడ 
12.సిరాబుడ్డీ ఎక్కడ దొరికింది? 

ఎ) రూపర్‌ బి) కాలిబంగన్‌ 

సి) చన్లుదారొ డి) మెహ్‌గిర్‌ 


18.లోథాల్‌ నగరం ఏ నది ఒడ్డున ఉంది? 


ఎ) సరస్వతి బి) రావి 

సి) బొగవర్‌ డి సింధు 
14. కాలిబంగన్‌ ఏ రాష్ట్రంలో ఉంది? 

ఎ) అసోం బి) పంజాబ్‌ 

సి) రాజస్థాన్‌ డి) కాశ్మీర్‌ 


15.సింధు ప్రజలు ఎక్కడ నుంచి వెండిని దిగుమతి చేసుకునేవారు? 
ఎ) మెసపటోమియా బి) గ్రీస్‌ 


ని) కాశ్మీర్‌ డి) అఫ్లాన్‌, ఇరాన్‌ 

16.సింధు ప్రజలు ఉపయోగించిన వస్త్రాల మూట ఎక్కడ దొరికింది? 
ఎ) లోథాల్‌ వి) కాలిబంగన్‌ 
సి) ఉమ్మా డి) దైమాబాద్‌ 


17.సింధు నాగరికతను “మూలభారతీయ నాగరికత” అన్నది ఎవరు? 
ఎ) వీలర్‌ బి) సర్‌ జాన్‌ మార్షల్‌ 
నీ) దయారాం సాహ్ని డి) డి.డి. కొశాంబి 

18.సింధు లిపికి అతి దగ్గరగా ఉండే లిపి ఏది? 
ఎ) మెసపటోమియన్‌ బి) ఈజిప్ట్‌ 


సి) ద్రవిడియన్‌ డి) అవ్లానీ 
19.సింధు ప్రజల ప్రధాన ఎగుమతులేమిటి? 
ఎ) ఆవాలు బి) బార్లీ 
సి) వస్త్రాలు, టెర్రకోట వస్తువులు 
డి ఖడ్లాలు 
20.సింధు ప్రజలు ఆభరణాల తయారీలో ఉపయోగించని లోహమేది? 
ఎ) బంగారం బి) కంచు 
సి) తగరం డ్రి రాగి 


సామాజిక మార్పులకు ఆర్యులు ఆద్యులు 


వెనకేముంది... నీ ముందేముంది అన్న దానికన్నా నీ లోపల 
ఏముందన్నదే ముఖ్యమంటాడు ఎమర్‌సన్‌. చరిత్ర ఓ నిరంతర 
సామాజిక ప్రక్రియ. గతం గుర్తులు, భవిష్యత్‌ నిగూఢ సంకేతాల 
అంతర్వాహినిగా వర్తమానం ముందుకు సాగుతుంటుంది. చరిత్రను 
సరైన కోణంలో అర్థం చేసుకోగలిగితేనే గతాన్ని, భవిష్యత్తును వేర్వేరు 
ముక్కలుగా చూడటం సాధ్యమవుతుంది. మూడున్నరవేల ఏళ్ల క్రితం 
సప్తసింధు, గంగా యమునా ప్రాంతాల్లో తిరిగిన సమూహాలు... జాతి 
జీవనంపై ప్రగాఢమైన ముద్ర వేశాయి. వేదాలు, వర్ణవ్యవస్థ, 
పురాణాలు, మంత్రతంత్రాలు, ఆశ్రమ ధర్మాలు, యజ్ఞయాగాదులు... 
ఇలా ఒకటేమిటి వర్తమాన భారత సమాజాన్ని అడుగడుగునా ప్రభా 
వితం చేస్తున్న, (ప్రేరణగా నిలుస్తున్న అనేక అంశాలకు ఆద్యమైందిగా 
ఆర్యుల నాగరికత నిలుస్తోంది. 

ఆర్యులు ఎక్కడివారన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. ఆర్యులు 
మధ్యఆసియా ప్రాంతం నుంచి వచ్చారని మాక్స్‌ముల్లర్‌, ఆర్కిటిక్‌ 
ప్రాంతం నుంచి వలస వచ్చారని బాలగంగాధర తిలక్‌, టిబెట్‌కు 
చెందినవారని దయానంద సరస్వతి చెప్పిన అభిప్రాయాలపై పెద్దఎ 
త్తున చర్చ సాగుతోంది. అయితే మాక్స్‌ముల్లర్‌ చెప్పిన మధ్యఆసియా 
ప్రాంత అభిప్రాయాన్నే ఎక్కువమంది చరిత్రకారులు అంగీకరిస్తు 
న్నారు. 

ఆర్యులంతా ఒకే దఫా కట్టకట్టుకొని రాలేదు. క్రీ.పూ. 1500 నాటికి 
సింధు నదిని దాటి వచ్చి, దాని ఏడు ఉపనదుల ప్రాంతమైన 
'సప్తసింధు'లో స్థిరపడ్డారు. ఆర్యుల నాగరికతను రెండు ప్రధాన 
భాగాలుగా విభజించవచ్చు. 


మొదటిది రుగ్వేద నాగరికత. దీనినే తొలివేద కాలం అని అంటారు. 
ఇది క్రీ.పూ. 1500-1000 మధ్య కాలానికి చెందింది. 
రెండోది మలివేద నాగరికత క్రీ.పూ. 1000-600 కాలానికి 


సంబంధించింది. 


రుగ్వేద కాలం 

పాలన ఎలా? రుగ్వేద నాగరికత ప్రధానంగా పశుసంపద మీద ఆధార 

పడింది. వ్యవసాయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అది తక్కువ స్థాయిలోనే 
Ey ధి 

జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాలంలో పెద్దఎత్తున యుద్ధాలు జరగడా 

నికి కారణం పశుసంపద. యుద్ద దేవుడైన ఇంద్రుడి కీర్తనలకే రుగ్వే 


దంలో పాతిక శాతాన్ని కేటాయించారు. చిన్నచిన్న గణరాజ్యాలుగా, 
తెగలుగా రుగ్వేద సమాజం విభజించి ఉండేది. ఒక్కో గణానికి అధి 
పతిని 'గణపతి' లేదా 'రాజన్‌' అని పిలిచేవారు. ఇతనికి పాలనలో 
పురోహితుడు, సేనాని సహకరించేవారు. పాలనా వ్యవస్థలో గ్రామం 
చివరిది. అనేక గ్రామాలు కలిసి “విస్‌'గా, కొన్ని విస్‌లు కలిసి 
'గణం'గా ఉండేది. పాలన వ్యవస్థలో సభ -సమితి అత్యంత కీలకంగా 
ఉండేవి. సమాజంలోని పెద్దలందరూ సభకు ప్రాతినిధ్యం వహించే 
వారు. సమితి తెగ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 


సమాజం-మతం 

రుగ్వేద సమాజం పితృస్వామిక వ్యవస్థను పాటించేది. ఈ కాలంలోనే 
వర్ణవ్యవస్థ ప్రారంభమైంది. సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 
శూద్ర వర్జాలుండేవి. స్త్రీలకు పరిపూర్ణమైన స్వేచ్చను ఇచ్చారు. గోధు 
మ, బార్లీ వీరి ప్రధాన ఆహారం. వ్యాపార, వాణిజ్యాలు పెద్దఎత్తున 
జరగలేదు. లావాదేవీలన్నీ చాలావరకు వస్తుమార్పిడి విధానం 
ద్వారానే కొనసాగాయి. ఆవును మారకంగా కూడా ఉపయోగించారు. 
బంగారంతో చేసిన 'నిష్క', వెండి పదార్థమైన “శతకిలను కూడా 
లావాదేవీల్లో వినియోగించినట్లు రుగ్వేదంలో ఉంది. సింధు నాగరికత 
తరహాలోనే రుగ్వేదకాలంలోనూ ప్రకృతి శక్తులను పూజించారు. 
ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వీరి ప్రధాన దేవతలు. వెలుగును 
ప్రసాదించే దైవంగా 'సావిత్రిని పూజించారు. అనార్య దేవుడైన 
పశుపతిని సైతం కొలిచారు. రుగ్వేదప్రజలు కొలిచిన ఒకే ఒక స్త్రీ దేవత 
'సరస్వతి'. 


మలివేద కాలం 
ఈ యుగ స్వభావాన్ని గుణాత్మకంగా మార్పుతెబ్చిన అంశం ఇనుము 
ను కనుగొనడం. ఇనుప లోహాన్ని కనుగొనడంతో అడవులను నర 
కడం, వ్యవసాయం చేయడం సులభ మైంది. ఈ కాలంలోనే ఆర్యులు 
సప్తసింధు నుంచి గంగా-యమున ప్రాంతానికి విస్తరించారు. వ్యవ 
సాయం వీరి జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. 

చిన్నపాటి గణ రాజ్యాలు అంతరించి... ప్రాదేశిక రాజ్యాలు ఏర్ప 
డ్డాయి. బలమైన రాజకీయ వ్యవస్థలు ఆవిర్భించాయి. రాజు నిరంకు 
శుడిగా అవతరించాడు. సభ సమితి అంతరించాయి. రాజుకు సహక 
రించే విసృత యంత్రాంగం వెలు గులోకొచ్చింది. ప్రజలపై పన్నులు 
వేయడం మొదలైంది. ఇందుకోసం బగదుగ, బలిసాదక అనే అధికా 
రులను నియమించారు. పెద్దఎత్తున యుద్దాలు చేయడానికి అనువుగా 
సిద్ధ సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. 

ఈ కాలంలో సంభవించిన సామాజిక మార్పులు ఎంతో ప్రాధా 
న్యం సంతరించుకున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా వేళ్లూను 


కొంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను 'ద్విజులు'గా పరిగణించేవారు. 
వంశ మూలపురుషుడి పేరు సూచిస్తూ-గోత్ర విధానం కూడా ఈ 
కాలంలోనే ఆరంభమైంది. మలివేదకాలం నాటికి స్త్రీలకు స్వాతంత్రం 
తగ్గింది. అంటరానితనానికి మలివేదకాలంలోనే పునాదులుపడ్డాయి. 

వ్యవసాయం విస్తరించడం వల్ల మిగులు ఉత్పత్తి పెరిగింది. 
వ్యాపార, వాణిజ్యాలకు పెట్టుబడులు సులభంగా అందుబాటులోకి 
వచ్చాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వ్యవసాయం నుంచి 
క్రమంగా తప్పుకొన్నారు. శూద్రులు సేద్యాన్ని చేపట్టడంతో... వారు 
ఆర్థికంగా బలపడటం మొదలైంది. పట్టణాలు విపరీతంగా పెరిగాయి. 

ఈ కాలాన్ని “రెండో పట్టణ దశగా అభివర్ణించారు. వివిధ 
“శ్రేణుల ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్యాలు జరిగేవి. కొత్త ఆర్థిక 
సంస్కృతి సమాజంలో నూతన సంప్రదాయాలు, దేవుళ్లు స్థిరపడటా 
నికి కారణమైంది. ఒక్కో వర్ణానికి ఒక్కో దేవుడు ఆవిర్భవించాడు. 
బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు తొలిసారిగా ప్రస్తావనకొచ్చారు. కర్మ, 
పునర్జన్మ ఆత్మ, మాత్మ వంటి భావనలు విసృతంగా ప్రచారం లోకి 


1. యుద్దాల్లో ఆర్యుల విజయానికి దోహదపడిన అంశం? 
ఎ) గుర్రపుస్వారీ బి) గదలు 
సి) యుద్ధతంత్రం డి) విల్లంబులు 

2. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఎందులో ఉంది? 
ఎ) శతపథ బ్రాహ్మణం బి) అధర్వణవేదం 
సి) రుగ్వేదంలోని పురుష సూక్తం 
డి) చాందోగ్య ఉపనిషత్తు 

8. “కృష్ణ ఆయాస్‌” అంటే? 


ఎ) బంగారు బి) వెండి 

సి) కంచు డి) ఇనుము 
4. వ్యాకరణ శాస్త్రాన్ని రాసిందెవరు? 

ఎ) పింగళుడు బి) పాణిని 

సి) జైమిని మహర్షి డి) కశ్యపుడు 


5.వడ్డీ వ్యాపారం గురించి ఏ బ్రాహ్మణంలో ప్రస్తావించారు? 
ఎ) కౌశితకి బ్రాహ్మణం బి) ఐతరేయ బ్రాహ్మణం 
సి) శతపథ బ్రాహ్మణం డి) తైత్తిరీయ బ్రాహ్మణం 
6. 'నియోగము” అంటే? 
ఎ) సంతానంలేని స్త్రీ భర్త సోదరుని ద్వారా సంతానాన్ని పొందడం 
బీ) తక్కువ కులానికి చెందిన వారిని సమాజం నుంచి 
బహిష్కరించడం 
సి) వేరొక ప్రాంతానికి వెళ్లి వర్తకం చేయడం 
డ్‌) ప్రకృతి దేవతలను పూజించడం 


7.చేతివృత్తులకు చెందినవారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేసేవారు? 


Encore 
క ౯ [1 


క్రైం 
డా 
ర్రఆ 


వ్ర శ్రేష్ట బి) జేష్టకుడు 
సి) రాజన్‌ డి) పూషన్‌ 

8. ఎందులో “గోత్రం” గురించిన ప్రస్తావన ఉంది? 
ఎ) సామవేదం బి) రుగ్వేదం 


సి) యజుర్వేదం డి) అధర్వణ వేదం 
9.గాయత్రి మంత్రం ఏ దేవతకు సంబంధించింది? 
ఎ) సావిత్రి బి) అమ్మతల్లి 
సి) దుర్గ డి) గార్గి 
10.మలివేద కాలంలో అత్యంత బలమైన తెగ ఏది? 
ఎ) పాంచాల బి) అంగ 
సి) కురు డి) విదేహ 
11. వడ్లను ఏమని పిలిచేవారు? 
ఎ) తిల బి) శ్యమక 
సి) మశ డి) వ్రిహి 
12. కట్నకానుకల ఆధారంగా జరిగే వివాహాన్ని ఏమంటారు? 
ఎ) గాంధర్వ బి) పైశాచ 
సి) అసుర డి) దైవ 
18. ఉపనిషత్తులు ఎన్ని? 
ఎ) 101 బి) 104 ని) 106 
14. సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలే ఉన్న వేదం? 
ఎ) రుగ్వేదం బి) యజుర్వేదం 
సి) అధర్వణ వేదం డి) సామవేదం 


15. క్రైవర్తులు అంటే ఎవరు? 
ఎ) చర్మకారులు వి) వేటాడేవారు 
సి) రథాలు నడిపేవారు డి) కుండలు చేసేవారు 
16. రుగ్వేదంలో ఒకే ఒకసారి ప్రస్తావన కొచ్చిన నది ఏది? 


ఎ) గోదావరి బి) గంగ 
సి) బ్రహ్మపుత్ర డి) యమున 


17. దశరాజగణ యుద్దం ఏనది ఒడ్డున జరిగింది? 


ఎ) రావి బి) బియాస్‌ 
సి) సట్లెజ్‌ డి) సింధు 
18. శూద్రులు వేదకాలంలో పూజించిన దేవతలు? 
ఎ) బ్రహ్మ వి) విష్ణు 
సి) పుషాన్‌ డి) శివ 


19. న్యాయపరిపాలనకు ప్రాచీనకాలంలో ఆధార భూతమేది? 


ఎ) జ్యోతిషం బి) మనుధర్యశాస్రం 
సి) నిరుక్టం డి శిక్ష 
20. యోగ సూత్రాలను ఎవరు రాశారు? 
ఎ) పాణిని బి) గర్లుడు 
సి) యాస్కుడు డి) పతంజలి 


డి 108 


మగధ సామ్రాజ్యం 


భారతదేశానికి తొట్టతొలి మహా సామ్రాజ్యమేదన్న ప్రశ్నకు సమా. 


దానం.... మగధ. క్రీ.పూ. ఆరో శతాబ్దం నాటి పదహారు మహాజన 
పదాల్లో రాజకీయంగా అత్యున్నత దశకు చేరుకొన్న మగధను 
హర్యంక, శిశునాగ, నంద, మౌర్య వంశాలు పాలించాయి. గంగా 
యమునా నదీ మైదానంలోని సారవంతమైన భూములు, అపారమైన 
ఖనిజసంపద, తిరుగులేని గజబలం, వంశపారంపర్య రాజరికం 
వంటివి మగధ విజృంభణకు దోహదంచేసిన అంశాలు. చుట్టూ 
బ్రహ్మాండమైన పర్వతశ్రేణులు, సోనేరి నదీతీరంలో సహజ సిద్ధమైన 
ప్రకృతి రక్షణ కవచాల మధ్య రాజగ్భహం, పాటలీపుత్రాలు మగధ 
రాజధానులుగా భాసిల్లాయి. అపారమైన గజబలం మగధ విజృం 
భణకు దోహదం చేసిన మరో ముఖ్యాంశం. హర్యంక వంశంలో 
బిందుసారుడు, అజాతశత్రువు అత్యంత పేరెన్నికగన్న రాజులు. శిశు 
నాగుడి ఆధ్వర్యంలో ప్రారంభమైందే శిశునాగవంశం. దీని తర్వాత 
మహాపద్మనందుడి నేతృత్వంలో నంద వంశపాలన మొదలైంది. 
ఈయన హయాంలో మగధ సామ్రాజ్యం ఉత్తరాన సట్లెజ్‌ నది నుంచి 
దక్షిణాన గోదావరి నది వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఉత్తర 
భారతాన్ని ఏకచ్చత్రాధిపత్యం కిందకు తీసుకువచ్చిన తొలి చక్రవర్తిగా 
మహాపద్మనందుడిని చరిత్రకారులు పరిగణిస్తారు. చివరి నందరాజైన 
ధననందుడిని క్రీ.పూ. 822లో చాణుక్యుడి సహాయంతో మౌర్యచంద్ర 
గుప్తుడు ఓడించి మౌర్య సామ్రాజ్య స్థాపన చేయడంతో చరిత్రలో ఓ 
మహోద్విగ్న ఘట్టానికి తెరలేచింది. 


మౌర్యులు - పాలన 

తొలిసారిగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాక, దేశానికి 
మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారాలను అందించినవారు మౌర్యు 
లు. మౌర్యుల గురించి మనకు తెలియజేస్తున్న ఆధారాల్లో కౌటిల్యుడి 
అర్థశాస్త్రం, గ్రీకుల రాయబారి మెగస్తనీసు రచించిన ఇండికా, విశాఖ 
దత్తుని ముద్రారాక్షసం, బౌద్ధ - జైన మత (గ్రంథాలు, అశోకుడి శాన 
నాలు ప్రధానమైనవి. ముద్రించిన నాణేలను తొలిసారిగా ప్రవేశ 
పెట్టింది మౌర్యులే. మౌర్యుల పాలన పూర్తిగా కేంద్రీకృతమైన పద్ధతిలో 
సాగింది. చక్రవర్తి సర్వోన్నత అధికారి. పాలనలో ఆయనకు మంత్రి 
పరిషత్‌ సహకరించేది. చక్రవర్తికి తోడ్చాటునందించేందుకు కేంద్ర 
స్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగంలో 27 శాఖలు ఉండేవి. కేంద్ర 
స్థాయిలో “తీరులు అనే అధికారులుండేవారు. భూమిశిస్తు 


వ్యవహారాలు చూసే 'సమాహర్తీ ఖజానా బాధ్యతలు నిర్వర్తించే 
'సంఘ్రాహిత్రి” వీరిలో అత్యంత ముఖ్యులు. మౌర్య సామ్రాజ్యాన్ని 
నాలుగు ప్రధాన ప్రాంతాలుగా విభజించారు. పశ్చిమ ప్రాంతానికి 
తక్షశిల, ఉత్తర ప్రాంతానికి ఉజ్జయిని, దక్షిణానికి _సువర్ణగిరి, 
తూర్పునకు తోసలి రాజధానులు. కుమార అమార్హులు వీటికి 
పాలనాధ్యక్ల్షులు. ప్రాంతీయస్థాయిలో భూమిశిస్తు అధికారిగా ప్రాదే 
శిక, శిస్తు మదింపు చేయడం కోసం రాజుక, వసూలు చేయడం కోసం 
యుక్త అనే అధికారులు ఉండేవారు. పురుష అనే అధికారి కేంద్ర, 
ప్రాంతీయ ప్రభుత్వాలకు సమాచారాన్ని అందించేవాడు. పాలనలో 
చిట్టచివరి భాగం గ్రామం. దీనికి గ్రామణి పాలనాధికారిగా వ్యవహ 
రించేవాడు. సైనిక, న్యాయపాలన కచ్చితమైన ప్రాతిపదికన జరిగేవి. 
ఇక భూమిశిస్తు విషయానికొస్తే పంటలో నాలుగో వంతు వసూలు 
చేసేవారు. అటవీ సంపదపై పన్నును 'హిరణ్య'గా వ్యవహరించేవారు. 
నేరుగా రాజ్యం అజమాయిషీలో ఉన్న భూములను 'సీతభూముల'ని, 
వ్యవసాయ కుటుంబాల ఆధీనంలోని భూములను 'కుటుంబ క్షేత్రా 
లిని పిలిచేవారు. ఈ కాలంలో వ్యవసాయ రంగంలో బానిసలను 
ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 'వెస్టివందక అనే ఉద్యో 
గిని ప్రత్యేకంగా నియమించారు. 


మౌర్యులు - సమాజం 

ఈ కాలంలో సామాజిక జీవనానికి వర్ణ వ్యవస్థే ఆధారం. ప్రధానంగా 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులన్న ప్రాతిపదికమీదే సమాజం విభ 
జితమైనా-దిగువస్థాయిలో మరికొన్ని కొత్త కులాలు వచ్చి చేరినట్లు 
తెలుస్తోంది. వ్యవసాయం, వ్యాపార వాణిజ్యాలు మౌర్యుల కాలం 
నాటి ప్రజల ప్రధాన వ్యాపకాలు. వైదిక మతం ప్రాధాన్యాన్ని కోల్పో 
యి - జైన, అజీవక, బౌద్ధ మతాలు విశేష ప్రజాదరణను పొందాయి. 
చంద్రగుప్తమౌర్యుడు జైనమతాన్ని, బిందుసారుడు అజీవక మతా 
ఖను, అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించి ఆదరించారు. అశోకుడి 
కాలంలో మౌర్య సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకొంది. 


అశోకుడు - ధర్మ మతం 

వైదిక మత సిద్దాంతాల వల్ల వివిధ కులాలు, వర్గాల మధ్య వైష 
మ్యాలు పెరిగి అంతర్గత సమస్యలు పెచ్చరిల్లాయి. భిన్న మతాల విభే 
దాలు రాజుకున్నాయి. వైషమ్యం ప్రబలింది. ఈ పరిస్థితులు ఇలా 
ఉంటే - మరోవంక కళింగ యుద్ధం నేపథ్యం అశోకుడిని పూర్తిగా 
అంతర్ముఖుడిని చేసింది. మతాలకు అతీతమైన సామాజిక ధర్మాన్ని 
ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను ఆయనలో రేకెత్తించింది. దయ, దాతృ 
త్వం, సహనం, అహింస, సంక్షేమం ప్రాతిపదికలుగా అశోకుడు ధర్మ 
విధానాన్ని ప్రకటించాడు. ఈ ప్రధాన సూత్రాలకు అనుగుణంగానే 


ఆయన పాలన కూడా జనరంజకంగా సాగింది. ధర్మాన్ని ప్రచారం 
చేసేందుకు అశోకుడు ధర్మమహామాత్రులను నియమించాడు. జంతు 
బలులను నిషేధించాడు. సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా న్వస్తి పలి 
కాడు. అశోకుడి ధర్మవిధానం ఆయన తర్వాత అంతరించి పోవడా 
నికి. అది ఆనాటి కాలమాన పరిస్థితుల కంటే ఎంతో ముందుం 
డటమే కారణమని చరిత్రకారులు అభిప్రాయపడతారు. అశోకుడి 
తర్వాత మౌర్య సామ్రాజ్యం క్రమంగా పతనావస్థకు చేరింది. మౌర్య 
వంశంలో చివరివాడైన బృహద్రదుడిని బ్రాహ్మణ సేనాని పుష్యమి 
త్రుడు సంహరించడంతో మహాసామ్రాజ్యం పతనమైందని చరిత్రకా 
రుల అభిప్రాయం. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 

1. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని 1906లో గుర్తించి ఆంగ్లంలోకి తర్జుమా 
చేసింది ఎవరు? 
ఎ) మాక్స్‌ ముల్లర్‌ బి) శ్యామశాస్త్రి 
సి) వి.డి. మహాజన్‌ డి కొశాంబి 

. మౌర్యుల పాలన కాలంలో భూమిశిస్తు విధానాన్ని తెలుసుకోవడా 
నికి ఉపకరించే శాసనం? 
ఎ) రుమ్మిండై స్తంభ శాసనం బి) ఎర్రగుడి శాసనం 
నీ) హాథిగుంఫా శాసనం డి జునాగఢ్‌ శాసనం 

. ఏశాసనంలో అశోకుడు తనను తాను ధర్మాశోకుడిగా ప్రకటించుకు 
న్నాడు? 
ఎ) 18వ రాతి శాసనం బి 4వ చిన్నరాతి శాసనం 
సి) సారనాథ్‌ స్తంభ శాసనం డి) ఎర్రగుడి శాసనం 

. మౌర్యుల పరిపాలనలో కేంద్రస్థాయి పాలన యంత్రాంగంలో అధ్య 
క్షుడు లేని శాఖ ఏది? 


ఎ) భూమిశిస్తు బి) సైన్యం 
సి) ఖజానా డి) మత్స్య 
5. మౌర్యుల న్యాయపాలనకు ప్రధాన ఆధారం? 
ఎ) అర్థశాస్త్రం బి) శుక్రనీతి 
సి) ఉపనిషత్తులు డి) వైదిక మతం 


. నాగలిపై వేసిన పన్నును ఏమని పిలుస్తారు? 


ఎ) హిరణ్య బి) ప్రజ 
సి) హులివకార డి భాగ 
7. ఖనిజ పరిశ్రమలను పర్యవేక్షించే అధికారిని ఏమని పిలుస్తారు? 
ఎ) అకరాధ్యక్ష బి) పౌతువాధ్యక్ష 
సి) రూపదర్శక డి) స్థలాధ్యక్ష 
8. తోల, రూప అనేవి? 


ఎ) బంగారు, వెండి నాణేలు 

సి) భూమి శిస్తులు 

డి మౌర్యుల కాలంనాటి శిక్షలు 
. వర్తక వాణిజ్యాలు ఎవరి అధీనంలో ఉంటాయి? 
బి) స్థలాధ్యక్ష 

సి వార్తాధ్యక్ష డ్‌) అమాత్య 
10.అశోకుడికి బౌద్ధమతం ఇప్పించిన గురువు? 

ఎ) మొగలిపుత్తతిస్స బి) ఉపగుప్పుడు 

సి) సహదేవుడు డి) సంఘమిత్ర 
11.అశోకుడి శాసనాల్లో ఉపయోగించిన భాష, లిపి ఏవి? 

ఎ) ప్రాకృతం, బ్రహ్మి వి) పాళి, అర్ధమాగది 

సి) సంస్కృతం, పాళి 
12.స్తంభ శాసనాల సంస్కృతిని మౌర్యులు ఎవరి వద్ద నుంచి 


బి కంచు, రాగి నాణేలు 


ఎ) ఫణాధ్యక్ష 


డి) బ్రహ్మి సంస్కృతం 


గ్రహించారు? 
ఎ) రోమనులు బి) (గీకులు 
సి) పర్షియన్లు డి) చైనీయులు 


13. మౌర్యుల రాజచిహ్నం? 


ఎ) వలి బి) సింహం 
సి) ఏనుగు డి) నెమలి 

14.భారతీయ సమాజంలో ఏడు కులాలు ఉన్నా యని చెప్పింది? 
ఎ) కౌటిల్యుడు బి) మెగస్తనీసు 


సి) విశాఖదత్తుడు డి) జాతక కథలు 
15.ధర్మస్థేయ, కంఠక శోధన అనేవి? 
ఎ) న్యాయస్థానాలు 


సి) మత ప్రచార సంస్థలు 


బి) సైన్య విభాగాలు 
డి) రెవెన్యూ సంస్థలు 


మొఘలుల F : 


రాజులు పోయారు... రాజ్యాలు పోయాయి కానీ కొందరి జాడలు 
మాత్రం ఇంకా తాజాగానే ఉన్నాయి. ఆ వరుసలో మొఘలుల 
గురించి ముందుగా చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రను మొఘలుల 
స్థాయిలో మరెవరూ ప్రభావితం చేయలేదంటే అతి శయోక్తి కాదు. 
ఆద్యంతం మహోద్విగ్నభరితంగా సాగిన మొఘలుల జమానాను 
రెండు భాగాలుగా చూడవచ్చు. 
ఒకటి: రాజకీయ చరిత్ర 
రెండు: ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విశేషాలు 

తొలి భాగంలో మొఘలుల రాజకీయ చరిత్రను కులంకషంగా 
చర్చిద్దాం. 

బాబర్‌ దండయాత్రనాటికి భారతదేశంలో రాజకీయ అనైక్యత, 
సైనిక పరమైన బలహీనతలు దేశాన్ని ఆవరించి ఉన్నాయి. నిరంకుశ 
ధోరణులు పెచ్చుమీరడంతో ఢిల్లీ పీఠంపై ఇబ్రహీం లోడీ పాలన 
అంతిమ దశకు చేరింది. జైనులబ్టీన్‌ మరణానంతరం కాశ్మీర్‌ 
అతలాకుతలమయింది. గుజరాత్‌ పాలకులకు, మేవార్‌ రాజపుత్రు 
లకు మధ్య నిప్పు- ఉప్పు పరిస్థితి. దక్కన్‌ ప్రాంతం రాజకీయంగా 
చిన్న చిన్న ముక్కలుగా మారింది. దేశాన్ని అలముకున్న అనైక్యత, 
అస్థిరతలు సుప్రసిద్ధ తైమూర్‌ఖాన్‌, చంఘీజ్‌ఖాన్‌ వంశాల వారసత్వా 
న్ని పుణికిపుచ్చుకున్న బాబర్‌ను భారత్‌పై దండయాత్రకు ప్రేరేపిం 
చాయి. సియాల్‌కోట్‌లో దౌలతాఖాన్‌ లోడీ సైన్యాలను చిత్తుగా ఓడిం 
చిన బాబర్‌ సర్‌హింద్‌ మీదుగా ఢిల్లీ వైపు మరలాడు. చరిత్రాత్మకమైన 
పానిపట్‌ మైదానంలో క్రీ.శ. 1526లో లోడీలను చావుదెబ్బ తీస్తూ 
బాబర్‌ విజయభేరి మోగించాడు. ఆ తర్వాత క్రీ.శ.152/లో జరిగిన 
కాణ్వ యుద్ధంలో అతిశక్తిమంతుడైన మేవార్‌ రాజు రాణా సంగాను 
బాబర్‌ ఓడించాడు. రాజపుత్రులంతా చంధేరికి చెందిన మేధినీ రాయ్‌ 
నాయకత్వంలో ఒకటి కావడంతో - బాబర్‌ హఠాత్తుగా ఛందేరి దుర్గం 
పై దాడిచేసి వారిని ఓడించాడు. ఫలితంగా మధ్య భారతదేశం మొత్తం 
బాబర్‌ ఆధీనంలోకి వెళ్లింది. మరోవంక బీహార్‌ పాలకుడైన మహ 
మద్‌ లోడీ మొఘలులకు వ్యతిరేకంగా పావులు కదపడంతో- బాబర్‌ 
క్రీశ. 1529లో గోగ్రా వద్ద జరిగిన యుద్ధంలో లోడీని ఓడించాడు. 
దీంతో ఉత్తర భారతమంతా మొఘలుల ఆధీనంలోకి వెళ్లింది. నలభై 
ఏళ్ల వయసులో బాబర్‌ క్రీ.శ. 1580లో ఆగ్రాలో కన్నుమూశాడు. 
ఆయన మృతదేహానికి కాబూల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహిం 
చారు. 

బాబర్‌ తదనంతరం ఆయన పెద్ద కుమారుడు హుమయున్‌ 


ర్య 


రాజ్యాధికారాన్ని చేపట్టాడు. సోదరులైన కమ్రాన్‌, అస్కారీ, హిందాల్‌ 
లకు కొన్ని ప్రాంతాలను పంచాడు. ఈయన హయాంలో షేర్‌ఖాన్‌ 
సుర్‌ నేతృత్వంలో అఫ్లాన్‌లు తిరిగి విజృంభించారు. హుమయున్‌, 
గుజరాత్‌పై దండెత్తిన సమయంలో షేర్ణా బెంగాల్‌ను ముట్టడించాడు. 
ఫలితంగా 1589లో హుమయున్‌, షేర్షాల మధ్య చౌసా వద్ద యుద్ధం 
జరిగింది. ఆ పోరులో షేర్ణా తిరుగులేని విజయం సాధించాడు. సోద 
రుల నుంచి సహకారం అందకపోవడంతో క్రీ.శ. 1540లో బిల్‌ గ్రామ్‌ 
సమరంలో హుమయున్‌ షేర్ణా చేతిలో చిత్తుగా ఓడిపోయి పదిహేనేళ్ల 
పాటు ప్రవాసం వెళ్లేడంతో షేర్షా సుర్‌ పాలన మొదలైంది. షేర్షా 
అసలు పేరు ఫరీద్‌. యుద్ధ పరాక్రమాలకన్నా పాలనపరమైన 
సంస్కరణలకే షేర్షా హయాం ప్రసిద్ధమైంది. మాల్వా నుంచి మార్వార్‌ 
వరకు ఉన్న రాజపుత్రుల దుర్గాలన్నింటినీ దండయాత్రల్లో షేర్షా 
గెలుచుకోగలిగాడు. కానీ కలింజర్‌ కోటను ముట్టడించే సమయంలో 
జరిగిన అగ్ని ప్రమాదంలో షేర్షా మరణించాడు. షేర్షా అనంతరం 
ఆయన కుమారుడు జలాల్‌ ఖాన్‌ ఇస్లామ్‌ షా పేరిట పాలించాడు. 
క్రీశ. 1552లో ఈయన మరణం తర్వాత మరో ముగ్గురు పాలిం 
చారు. కానీ ఈ కాలంలో హేము అనే బ్రాహ్మణ మంత్రి చేతిలోనే కీలక 
అధికారాలు ఉండేవి. బలహీనపడిన సుర్‌ వంశీకులను క్రీ.శ. 1555లో 
హుమయున్‌ ఓడించి మొఘల్‌ రాజ్యాధికారానికి పునఃప్రతిష్ట చేశాడు. 
క్రీ.శ. 1556లో గ్రంథాలయం మెట్లమీద నుంచి దిగుతూ హుమయు 
న్‌ మరణించడంతో ఆయన కుమారుడు మొఘల్‌ చరిత్రలోనే మహో 
న్నత చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్న అక్బర్‌ సింహాసనాన్ని అధిష్టిం 
చాడు. 

పద్దెనిమిదేళ్లు వచ్చేవరకూ అంటే క్రీ.శ. 1560 వరకు బైరాంఖాన్‌ 
వెన్నుదన్నులతోనే అక్చర్‌ పాలన సాగింది. క్రీ.శ.1561లో బాజ్‌ బహ 
దూర్‌ను ఓడించి మాల్వాను, క్రీ.శ. 1564లో రాణిదుర్గావతి, మైనా 
రిటీ తీరని ఆమె కుమారుడు బీర్‌ నారాయణలను పరాజితులను చేసి 
గర్కతంగ గోండ్వానాలను, క్రీ.శ. 1574-76ల్లో బీహార్‌, బెంగాల్‌ 
లను; క్రీ.శ. 1581లో కాబూల్‌ను, క్రీ.శ. 1586లో బలూచిస్థాన్‌ను, 
క్రీశ. 1591లో సింధ్‌ను, క్రీశ. 1592లో ఒరిస్సాను, క్రీశ. 1599లో 
ఖాందేష్‌ను, క్రీ.శ. 1595లో కాందహార్‌ను, చాంద్‌బీబీని ఓడించి 
అహ్మద్‌నగర్‌లో కొంత ప్రాంతాన్నీ అక్బర్‌ కైవసం చేసుకొని మొఘల్‌ 
సామ్రాజ్యాన్ని విస్తరించాడు. క్రీ.శ. 1556లో జరిగిన పానిపట్‌ 
యుద్ధం, క్రీ.శ. 1576లో రాణా ప్రతాపసింహుడిని ఓడించిన 
హల్టీఘాట్‌ యుద్ధం అక్బర్‌ సాధించిన విజయాల్లో పేరెన్నికగన్నవి. 
తీవ్ర అనారోగ్యంతో 1605లో అక్సర్‌ మరణించిన తర్వాత అతని 
కుమారుడు సలీమ్‌-జహీంగర్‌ (ప్రపంచ విజేత) పేరిట అధికారాన్ని 
చేపట్టాడు. జహంగీర్‌ పాలనపై భార్య నూర్జహాన్‌, ఆమె తండ్రి, 
సోదరుల ప్రభావం అధికంగా ఉండేది. సైనిక శక్తిని, దౌత్యనీతిని 
సమానంగా ఉపయోగించి జహంగీర్‌ పాలన సాగించాడు. మేవార్‌ 


రాజు అమర్‌సింగ్‌తో క్రీ.శ. 1615 సంధి కుదుర్చుకున్నాడు. కానీ 
అహ్మద్‌నగర్‌కు చెందిన మాలిక్‌ అంబర్‌ తిరుగుబాట్లు మాత్రం 
జహంగీర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 

క్రీ.శ. 1606లో జహంగీర్‌ కుమారుడు ఖుస్రూ తండ్రి మీద 
తిరుగుబాటు చేసి ఓడిపోవడంతో కటకటాల వెనక్కి వెళ్లాడు. నూర 
హాన్‌ నేతృత్వంలోని యుంటా చేసిన రాజకీయాల మధ్య జీవిత 
పర్యంతం నలిగిపోయిన జహంగీర్‌ క్రీశ. 1627లో కాశ్మీర్‌లోని 
బింబర్‌ వద్ద మరణించాడు. అనంతరం సింహాసనం కోసం జరిగిన 
పోరులో జహంగీర్‌ మూడో కుమారుడు కుర్రం విజేతగా నిలిచి, 
షాజహాన్‌ పేరిట రాజ్యాధికారం చేపట్టాడు. ఈయన భార్య పేరు 
అర్జ్‌మంద్‌బాను బేగం (ముంతాజ్‌ మహల్‌). అధికారం చేపట్టిన 
వెంటనే జుజార్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన బుందేలుల తిరుగు 
బాటును షాజహాన్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. 1682లో షాజహాన్‌ 
పోర్చుగీసువారిని ఓడించాడు. క్రీ.శ. 1686లో అహ్మద్‌నగర్‌ను స్వాధీ 
నం చేసుకున్నాడు. క్రీ.శ. 1652లో కుమారుడైన బౌరంగజేబును 
దక్కన్‌ వైస్రాయ్‌గా నియమించాడు. క్రీ.శ. 1657లో షాజహాన్‌ అనారో 
గ్యం పాలవడంతో ఆయన నలుగురు కుమారుల మధ్య వారసత్వ 
పోరు మొదలైంది. దారాషికొ, షుజా, బౌరంగజేబు, మురాద్‌బక్స్‌ల 
మధ్య సాగిన పోరులో బౌరంగజేబు విజయం సాధించి క్రీ.శ. 1658లో 
రాజ్యాధికారం చేపట్టాడు. మొదటి పదేళ్ల పాలన కాలంలో జౌరంగ 
జేబు సైనికపరంగా, రాజకీయంగా గొప్ప విజయాలనే చవిచూశాడు. 
తర్వాత కాలంలో జాట్‌లు, సత్నామీలు, సిక్కులు బౌరంగజేబుకు 
వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. అహోంలను అణచడానికి 
క్రీ.శ.1662లో జౌరంగజేబు సేనాని మిర్‌ జుమ్లా బయలుదేరి వెళ్లాడు. 
ప్రయత్నంలో కొంతవరకు సఫలమైనా క్రీ.శ. 1668లో మిర్‌ జుమ్లా 
మరణంతో అహోంలు తిరిగి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. 
దక్కన్‌పై ఆధిపత్యాన్ని సాధించడానికి సంబంధించి జౌరంగజేబు 
నాలుగు దశల్లో ప్రయత్నాలు సాగించాడు. దక్కన్‌పై ఆధిపత్యం కోసం 
క్రీ.శ. 1681లో దండయాత్ర చేసిన జౌరంగజేబు వ్యూహాత్మక తప్పి 
దాలు చేస్తూ... సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు. క్రీ.శ.1707లో 
బౌరంగజేబు మరణం, ఆ తర్వాత వచ్చిన బలహీనమైన వారసుల 
పాలనల వల్ల మొఘల్‌ సామ్రాజ్యం పతనమైంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 

1.బాబర్‌ అనే టర్కీ పదానికి అర్థం? 
ఎ) సింహం బి) పులి 
సి) మదపుటేనుగు డి) గద్ద 


2.భారత్‌పై దండయాత్రకు రమ్మని బాబర్‌ను ఎవరు ఆహ్వానించారు? 
ఎ) రాణా సంగా బి) రాణా ప్రతాప్‌ 
సి) దౌలత్‌ఖాన్‌ లోడీ డి) మేదినీరాయ్‌ 

౩.హుమయున్‌కు ఆశ్రయం అందించిన పర్షియన్‌ చక్రవర్తి ఎవరు? 


ఎ) సుల్తాన్‌ షా బి) షహర్‌యార్‌ షా 
సి) షా తమస్ప్‌ డి) ఇక్బాల్‌ మండ్‌ 
4.“దిన్‌పనిఅనే నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు? 
ఎ) బాబర్‌ బి) హుమయున్‌ 
సి) షేర్షా డి) అక్బర్‌ 
5.అక్సర్‌ ముందు స్వచ్చందంగా లొంగిపోయిన తొలి రాజపుత్రులు? 
ఎ) హాదాస్‌ బి) సిసోదియాలు 
సి) రాఢోడ్‌లు డి) కచ్చవాహులు 


6.గుజరాత్‌ దిగ్విజయ యాత్రలకు చిహ్నంగా అక్సర్‌ నిర్మించిన ముఖ 
ద్వారం? 
ఎ) ఫతేపూర్‌ సిక్రీ 
సి) కాబూలీ బాగ్‌ 
7.ఎవరి ప్రోద్బలంతో బైరాంఖాన్‌ అక్చర్‌పై తిరుగుబాటు చేశాడు? 
ఎ) మాన్‌సింగ్‌ బి) హేమూ 
సి) రాణా ప్రతాప్‌ డి) పీర్‌ మహ్మద్‌ 
8.అక్పర్‌ సార్వభౌమాధికారాన్ని అంగీకరించని ఒకేఒక రాజపుత్ర 


బి) అలయ్‌ దర్వాజా 
డి) బులందర్‌ దర్వాజా 


రాజ్యం? 
ఎ) మేవార్‌ బి) బికనీర్‌ 
సి) మార్వార్‌ డి) శాకంబరి 
9. ఏ మొఘలు పాలకుడి హయాంలో దేశంలోకి తొలిసారిగా పొగాకు 
ప్రవేశించింది? 
ఎ) బౌరంగజేబు వి) జహంగీర్‌ 
సి) అక్బర్‌ డి షాజహాన్‌ 
10. గురు అర్జున్‌దేవ్‌కు మరణశిక్ష విధించిన మొఘలు పాలకుడు? 
ఎ) అక్బర్‌ బి) జహంగీర్‌ 
సి) షాజహాన్‌ డి) జారంగజేబు 
11. చిత్రకళానైపుణ్యం పుష్కలంగా ఉన్న మొఘలు చక్రవర్తి? 
ఎ) బాబర్‌ బి) హుమయున్‌ 
సి) జహంగీర్‌ డి) షాజహాన్‌ 


12.పాలన వ్యవహారాల్లో నూర్జహాన్‌ జోక్యానికి వ్యతిరేకంగా తిరుగు 
బాటు చేసిన మొఘలు మున్ఫబ్‌దారు? 


ఎ) మాన్‌సింగ్‌ బి) ఇతిమద్దాలా 
సి అసఫ్‌ఖాన్‌ డి) మహబత్‌ఖాన్‌ 
5678982012. 
కాళ ౯ కో D] 


మొఘలుల వాలనా సంస్కరణలు 


ఎవరి గురించయినా తెలుసుకోవాలంటే అధికారం అప్పగించి చూడు 
వారి అసలు రంగు బయటపడుతుంది అంటారు. మధ్య ఆసియా 
లోని ఫర్గాణా, సమర్‌ఖండ్‌ వంటి సాదాసీదా ప్రాంతాలకు నాయ 
కత్వం వహించిన బాబర్‌ అతని వారసులు - అమేయ సిరిసంపదలు, 
ప్రకృతి వనరులతో నిండిన విశాల భారతదేశానికి చక్రవర్తులై ఉదా 
త్తంగా పాలించారు. ఒక్క బౌరంగజేబు కాలాన్ని మినహాయిస్తే మొఘ 
లుల హయాంలో పాలన సర్వజనామోదంగానే సాగిందని చెప్ప 
వచ్చు. మొఘలుల్లో మొదటివాడైన బాబర్‌ పాలనలో కొన్ని మౌలిక 
మైన మార్పులను ప్రవేశపెట్టాడు. పాద్‌షా (చక్రవర్తి) పేరిట పాలన 
సాగింది. నామమాత్రంగా కూడా మొఘలులు ఖలీఫా ఆధిపత్యాన్ని 
ఆమోదించలేదు. ఇస్లామిక్‌ చట్టాలకు సంబంధించి తలెత్తే వివాదా 
లను సైతం పాద్‌షాయే పరిష్కరించేవాడు. చక్రవర్తి భగవంతుడి ప్రతి 
నిధి అన్న భావన అక్బర్‌ కాలం నుంచి ప్రారంభమైంది. ఈ కారణం 
తోనే జరోఖాదర్శన్‌, తులాదన్‌ వంటి సంప్రదాయాలకు అక్బర్‌ తెరలే 
పాడు. అక్బర్‌ హయాంలో వకీల్‌, దివాన్‌ లేదా వజీర్‌, మిర్‌ బక్టి, 
సదర్‌ ఉస్‌ సదర్‌ అనే నలుగురు మంత్రులుండేవారు. తర్వాత కాలం 
లో ఖాన్‌-ఇ-సమన్‌, ముఖ్య ఖాజీ, ముహసిబ్‌లకు కూడా మంత్రుల 
హోదా ఇచ్చారు. కొన్నాళ్లకు వకీల్‌-దివాన్‌ లేదా వజీర్‌ పదవులన్నిం 
టినీ కలిపి వకీల్‌ ఇ ముత్‌లక్‌ అన్న ఒకేఒక హోదాగా మార్చారు. 
చక్రవర్తి తర్వాత స్థానమితనిది. రాజ్య ఆదాయ, వ్యయాలు, ఇతర 
శాఖలపై అజమాయిషీ ఈయన విధులు. మిర్‌బక్టి చేతిలో సైన్యం, 
సదర్‌ ఉస్‌ సదర్‌ నేతృత్వంలో మత, విద్య, ధర్మ సాంస్కృతిక అంశా 
లుండేవి. రాజ్యంలో న్యాయవిభాగం ముఖ్య ఖాజీ చేతిలో ఉండేది. 
ప్రజల నైతిక ప్రవర్తన, ఇస్లామిక్‌ నియమాల సక్రమ అమలు వంటివి 
ముహ్హసిబ్‌ విధులు. రాజ ప్రాసాదం, రాజు అతని కుటుంబీకుల 
అవసరాలను నెరవేర్చేందుకు ఖాన్‌ ఇ సమన్‌; గూఢచార విభాగానికి 
దరోగ ఇ దాక్‌ చౌకి నేతృత్వం వహించేవాడు. 

రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. అక్బర్‌ హయాంలో 15, షాజ 
హాన్‌ హయాంలో 19, బౌరంగజేబు పాలనలో 21 సుబాలు ఉన్నాయి. 
సుబాకు అధిపతిగా సుబేదార్‌ లేదా సిపాసలార్‌ ఉండేవాడు. సుబా 
లను తిరిగి సర్కార్లుగా, పరగణాలుగా విభజించారు. పాలనలో చివరి 
యూనిట్‌ గ్రామం. సర్కార్‌కు అధిపతిగా ఫౌజ్‌దార్‌ ఉండేవాడు. 
సర్కార్‌లో సర్వం సహా సైనికాధిపతి ఈయన. ఆర్థిక కార్యకలాపాలను 
పర్యవేక్షించే అమల్‌ గుజార్‌ సర్కార్‌లో మరో ముఖ్య అధికారి. అదే 
విధంగా పరగణాలు షార్‌, అమిల్‌ అనే అధికారుల నేతృత్వంలో 


ఉండేవి. పట్వారీ, చౌకిదార్‌ల నేతృత్వంలో గ్రామపాలన సాగేది. 
చక్రవర్తి తరపున వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ, సైనిక నిర్వ 
హణ కోసం మున్సబ్‌దార్లు ఉండేవారు. జీతాలకు బదులుగా వీరికి 
జాగీర్‌లను కేటాయించేవారు. ఆ భూముల నుంచి వచ్చే రెవెన్యూలో 
కొంతభాగాన్ని మున్సబ్‌దార్లు జీతాలకు బదులుగా తీసుకునేవారు. 
అయితే కొందరు మున్సబ్‌దారులకు మాత్రం రాజాస్థానం నేరుగా 
జీతాలను చెల్లించేది. జాగీర్ణార్లందరూ మున్సబ్‌దారులే గానీ మున్సబ్‌ 
దారులంతా జాగీర్దారులు కారు. రాజప్రాసాద నిర్వహణ ఖర్చులు, 
చక్రవర్తి వ్యక్తిగత వ్యయాల కోసం ఖలీసా భూములను ప్రత్యేకించారు. 
మున్సబ్‌దారీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి కొన్ని పద్ధతులను అనుసరిం 
చారు. అశ్వదళం మారిపోకుండా, విధులకు క్రమంతప్పకుండా సైని 
కులు హాజరయ్యేలా చూసేందుకు- దాగ్‌ (గుర్రాలపై ముద్ర), చెహ్రా 
(సైనికులకు క్రమసంఖ్య) విధానాలను ప్రవేశపెట్టారు. మున్సబ్‌దా 
రుల జీతం, హోదాలను ప్రతిఫలించే 'జాత్‌'; అశ్విక దళాల సంఖ్య 
నిర్వహణ వ్యయాన్ని సూచించే 'సవార్‌ హోదాలను అక్బర్‌ ప్రవేశపె 
ట్టారు. రెవెన్యూ పాలన మరింత కచ్చితంగా జరిగింది. భూ శిస్తు 
వసూలుకు భిన్న రకాలైన పద్ధతులను అనుసరించారు. బతాయ్‌ లేదా 
గల్లా బక్‌, కాన్‌కూట్‌, నసఖ్‌ అనే మూడు పద్ధతుల్లో శిస్తు నిర్ణయం 
జరిగేది. ప్రభుత్వానికి రైతుల నుంచి దఖలు పడుతున్న శిస్తు లెక్కలను 
పూర్తిగా సమీక్షించి, సంస్కరణలు తీసుకురావడం కోసం రాజా తోడర్‌ 
మల్‌ జబ్త్‌ లేదా బందోబస్త్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి కింద 
భూమిని నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఏటా సాగవుతున్న 
భూమిని 'పోలజ్‌గా, ఒకటి రెండేళ్లుగా సాగులో లేని భూమిని 
“'పరౌటీగా, మూడు నాలుగేళ్లుగా సాగుకాని భూమిని 'చచర్‌గా, 
అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచీ బీడుగా పడిఉన్న భూము 
లను 'బంజర్‌గా వర్గీకరించారు. భూమిని కొలిచేందుకు రాజా తోడర్‌ 
మల్‌ 'ఇలాహి గజ్‌ అనే శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. రైతులను 
కూడా మూడు రకాలుగా వర్గీకరించారు. సొంత ఊర్లో పొలాలు, పరిక 
రాలు ఉన్న రైతులను కుద్‌కస్తాలని, బయటి నుంచి వచ్చి కౌలుకు 
తీసుకొని భూములను సాగుచేసేవారిని పాహీలని, సొంత ఊళ్లోనే 
ఉంటూ ఎలాంటి భూములూ, పరికరాలూ లేని వారిని ముజరియమ్‌ 
లనీ వర్గీకరించారు. 

మొఘలుల సాంస్కృతిక వైభవం గణనీయమైంది. అక్బర్‌ కాలం 
లో ఫతేపూర్‌ సిక్రీ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మించారు. 
అక్బర్‌ నేతృత్వంలోనే జోధిభాయ్‌ మహల్‌, మిరియం మహల్‌, 
సుల్తానా మహల్‌, బీర్‌బల్‌ మహల్‌ వంటి సుప్రసిద్ధమైన నిర్మాణాలు 
జరిగాయి. జహంగీర్‌ కాలంలో చలువరాళ్లతో అత్యద్భుత నిర్మాణ 
కౌశలంతో ఇతిమదుద్దాలా సమాధిని నిర్మించారు. షాజహాన్‌ కాలంలో 
రాజధాని నగరం ఆగ్రా నుంచి ఢిల్లీకి మారింది. ఢిల్లీలోని దివాన్‌-ఇ- 
ఆమ్‌, జామా మసీదు, మోతీ మసీదు షాజహాన్‌ నిర్మించినవే. 


ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా పేర్కొనదగిన తాజ్‌మహల్‌ 
సైతం షాజహాన్‌ కాలంలోనిదే. తాజ్‌మహల్‌ నిర్మాణాన్ని ఉస్తాద్‌ ఈసా 
అనే నిపుణుడు పర్యవేక్షించాడు. తాజ్‌మహల్‌కు స్ఫూర్తినిచ్చిన రెండు 
నిర్మాణాలు ఢిల్లీలో ఉన్నాయి. అవి ఢిల్లీలోని హుమయున్‌ సమాధి, 


ఇతిమదుద్దాలా సమాధి. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 


1. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నెమలి సింహాసనం ఏ మొఘలు భవ 


నంలో ఉండేది? 
ఎ) ఫతేపూర్‌ సిక్రీలోని దివాన్‌ ఇ ఖాస్‌ 
బి) ఆగ్రాకోట 
సి) ఢిల్లీ ఎర్రకోటలోని రంగ్‌మహల్‌ 
డి) ఢిల్లీ ఎర్రకోటలోని దివాన్‌ ఇ ఆమ్‌ 
2. ఏ రకమైన శిస్తు వసూలు చేయని భూములను ఏమంటారు? 


ఎ) ఖలీసా బీ) జాగిర్‌ 
సి) సయూర్‌గల్‌ డి) రైయతి 
8. అక్సర్‌కు ఏ సంగీత పరికరంపై నైపుణ్యం ఉంది? 
ఎ) వీణ వి) సితార్‌ 
సి) పఖ్వాజ్‌ డి) నక్కారా 


4. జీతంగా జాగీర్లను కాకుండా ధనాన్ని పొందే మున్సబ్‌దార్లను 
ఏమంటారు? 
ఎ) నబ్టిస్‌ వి) జాగీర్జార్లు 
సి) అమిర్లు డి మిర్జాలు 
5. బదలాయించడానికి అవకాశం లేని జాగీర్‌ ఏది? 
ఎ) కిద్మతి జాగీర్‌ బి) మిల్కియత్‌ జాగీర్‌ 


జవాబులు గ 
m 


2 


3 
m 


సి) తన్‌ జాగీర్‌ డి) వతన్‌ జాగీర్‌ 


6. సాగుచేయని భూములను సాగులోకి తేవడాన్ని ప్రోత్సహించడానికి 


రైతులకు ఇచ్చే రుణం? 
ఎ) కీన్‌కుట్‌ బి) దు అస్సా 
సి) జలలి డి) తక్కావి 
7. జారంగజేబు నిర్మించిన బాద్‌షా మసీదు ఎక్కడ ఉంది? 


ఎ) పానిపట్‌ బి) ఢిల్లీ 

సి) జైపూర్‌ డి) లాహోర్‌ 
8. హుమయున్‌ నామా రాసిందెవరు? 

ఎ) మహమ్మద్‌ అలీ వి) దారాషుకో 

ని) గుల్‌ బదన్‌ బేగ్‌ డి) నూరదాస్‌ 


9. మొఘలుల కాలంలో ప్రామాణికమైన బంగారు నాణెం? 


ఎ) టంకా బి) ముహర్‌ 

సి) జిటాల్‌ డి డం 
10.అక్సర్‌ నామా రాసిందెవరు? 

ఎ) నిమర్‌ ఖాన్‌ అలి బి) ఈశ్వర్‌దాస్‌ 

నీ) దారా షుకొ డి) అబుల్‌ ఫజల్‌ 


11.జారంగజేబు రచనలను ఏమంటారు? 
ఎ) అలంగీర్‌ నామా బి) ముంతకబ్‌ ఉల్‌ లుబాబ్‌ 
సి) రఖత్‌ ఇ అలంగిరీ డి) నుక్షాకిల్‌ కుషా 

12.జహంగీర్‌ పాలన చరిత్రను గుదిగుచ్చుతూ ఇక్సాల్‌ నామాను 
రాసిందెవరు? 


ఎ) ముహమ్మద్‌ వారిస్‌ బి) మహమ్మద్‌ ఖాన్‌ 


సి) బీమ్‌ సేన్‌ డి) బదౌని 
4 5 6 7 8 9 10 11 12 
కి లు లా అలు 18 [| ౪౯1 ౪ [౫ 


స్వాతంత్ర్యం వైపు తొలి అడుగులు 


అనుభవం మీద తత్వం బోధపడుతుందంటారు. బ్రిటిష్‌ వారి దమన 
నీతిని, దోపిడీ రీతిని అవగతం చేసుకొని వలన పాలకులపై సమైక్య 
సమరానికి సిద్ధమయ్యేందుకు భారతీయులకు వందేళ్లకు పైగా 
పట్టింది. 1885 డిసెంబరు 22న బొంబాయిలో ఉమేష్‌ చంద్ర బెనర్జీ 
నేతృత్వంలో '/2 మంది ప్రతినిధులు సమావేశమై భారత జాతీయ 
కాంగ్రెస్‌(ఐ. ఎన్‌.సి.).కు అంకురార్పణ చేశారు. బ్రిటిష్‌ వలసవాదంపై 
భారతీయుల్లో చైతన్యాన్ని రేకెత్తించేందుకు ఐ.ఎన్‌.సి. నిర్విరామంగా 
కృషి చేసింది. వీరి పోరాటం ప్రధానంగా విజ్ఞప్తులు, ప్రార్థన, నిరసన 
ప్రాతిపదికల మీద సాగింది. వలస పాలకులు భారత్‌ను దోచుకుం 
టున్న తీరును, దేశ సంపద ఇంగ్లాండుకు తరలిపోతున్న వైనాన్ని 
దాదాబాయి నౌరోజీ “డైెయిన్‌ థియరీ'ని ఆధారంగా చేసుకొని రాసిన 
“ది పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా” గ్రంథంలో 
ససాక్ష్యంగా నిరూపించారు. 1886లో నౌరోజీ నేతృత్వంలో కలకత్తాలో 
జరిగిన ఐ.ఎన్‌.సి. ద్వితీయ వార్షిక సమావేశంలో సురేంద్రనాథ్‌ బెనర్జీ 
నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కాంగ్రెస్‌లో విలీనమైంది. 1887లో 
కాంగ్రెస్‌ తృతీయ వార్షిక సమావేశానికి బద్రుద్దీన్‌త్యాబ్టీ అధ్యక్షత 
వహించారు. మితవాదుల పోరాటం కారణంగా సివిల్‌ సర్వీసు పరీ 
క్షకు హాజరయ్యే భారతీయ అభ్యర్థుల వయోపరిమితిని 22 ఏళ్లకు 
పెంచారు. 1892 నాటి ఇండియన్‌ కౌన్సిల్స్‌ చట్టం చట్టసభల్లో సభ్యుల 
సంఖ్యను పెంచారు. బ్రిటిష్‌ వ్యతిరేక వ్యాసాలను ప్రచురించినందుకు 
1897లో తిలక్‌తో పాటు మరికొంతమంది పత్రికా సంపాదకులను 
జైళ్లలో వేశారు. 1898లో బ్రిటిష్‌ సర్కారుకు వ్యతిరేక భావనలను 
వ్యాప్తి చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం చేశారు. 1904లో 
పత్రికా స్వేచ్చను నియంత్రిస్తూ అధికార రహస్యాల చట్టాన్ని తీసుకు 
వచ్చారు. 1904 కలకత్తా విశ్వవిద్యాలయ చట్టం, 1904 కలకత్తా 
మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టాన్ని రద్దు చేశారు. 1905లో ప్రారంభమైన 
న్వదేశీ ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో అత్యంత విస్తృతంగా 
జరిగిన తొలిపోరుగా ప్రఖ్యాతి పొందింది. ప్రజాశక్తి మీద అపార 
నమ్మకమున్న అతివాదుల యుగం ఈ ఉద్యమంతోనే ప్రారంభ 
మైంది. బెంగాల్‌ను విభజిస్తూ కర్ణన్‌ చేసిన తీర్మానం ఈ ఉద్యమానికి 
ముఖ్య కారణం. బెంగాల్‌ విభజన అమల్లోకి వచ్చిన 1905 అక్టోబరు 
16ను సంతాపదినంగా పాటించారు. వందేమాతర గీతాన్ని పాడు 
తూ.. గంగా స్నానాలాచరించారు. ప్రధానంగా లాల్‌, బాల్‌, పాల్‌ల 
నేతృత్వంలో స్వదేశీ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఉద్యమం 
అఖిల భారత స్థాయికి చేరుకోవడంతో 1912 మార్చి 22న బెంగాల్‌ 


విభజనను రద్దు చేస్తూ... ఢిల్లీని రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం 
ఉత్తర్వులు జారీ చేసింది. 

తిలక్‌ నేతృత్వంలో ఈ దశలో ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. 
గణపతి ఉత్సవాలు (1898), శివాజీ ఉత్సవాలు (1895), మహారా 
ష్టలోని దుర్భిక్ష పీడిత ప్రాంతాల రైతులు బ్రిటిష్‌ వారికి పన్నులు 
చెల్లించాల్సిన అవసరం లేదంటూ 1896-97లలో తిలక్‌ చేసిన 
ఉద్యమాలు జాతీయ భావాలను గొప్పగా ప్రేరేపించాయి. దక్కన్‌ 
ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించడంతో పాటు తిలక్‌ న్యూ ఇంగ్లీష్‌ స్కూల్‌ 
ఏర్పాటుకు కూడా సహకరించారు. ఆ స్కూలే తర్వాత ఫెర్లుసన్‌ 
కాలేజీగా పరిణామం చెందింది. మరాఠా అనే ఇంగ్లీషు వార్తాప త్రికకు, 
కేసరీ అనే మరాఠీ పత్రికకు తిలక్‌ సంపాదకుడిగా వ్యవహరించారు. 
1916లో ఆయన హోంరూల్‌ లీగ్‌ను స్థాపించి “స్వరాజ్యం నా జన్మ 
హక్కు అని గర్జించారు. 1908లో తిలక్‌ను అరెస్టు చేసి ఆరేళ్లపాటు 
బర్మాలోని మాండలె జైలుకు తరలించారు. పంజాబ్‌ కేసరిగా ప్రసిద్ధ 
మైన లాలా లజపతిరాయ్‌ “ఆర్యసమాజ్‌'లో 'కాలేజీ' పేరిట ఏర్పా 
టైన వేర్పాటు విభాగానికి నాయకుడు. పంజాబీ అనే వార్తాపత్రికకు 
ఆయన సంపాదక బాధ్యతలు నిర్వహించడంతోపాటు 'అన్‌హ్యా పీ 
ఇండియా” అనే గ్రంథాన్నీ రాశారు. 1907లో లాలాలజపతిరాయ్‌ని 
అరెస్టు చేసి బర్మాకు తరలించారు. విడుదలైన తర్వాత అమెరికాకు 
వెళ్లిన ఆయన, ఇండియన్‌ హోంరూల్‌ లీగ్‌ను 1914లో స్థాపించారు. 
అరబిందో ఘోష్‌ మరో కీలక నాయకుడు.'న్యూ ల్యాంప్స్‌ ఫర్‌ ది ఓల్డ్‌ 
పేరిట వరుసగా బ్రిటీష్‌ వ్యతిరేక వ్యాసాలను ఈయన వెలువరిం 
చారు. “బందేమాతరం' అనే పత్రికకు ఆయన సంపాదకుడిగా ఉన్నా 
రు. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న 
ఈయన 1906లో కలకత్తాలో ప్రారంభమైన బెంగాల్‌ నేషనల్‌ కాలేజీ 
ప్రిన్సిపల్‌గా నియమితుడయ్యారు. కెన్నెడీ హత్యతో సంబంధముం 
దన్న ఆరోపణలపై అరబిందోను 1908లో అరెస్టు చేశారు. ఆ తర్వాత 
1910లో ఆయన ఖైదు నుంచి తప్పించుకొని పాండిచ్చేరికి పారిపో 
యారు. సావిత్రి, ద లైఫ్‌ డివైన్‌ వంటి పుస్తకాలను రచించిన ఈయన 
స్వాతంత్రోద్యమంపై చెరగని ముద్ర వేశారు. 1907లో సూరత్‌లో 
జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మితవాదులు, అతివాదుల మధ్య 
స్పష్టమైన విభజన పొడచూపింది. అతివాదులకు ప్రజల మద్దతు 
ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌లో తగిన సంఖ్యాబలం లేదు. కాబట్టి మితవా 
దులు వారిని 1916లో జరిగిన లక్నో సమావేశం వరకూ వేరుగానే 
పెట్టారు. 1916లో ఐ.ఎన్‌.సి., ముస్లిం లీగ్‌ల మధ్య చరిత్రాత్మక లక్నో 
ఒప్పందం కుదిరింది. అదే క్రమంగా మత ప్రాతిపదికన నియోజక 
వర్గాల ఏర్పాటు జరిగిన మాంటెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలకు 
కారణమైంది. 1916లో అనిబిసెంట్‌ నేతృత్వంలోనూ హోంరూల్‌ లీగ్‌ 
ప్రారంభమైంది. స్వయంపాలనను కోరుతూ ఏర్పాటైన ఈ లీగ్‌ తిలక్‌ 


స్థాపించిన 'హోంరూల్‌ లీగ్‌తో సమన్వయంతో పనిచేసింది. 1917లో 
బాధ్యతయుతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాంటెగ్‌ హామీ 
ఇవ్వడంతో అనిబిసెంట్‌ ఒక్కసారిగా బ్రిటిష్‌వారికి అనుకూలంగా 
మారిపోయారు. ఫలితంగా క్రమంగా హోంరూల్‌ ఉద్యమం మసకబా 
రిపోయింది. స్వాతంత్రోద్యమంలో విప్లవవాద దశ కూడా ఉద్ధృతం 
గానే సాగింది.బరీంద్రకుమార్‌ ఘోష్‌, జతీంద్రనాథ్‌ బెనర్జీ, ప్రమోత 
మిట్టర్‌లు కలిసి 1902లో కలకత్తా అనుశీలన్‌ సమితిని ఏర్పాటు చేసి 
బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం సాగించారు. పుతిన్‌ 
దాస్‌ నేతృత్వంలో 1902లో ఢాకా అనుశీలన్‌ సమితి ఏర్పాటైంది. 
1899లో సావర్కర్‌ సోదరుల ఆధ్వర్యంలో మిత్రమేళ సంస్థ ప్రారం 
భమైంది. 1907లో గణేష్‌ సావర్కర్‌ అభినవ భారత్‌ అనే సంస్థను 
ప్రారంభించారు. 1924లో నచిన్‌ సన్యాల్‌, జోగేశ్‌ చంద్ర ఛటర్జీల 
నేతృత్వంలో హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ ఏర్పాటైంది. 
1913లో అమెరికాలో హర్‌దయాల్‌, సొహైన్‌ సింగ్‌ల ఆధ్వర్యంలో 
గదర్‌ పార్టీ ప్రారంభమైంది. ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ 1942లో 
రాస్‌బిహారీ బోస్‌ అధ్యక్షతన ప్రారంభమైంది. 1897లో బ్రిటిష్‌ అధికా 
రులైన రాండ్‌, అయిరిస్ట్‌ సోదరులను దామోదర్‌, బాలకృష్ణ సోదరులు 
హతమార్చారు. 1908లో కుదిరామ్‌ బోస్‌, ప్రపుల్ల చాకి కలిసి కెన్నెడీ 
హత్యలో పాలుపంచుకున్నారు. 1912లో లార్డ్‌ హార్డింగ్‌పై.. రాస్‌బిహా 
రీ బోస్‌, సచిన్‌ సన్యాల్‌లు హత్యాయత్నం చేశారు. కర్ణన్‌ విల్లీ అనే 
బ్రిటిష్‌ అధికారిని 1909లో మదన్‌లాల్‌ ధింగ్రా అనే స్వాతంత్యయో 
ధుడు లండన్‌లో హతమార్చాడు. 1928 డిసెంబరులో శాండర్స్‌ను 
భగత్‌సింగ్‌, ఆజాద్‌, రాజ్‌గురులు లాహోర్‌లో హతమార్చారు. 
లజపతిరాయ్‌ హత్యకు ప్రతీకారంగా శాండర్స్‌ను చంపారు. 1929లో 
భగత్‌సింగ్‌, భటుకేశ్వర్‌ దత్తాలు కలిసి కేంద్ర శాసనసభ భవనంపై 


బాంబులు విసిరారు. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 
1. అమృత బజార్‌ పత్రికను స్థాపించింది ఎవరు? 
ఎ) సురేంద్రనాథ్‌ బెనర్జీ బి) హరిశ్చంద్ర ముఖర్జీ 
సి) గిరీశ్చంద్ర ఘోష్‌. డి) శిశిర్‌ కుమార్‌ ఘోష్‌ 
2. భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభ సమయంలో భారత “సెక్రటరీ 
ఆఫ్‌ స్టేటొగా ఎవరున్నారు? 
ఎ) లార్జ్‌ ఎల్లిన్‌ బి) లార్జ్‌ హామిల్డన్‌ 
సి) లార్జ్‌ క్రాస్‌ సి) లార్జ్‌ మోరిలె 
8. భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి మహిళా అధ్యక్షురాలెవరు? 
ఎ) రాజ్‌ కుమారీ అమృతీకౌర్‌ 
వి) అనిబిసెంట్‌ సి) సరోజినీ నాయుడు 
డి) సుచేత కృపలానీ 
4. భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి ముస్లిం అధ్యక్షుడెవరు? 
ఎ) బద్రుద్దీన్‌ త్యాబ్టీ బి సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ 
ని) మహమ్మద్‌ అలీ జిన్నా డి) అబ్బుల్‌ కలామ్‌ ఆజాద్‌ 
5. అత్యంత కీలకమైన ఐ.సి.ఎస్‌. పరీక్షలను ఇంగ్లాండులో, భారత్‌లో 


ఒకేసారి జరపడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 
ఎ) 1914 బి) 1926 సి) 1928 డి) 1938 
6. వ్యవసాయాభివృద్ధిని లక్షించి లార్డ్‌ కర్ణన్‌ వ్యవసాయ పరిశోధన 
సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? 
ఎ) మద్రాసు బి) పూసా 
నీ) ఢాకా డి లక్నో 
7. బ్రిటిష్‌ పాలన కాలంలో గవర్నర్‌ పదవిని అధిష్టించిన మొట్టమొదటి 
భారతీయుడు ఎవరు? 
ఎ) సురేంద్ర బెనర్జీ బి) మైఖెల్‌ బెనర్జీ 
సి) ఎస్‌.పి.సిన్హా డి) మోతీలాల్‌ నెహూ 
8. న్యూ ఇండియా అనే వారపత్రికను ఎవరు ఏర్పాటు చేశారు? 
ఎ) తిలక్‌ బి) బిపిన్‌ చంద్రపాల్‌ 
నీ) అరబిందో ఘోష్‌ డి) అనిబిసెంట్‌ 
9. ఏ రాజప్రతినిధి హయాంలో 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని 
ఆమోదించారు? 
ఎ) రిప్పన్‌ బి) లిట్టన్‌ 
స కఫ్రిన్‌ డి) కర్టన్‌ 
10. ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికను ఎవరు ప్రారంభించారు? 
ఎ) బ్రహ్మాబందబ్‌ ఉపాధ్యాయ్‌ 
బి) వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ్‌ 


నీ) శ్యామ కృష్ణ వర్మ డి ధరణి గోస్వామి 


౨ ౬శ ర లో 


గాంధీ ప్రవేశం స్వాతంత్ర్య సమరంలో గుణాత్మక మార్పులను తీసుకు 
వచ్చింది. వలస పాలకులకు వ్యతిరేకంగా కొత్త వర్గాలను తెర మీదకు 
తీసుకువచ్చింది. జాతిని ఏకం చేసింది. గాంధీ 1915లో దక్షిణాఫ్రికా 
నుంచి భారత్‌కు తిరిగివచ్చింది మొదలు జనంలో మమేకమయ్యారు. 
మానవహక్కులను హరించేవిధంగా రౌలత్‌ కమిటీ చేసిన సూచన 
లను వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 6, 1919ను జాతీయ నిరసన దినంగా 
ప్రకటించారు. ఆ నేపథ్యంలో సత్యపాల్‌, లజపతిరాయ్‌, సైపుద్దీన్‌ 
కిచ్లూలు అదృశ్యమయ్యారు. అందుకు టబ్రిటిషర్లే కారణమని పంజా 
బీలు భావించారు. దీంతో అల్లర్లు మొదలయ్యాయి. శాంతి భద్రతల 
పరిరక్షణ కోసం నియమితుడైన జనరల్‌ డయ్యర్‌ క్రూరంగా వ్యవహ 
రించారు. అతడి ప్రవర్తనపై నిరసన తెలియజేసే సమయంలో ఏప్రిల్‌ 
18, 1919న జలియన్‌ వాలాబాగ్‌లో భీతావహ హత్యాకాండ 
జరిగింది. ఈ పరిణామాలన్నీ గాంధీజీ సంకల్పాన్ని దృఢతరం చేశా 
యి. ప్రపంచ ముస్లింలకు ప్రతినిధి అయిన ఖలీఫా వ్యవస్థను రద్దు 
చేస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం జారీచేసిన తీర్మానంపై భారత్‌లో నిరసన 
జ్వాల ఎగిసింది. అలీ సోదరుల నేతృత్వంలో ఖిలాఫత్‌ కమిటీ ఏర్పా 
టైంది. భారత్‌లో ఖిలాఫత్‌ ఉద్యమానికి గాంధీజీ తన సంపూర్ణ 
మద్దతు ప్రకటించి ముస్లింలకు అభిమానపాత్రుడయ్యారు. 1920లో 
కలకత్తా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సహాయ నిరాకరణ 
ఉద్యమ నాయకుడిగా గాంధీజీని ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా విదేశీ 
వస్తువుల సంపూర్ణ బహిష్కరణ, పన్నుల నిరాకరణ అమలైంది. 
కాంగ్రెస్‌ సామాజిక పరిధి గణనీయంగా విస్తరించింది. 1922 ఫిబ్ర 
వరిలో గోరఖ్‌ పూర్‌ సమీపంలోని చౌరీచౌరాలో హింస చెలరేగడంతో 
-గాంధీజీ హఠాత్తుగా ఉద్యమాన్ని నిలిపివేశారు. ఉద్యమానికి మద్దతు 
పలికిన అలీ సోదరులు - తమను మాట మాత్రం కూడా సంప్రదించ 
కుండా దాన్ని రద్దు చేయడంతో గాంధీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
మరోవైపు ఉద్యమ బహిష్కరణ అనంతరం పరిస్థితులు- కాంగ్రెస్‌ 
పార్టీలోనే గాంధీజీకి వ్యతిరేకంగా మోతిలాల్‌ నెహ్రూ నేతృత్వంలో 
స్వరాజ్‌ పార్టీ ఏర్పాటుకు దారితూయి. ఏది ఏమైనా కార్మిక, కర్షక, 
మేధావి వర్గాలను సహాయ నిరాకరణ ఉద్యమం ఏకం చేసిందనే 
చెప్పాలి. స్వాతంత్ర్య సాధన క్రమంలో గాంధీ చేసిన మరో సమరం 
శాసనోల్లంఘన ఉద్యమం. 19090 మార్చి 12న "8 మంది 
అనుచరులతో సబర్మతీ ఆశ్రమం నుంచి దండికి కాలినడకన గాంధీజీ 
బయల్దేరడంతో ఉప్పు సత్యాగ్రహం మొదలైంది. ఏప్రిల్‌ 6 నాటికి 


సుమారు నిలి0 మైళ్ల దూరం నడిచి మహాత్ముడు దండిని చేరుకున్నారు. 
పోలీసుల దమనకాండను సత్యాగ్రహంతో ఎదుర్కొని ఉప్పును తయా 
రు చేశారు. అది మొదలు శాసనోల్లంఘనోద్యమం దేశవ్యాప్తంగా విస్త 
రించింది. ఆంధ్రలో ఈ ఉద్యమ రథసారధిగా కొండా వెంకటప్ప 
య్యను నియమించారు. భారత వాయవ్య ప్రాంతానికీ ఉద్యమం 
విస్తరించింది. “సరిహద్దు గాంధీ'గా ప్రసిద్ధుడైన ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ 
ఖాన్‌ నేతృత్వంలో 'కుదాయ్‌ ఖిద్‌మత్‌గార్‌ (ఎర్ర చొక్కాలు) అనే 
సంస్థ ఏర్పాటైంది. ఇదే కాలంలో బెంగాల్‌కు చెందిన విప్లవనేత 
సూర్యసేన్‌ 1930 ఏప్రిల్‌ 18న అనుచరులతో కలిసి చిట్టగాంగ్‌లోని 
సైనిక స్థావరంపై దాడి జరిపి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. “భారత 
రిపబ్లిక్‌ సైన్యాన్ని స్థాపించి స్వాతంత్ర్య ప్రకటన చేశారు. రాణి గైడిన్లు 
నేతృత్వంలో నాగాలాండ్‌లో బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం జరిగింది. 
శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలోనే సైమన్‌ కమిషన్‌ 
నివేదికపై చర్చలు జరిపేందుకు 1980లో లండన్‌లో మొదటి రౌండ్‌ 
టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సమావేశా 
లను బహిష్కరించింది. 1981 సెప్టెంబర్‌లో రెండో రౌండ్‌ టేబుల్‌ 
సమావేశంలో గాంధీ పాల్గొన్నారు. దేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి 
కోసం గట్టిగా పట్టుపట్టారు. దానికి బ్రిటిష్‌వారు తిరస్కరించడంతో 
శాసనోల్లం ఘనోద్యమం మళ్లీ ప్రారంభమైంది. భారతీయ నాయకుల్లో 
విభేదాలు, బ్రిటిష్‌ అణచివేత విధానాల ఫలితంగా ఉద్యమం క్రమం 
గా బలహీనపడింది. 1988, మేలో ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు 
జాతీయ కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. భారత స్వాతంత్ర్య 
ప్రస్థానంలో అత్యంత కీలక ఘట్టం “క్విట్‌ ఇండియా” ఉద్యమం. 
భారతీయుల మనోభావాలను పట్టించుకోకుండా దేశాన్ని రెండో 
ప్రపంచ యుద్ధంలోకి దించడం, పాకిస్థాన్‌ ఏర్పాటుకు మద్దతుగా 
ఆగస్టు ప్రతిపాదనలను అంగీకరించడం, యుద్ధకాలంలో పెద్ద ఎత్తున 
జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలు, మిత్రపక్ష సేనలు భారతీయు 
లను హీనంగా చూడటం వంటివి “క్విట్‌ ఇండియా ఉద్యమానికి' 
కారణమయ్యాయి. ఆగస్టు 6, 1942న బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌ 
వర్కింగ్‌ కమిటీ “క్విట్‌ ఇండియా” తీర్మానం చేసింది. ఆ మరుసటి 
రోజే గాంధీ సహా ఇతర నాయకులందరిని బ్రిటిషర్లు ఖైదు చేయ 
డంతో ఉద్యమానికి సారథులు కొరవడ్డారు. అయినప్పటికీ ఉద్యమం 
దేశవ్యాప్తంగా దావానలంలా పాకింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం 
చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. రైతులు వివిధ ప్రాంతాల్లో 
సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యమ నేపథ్యం 
లోనే సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పాటు 
జరిగింది. జపాన్‌ ప్రధాని 'కైజో' ఆహ్వానం మేరకు బోస్‌ భారత 
జాతీయ సైన్యం నాయకత్వాన్ని చేపట్టారు. 

జపాన్‌ సహాయంతో బోస్‌ సింగపూర్‌లో ప్రజా ప్రభుత్వాన్ని 


స్థాపించారు. భారత ప్రజల కోసం అక్కడ రేడియోను ఏర్పాటు 
చేశారు. మరోవైపు భారత్‌లో అరుణా అసఫ్‌ అలీ, జయప్రకాష్‌ నారా 
యణ్‌లు క్విట్‌ ఇండియా ఉద్యమానికి పరోక్ష సహకారమందించారు. 
టైటిష్‌ వారి దమనకాండ ఫలితంగా ఉద్యమం క్రమంగా బలహీన 
పడింది. ఉద్యమం విఫలమైనప్పటికీ - బ్రిటిష్‌వారు ఇక ఎంతోకాలం 
దేశంలో మనలేరన్న స్పష్టమైన సంకేతాలను మాత్రం అది ఇవ్వగలి 
గింది. బ్రిటిష్‌ వారి వెన్ను విరిచిన ఉద్యమాలకు అడుగడుగునా గాంధీ 
ప్రేరణగా నిలిచారు. భారతీయుల్లో ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపా 
రు. అందుకే ఆయన జాతిపితగా మిగిలారు. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 
1. భారత జాతీయవాదులు సైమన్‌ కమిషన్‌ను ఎందుకు వ్యతిరేకిం 
చారు? 
ఎ) సైమన్‌ బ్రిటిషవాడు 
బి) కమిషన్‌లో భారతీయులెవరూ లేనందున 
సి) జాతీయవాదులతో సైమన్‌కు వైరం ఉంది 
డి) ఇవేవీ కాదు 
2. వ్యక్తిగత సత్యాగ్రహం చేసి 1940లో అరెస్ట యిన తొలి వ్యక్తి 
ఎవరు? 
ఎ) చౌదరి రహమతుల్లా 
ని) ఆచార్య వినోబాభావే 
8. కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు? 
ఎ) సరోజిని నాయుడు బి) మాధవ కేలాస్పన్‌ 
సి) రామస్వామి 
4. క్విట్‌ ఇండియా ఉద్యమ సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీని 
ఎక్కడ నిర్పంధించింది? 
ఎ) పూనాలోని ఆగాఖాన్‌ భవనం 
బి) ఎరవాడ జైలు 
డి) కలకత్తా 
5. ఏ ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ వైఖరికి నిరసనగా గాంధీజీ శ్లెజర్‌ 
ఎ హింద్‌” బిరదును త్యజించారు? 
ఎ) క్విట్‌ ఇండియా బి) శాసనోల్లంఘన 
సి) సహాయ నిరాకరణ డి) ఖిలాఫత్‌ 
6. గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన సంఘం ఏమిటి? 
ఎ) ట్రాన్‌వెల్‌ ఫామ్‌ బి) ఫోనిక్స్‌ ఫామ్‌ 


బి) కొండా వెంకటప్పయ్య 


డి అరుణా అసఫ్‌ అలీ 


డ్‌) ఆనందాచార్యులు 


సి) బొంబాయి 


సి) డర్బన్‌ ఫామ్‌ డి) సబర్మతి ఫామ్‌ 
7. ముస్లింలీగ్‌ ప్రారంభించిన పత్రిక పేరు? 
ఎ) ఇంక్విలాబ్‌ బి) కౌమ్‌ 


సి) స్టార్‌ ఆఫ్‌ ఇండియా డి) బాంబే క్రానికల్‌ 
8. దక్షిణాఫ్రికాలో గాంధీజీ తన భావాల ప్రచారానికి ఏర్పాటు చేసిన 


పత్రిక ఏది? 
ఎ) కామన్‌వీల్‌ బి) ఇండియన్‌ ఒపీనియన్‌ 
నీ) హరిజన్‌ డి) దక్షిణాఫ్రికా టైమ్స్‌ 


9. “భారత అశాంతి పితిగా తిలక్‌ను అభివర్ణించిందెవరు? 
ఎ) వాలెంటైన్‌ చిరోల్‌ బి) రెండో మింటో 
సి) డిజ్రాలీ డి) చెమ్స్‌ఫర్డ్‌ 

10.ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మహిళా విభాగానికి ఎవరు అధ్యక్షత వహిం 
చారు? 
ఎ) అరుణా అసఫ్‌ అలీ బి) రాణి గెడిన్లు 
ని) సరోజినీ నాయుడు డి) కెప్టెన్‌ లక్ష్మి 

11.'నాకు రక్తమివ్వండి. నేను మీకు స్వాతంత్ర్యమిస్తాను? అన్నదెవరు? 
ఎ) స్వామి వివేకానంద బి) సుభాష్‌ చంద్రబోస్‌ 
సి) భగత్‌సింగ్‌ డి) సూర్యసేన్‌ 

12.1924లో బెల్లాం కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్య క్షత వహించిం 
దెవరు? 
ఎ) మోతీలాల్‌ నెహ్రూ 


సి లజపతిరాయ్‌ 


బి) భూపేంద్రనాథ్‌ బోస్‌ 
డి) మహాత్మాగాంధీ 


భారత్‌లో సామాజిక, సాంస్కృతిక సంస్కరణోద్యమం 


ఒక్క అక్షరం వేయి మెద్ల్లు కదలిక అన్న మాటలో అతిశయోక్తి ఇను 
మంత కూడా లేదు. ఆర్థికంగా, సామాజికంగా వలసపాలన దేశాన్ని 
భ్రష్ణుపట్టించిందన్నది నిజమే. కానీ అదే సందర్భంలో బిటిష్‌ హ 
యాంలో భారత్‌లోకి ప్రవేశించిన విద్య, రవాణాల వల్ల ఎంతో కొంత 
మేలు కూడా జరిగింది. మరీ ముఖ్యంగా బ్రిటిష్‌ రాకకు ముందు 
వరకు వైదిక, మదర్భా విద్యావిధానమే దేశానికి దిక్కు. కానీ వారు 
వెంట తీసుకువచ్చిన ఇంగ్లిష్‌ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. 
ఫలితంగా భారతీయుల ఆలోచనలకు నూతన ఒరవడి, పరిణితి, 
తిరుగుబాటుతత్వం జతగూడాయి. స్వాతంత్ర్య సమరానికి అదీ ఒక 
కారణంగా నిలిచింది. భారతీయ విద్యారంగంలో బ్రిటిష్‌వారు 
ప్రవేశపెట్టిన మార్పులు, దేశంలో సామాజిక-సాంస్కృతిక పునరుజ్జీవ 
నోద్యమాలను పరిశీలిద్దాం. 

ఇంగ్లిష్‌తో పాటు బ్రిటిషర్లు భారత్‌లో సంస్కృత, అరబిక్‌, పారశీక 
విద్యల ప్రోత్సాహానికీ కృషి చేశారు. 1792లో జొనాథన్‌ డంకన్‌ 
సిఫార్సుల మేరకు బెంగాల్‌లో సంస్కృత కళాశాలను స్థాపించారు. 
వారన్‌ హేస్టింగ్స్‌ 1781లో పారీీక, అరబిక్‌ భాషల అధ్యయనం 
కోసం కలకత్తాలో మరర్భాను ఏర్పాటు చేశారు. 1818లో బ్రిటిష్‌ 
తూర్పు ఇండియా సంఘం దేశంలో విద్యావ్యాప్తి కోసం లక్ష 
రూపాయలను కేటాయించింది. దేశంలో ఇంగ్లిష్‌ను రాజభాషగా 
చేయాలని విలియం బెంటింగ్‌, మెకాలే తీవ్రంగా ప్రయత్నించారు. 
1818లో శెరాంపూర్‌ క్రైస్తవ సంఘాలు బాప్టిస్ట్‌ మిషనరీ కళాశాలను 
స్థాపించాయి. 1527లో ఎల్సిన్‌స్టన్‌ కళాశాలను, 1837లో అండర్‌సన్‌ 
మద్రానులో క్రిస్టియన్‌ కాలేజీని, 1841లో రాబర్ట్‌ నోబెల్‌ మచిలీప 
ట్నంలో నోబెల్‌ కళాశాలను, 1844లో స్టిఫెన్‌ హిప్లాస్‌ నాగపూర్‌లో 
కళాశాలను, 1858లో ఆగ్రాలో సెయింట్‌ జాన్స్‌ కాలేజీని స్థాపించారు. 
1854లో ఈస్టిండియా కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అధ్యక్షుడిగా చార్లెస్‌ 
వుడ్‌ ప్రతిపాదించిన నివేదిక ఆంగ్ల విద్యావ్యాప్తికి విశేషంగా ఉపయో 
గపడింది. దాన్ని ఇంగ్లిష్‌ అభివృద్ధికి “మాగ్నా కార్టా'గా పరిగణిం 
చారు. ఉన్నత విద్యాభివృద్ధి లక్ష్యంగా 1857లో కలకతా, బొంబాయి, 
మద్రాస్‌లలో యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. వుడ్స్‌ ప్రతిపాదన 
లను, విద్యా బోధన అభివృద్ధికి సర్కారు చేపట్టాల్సిన చర్యలను 
అధ్యయనం చేయడం కోసం 1880లో విలియం హంటర్‌ నేతృ 
త్వంలో ఓ విద్యాసంఘాన్ని నాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ రిప్పన్‌ 
ఏర్పాటు చేశారు. విద్యారంగంలో ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణకు 
స్వస్తిపలికి, ప్రవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించాలని హంటర్‌ 
కమిటీ సూచించింది. 1902లో గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్ణన్‌ 
యూనివర్సిటీలపై సమీక్ష కోసం థామస్‌ ర్యాలీ కమిటీని నియమిం 
చారు. కమిటీ సూచనల మేరకు 1904లో విశ్వవిద్యాలయాల చట్టాన్ని 


చట్టసభలో ఆమోదించారు. 1921లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం 
ద్వారా విద్యను రాష్ట్రాల అంశంగా గుర్తించారు. 1929లో సర్‌ ఫిలిప్‌ 
హర్‌టోగ్‌ కమిటీ నిర్బంధ విద్యావిధానాన్ని సమీక్షించి దానికి మద్దతు 
పలికింది. విద్యాభివృద్ధికి మరిన్ని సూచనల కోసం 1944లో జాన్‌ 
సారంట్‌ కమిటీని నియమించారు. 1947 నాటికి మన దేశంలో 25 
విశ్వవిద్యాలయాలు, 648 అనుబంధ కళాశాలలు క్రియాశీలంగా 


ఉన్నాయి. 


సామాజిక, సాంస్కృతిక సంస్కరణోద్యమం 

దేశంలో పాతుకుపోయిన మూఢాచారాలను, అంధ విశ్వాసాలను, 
దురాచారాలను తుదముట్టించే సదాశయంతో సంస్కరణోద్యమాలు 
జరిగాయి. రాజారామ్మోహన్‌రాయ్‌ స్థాపించిన బ్రహ్మసమాజం, 
1866లో బ్రహ్మసమాజ్‌ నుంచి విడిపోయి కేశవ్‌ చంద్రసేన్‌ తదితరులు 
స్థాపించిన అఖిల భారత బ్రహ్మసమాజ్‌లు స్త్రీ ఉద్ధరణకు చేసిన కృషి 
అంతా ఇంతా కాదు. కేశవ్‌ చంద్రసేన్‌ బాల్య వివాహాలకు పూనుకో 
వడంతో 1878లో ఆనంద మోహన్‌బోస్‌, చిప్లూంకర్‌లు సద్ధర్మ బ్రహ్మ 
సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1875లో స్వామి దయానంద సరస్వతి 
స్థాపించిన ఆర్యసమాజం సాంస్కృతిక పునరుజ్జీవనానికి విభిన్నమైన 
కృషిచేసింది. శుద్ధి ఉద్యమం, గో సంరక్షణ ఉద్యమాలు ఆర్యసమాజ్‌ 
కార్యక్రమాల్లో అత్యంత వివాదాస్పదమైన అంశాలు. స్వామి శ్రద్దా 
నంద ఆధ్వర్యంలోని గురుకుల వర్గంగా పిలిచే విభాగం సంస్కృత 
విద్యను మాధ్యమంగా ఉండాలని ప్రచారం చేయగా, లాలాలజపతి 
రాయ్‌, హన్స్‌రాజ్‌ల నేతృత్వంలోని వర్గం ఇంగ్లిష్‌ భాష కోసం 
పట్టుపట్టింది. 1875లో రష్యన్‌కు చెందిన మేడమ్‌ బ్లావట్కీ, కల్నల్‌ 
ఆల్కాట్‌ల నేతృత్వంలో దివ్యజ్ఞాన సమాజం ప్రారంభమైంది. తొలుత 
అమెరికాలోని శాన ఫ్రాన్సిస్కోలో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం 
అనంతర కాలంలో చెన్నైలోని అడయార్‌కు మారింది. 1916లో భార 
తీయులకు స్వయం పాలనాధికారాన్ని సాధించేందుకు అనిబిసెంట్‌ 
నేతృత్వంలో హోంరూల్‌ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ 
ప్రచారం కోసం ఆమె కామన్‌ వీల్‌, న్యూ ఇండియా అనే పత్రికలను 
స్థాపించారు. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో రామకృష్ణ మఠం 
నిర్వహించిన పాత్ర అద్వితీయమైంది. 1887లో బేలూరులో వివేకా 
నంద మఠాన్ని స్థాపించారు. దీనికి అనుబంధంగా 1897లో రామకృష్ణ 
మిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆత్మారాం పాండురంగ స్థాపించిన 
ప్రార్థన సమాజం, దాదాజి పాండురంగ స్థాపించిన పరమహంస 
మండలి, హరిదయాల్‌ శాస్త్రి స్థాపించిన రాధాస్వామీ సత్సంగ్‌, 
శివనారాయణ్‌ అగ్నిహోత్రి స్థాపించిన దేవసమాజ్‌ వంటివి దేశంలో 
సామాజిక, సాంస్కృతిక వికాసానికి తిరుగులేని సేవ చేశాయి. 
ఇస్లామ్‌లో సంస్కరణలను లక్షిస్తూ తొలిసారిగా 1865లో తొలిసారిగా 
మౌలానా హుస్సేన్‌ అహ్మద్‌ నేతృత్వంలో దియోబంద్‌ ఉద్యమం 


ప్రారంభమైంది. మీరజ్‌ గులామ్‌ అహ్మద్‌ ప్రారంభించిన అహ్మదీయ 
ఉద్యమం కూడా ముస్లి ముల్లో సామాజిక ప్రగతిని లక్షించింది. మౌలా 
నా సిబిల్‌ నిమామీ స్థాపించిన నుద్వాజఉల్‌, ఉలామా, నాజిర్‌ హుస్సేన్‌ 
ప్రారంభించిన అహల్‌ ఎ ఖొరాన్‌, అబ్బులా చక్రలావీ మొదలుపెట్టిన 
అహల్‌ ఎ హాదీస్‌ వంటి ఉద్యమాలు ముస్లిం సమాజంలో సంస్కర 
ణల కోసం కృషి చేశాయి. నిమ్న జాతుల్లోనూ చైతన్యం కోసం పెద్ద 
ఎత్తున ఉద్యమాలు జరిగాయి. బ్రాహ్మణ వ్యతిరేక ధోరణిని ప్రచారం 
చేస్తూ ఏర్పాటయిన జస్టిస్‌ పార్టీ 1928లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 
పైసిడెస్సీలో గెలుపొందింది. ఇ.వి. రామస్వామి నాయకర్‌ 
ఆత్మగౌరవ పోరాటం అత్యంత ప్ర ప్రసిద్ధమైంది. కుడి-అరసు పత్రిక 
ద్వారా ద్రవిడ మున్నెట్ర భావాలను ఆయన ప్రచారం చేశారు. మున్నా 
త్త పద్మనాభ ప్లా నాయక్‌ వెల్ఫేర్‌ సొసైటీ, రామన్‌ ప్లూ మళయాల 
మనోరమలు కేరళ ప్రాంతంలో ప్రభావశీలంగా ఉన్నాయి. అంటరాని 


మద్రాస్‌ ( 


కులాలుగా భావించిన ఇజ్జవాలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించడం 
కోసం నారాయణ గురు తిరుగులేని పోరాటం చేశారు. కర్ణాటకలో 
సిఆర్‌రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో ప్రజా 
మంత్రిమండలి ఏర్పాటయింది. బాంబే ప్రెసిడెన్సీలో జ్యోతిభాపూలే 
నేతృత్వంలో ఏర్పాటయిన సత్యశోధక్‌ సమాజ్‌ దిగువ కులాల్లో చైత 
న్యానికి నాంది పలికింది. అంటరాని మహర్‌ కులంలో జన్మించిన 
అంబేద్కర్‌ 'మహర్‌ సత్యాగ్రహం” ద్వారా నిమ్న కులాల్లో ఉద్యమ 
చైతన్యం రగిల్పారు. 1924లో ఆయన ఆల్‌ ఇండియా డిప్రెస్ట్‌ క్లాస్‌ 
అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 
1. కింది వాటిలో స్వామి దయానంద సరస్వతి రాసిన గ్రంథమేది? 
ఎ) సత్యార్థ ప్రకాశ్‌ బి) వేద ప్రకాశ్‌ 
సి) సత్యార్థ భూమిక. డి) వేద భాష్య భూమిక 
2. లోకహిత వాదిగా పేరొందిన మహారాష్ట్రకు చెందిన సంఘసంస్కర్త 
ఎవరు? 
ఎ) ఎం.జి. రణడే బి) జి.జి. అగార్కర్‌ 
సి) కేశవ్‌ చంద్రసేన్‌ డి) గోపాల్‌ హరి దేశ్‌ముఖ్‌ 
8. ముస్లింల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం అలీఘథ్‌ ఉద్యమాన్ని 
ప్రారంభించింది ఎవరు? 
ఎ) సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ 
బి) మౌలానా హుస్సేన్‌ అహ్మద్‌ 
ని) జఫర్‌ అలీ ఖాన్‌ డి) అజ్మల్‌ ఖాన్‌ 
4. విలియం బెంటింగ్‌పై ఒత్తిడి తెచ్చి సతీస హగమన దురాచారాన్ని 
రద్దు చేయించింది? 
ఎ) దాదా కొండదేవ్‌ బి) దాదోబా పాండురంగ్‌ 
సి) రాజారామ్మోహన్‌రాయ్‌ 
డి) దేబేంద్రనాథ్‌ ఠాగూర్‌ 
5. సిక్కుల్లో సంస్కరణలను కాంక్షిస్తూ ఆరంభమైన కుకా ఉద్యమ 
స్థాపకుడు? 


ఎ) తులసీరామ్‌ బి) రాధాకృష్ణ దేవ్‌ 
సి) హెచ్‌.ఎన్‌. కుంజు డి) భగత్‌ జవహర్‌మల్‌ 

6. యువబెంగాల్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? 
ఎ) శ్రీరామ్‌ బాజ్‌పాల్‌ బి) హెన్రీ వివియన్‌ డిరోజియో 
సి) ఎస్‌.ఎస్‌. బెంగాలీ డి) జి.కె. దేవదర్‌ 

7. జొరాస్ట్రియన్‌ మత ప్రచారం కోసం నౌరోజీ పుర్ణోంజీ ప్రారంభించిన 
పత్రిక ఏది? 
ఎ) న్యూ ఇండియా బి) రఫ్‌ గుష్తార్‌ 
సి) ఫమ్‌ ఇ ఫమ్‌హిద్‌ డి) జగత్‌ మిత్ర 

8. గుజరాత్‌లోని టంకారా ప్రాంతంలో 1824లో జన్మించిన దయా 
నంద సరస్వతి అసలు పేరు? 
ఎ) మూల శంకర బి) శ్రద్దానంద 
సి) ఛటోపాధ్యాయ డి) స్వామి నారాయణ్‌ 

9. వితంతు వివేకం అనే గ్రంథాన్ని రాసిందెవరు? 
ఎ) రణడె బి వీరేశలింగం పంతులు 
సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ 
డి) గోపాల్‌ హరిదేశ్‌ముఖ్‌ 

10. దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ నేతృత్వంలో కొనసాగిన “తత్వబోధిప త్రిక” 
భాషలో వెలువడింది? 
ఎ) ఇంగ్లిష్‌ బి) బెంగాలీ 

డి) మరారీ 

11. కేరళలో తొలి ఆధునిక నవలైన ఇందులేఖను 1889లో రచించిం 
దెవరు? 
ఎ) సి.వి. రామన్‌ ఫ్లో 
సి) చందర్‌ మీనన్‌ 


సి) హిందీ 


బి) పద్మనాభ ప్ల 
డి) రామకృష్ణ పొ 


=o BNC 
[మలు 1౯|| బు [51 [5 


పునరుజ్జీవనోద్యమం, సంస్కరణోద్యమాలు... 


భారత్‌లో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు పందొమ్మిదో శతా 
బ్రీలో ప్రారంభమయ్యాయి. బెంగాల్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం 
క్రమంగా దేశవ్యాప్తమైంది. ప్రాచీన భారతీయ సాహిత్య అధ్యయనం, 
ఆంగ్లవిద్య, సాహిత్య ప్రభావం, జాతీయతా భావం, విదేశీయులు 
భారతీయ సంస్కృతిని అణచివేయడానికి పాటించిన విధానాలకు 
వ్యతిరేకత, పాశ్చాత్య ప్రలోభాల్లో భారతీయులు పడకుండా చేయడం 
వంటి పలు కారణాలు కూడా పునరుజ్జీవనోద్యమానికి దోహదం 
చేశాయి. 

పునరుజ్జీవనోద్యమానికి పాటుపడిన ఆయా సంస్థలు, వ్యక్తుల 
గురించి క్లుప్తంగా... 


రాజారామ్‌ మోహన్‌ రాయ్‌ (1774-1833) 
ఆధునిక యుగకర్తగా, బెంగాల్‌లో ప్రారంభమైన సాంస్కృతిక పునరు 
జ్ఞేవనోద్యమానికి ప్రథమ నాయకునిగా చరిత్రలో ప్రత్యేక స్థానం 
సంపాదించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీలో సామాన్య ఉద్యోగిగా 
పనిచేసే కాలంలో జాన్‌ డిగ్బీకి సన్నిహితుడై ఆంగ్లభాష నేర్చుకు 
న్నాడు. ఇస్లాం మతస్థులకు మూలగ్రంథమైన ఖురాన్‌ను పఠించి 
తుహ్పత్‌ ఉల్‌ మువాహిద్దీన్‌ అనే గ్రంథాన్ని రచించి, 1808లో ముద్రిం 
చాడు. ఏకేశ్వరోపాసన ప్రతిమత సిద్ధాంతమని తెలిపాడు. వేదాం 
తాన్ని బెంగాలీ భాషలోకి అనువదించాడు. 1815లో ఆత్మీయసభను 
స్థాపించాడు. ప్రజలను చైతన్యపరచడానికి బెంగాలీ వారపత్రిక 
సంవాద కౌముది, పర్హ్యన్‌ వారపత్రిక మిరాట్‌-ఉల్‌-అక్చర్‌ పత్రిక 
లను నడిపాడు. వీటిలో ప్రధానంగా రాజకీయ, మత, నైతిక 
విషయాలను చర్చించేవారు. రాయ్‌ రచించిన పుస్తకాలు బెంగాలీ 
భాషలో 80 వరకు, ఆంగ్లభాషలో 40 వరకు ఉన్నాయి. 1820లో 
వెలువడిన 'ది ప్రిన్సెస్‌ ఆఫ్‌ జీసస్‌”, “ది గైడ్‌ టు పీస్‌ అండ్‌ హ్యాపీ నెస్‌' 
సంకలనాలు ముఖ్యమైనవి. ఇతడు హరిహరానంద వద్ద తంత్ర 
శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. 

రాయ్‌ నాయకత్వంలో 1828లో బ్రహ్మసమాజం ఆవిర్భవించింది. 
సమాజ సభ్యుల ఆరాధనలకు, ఉపాసనలకు 1880లో బ్రహ్మ మంది 
రాన్ని నిర్మించాడు. మానవులంతా ఒకే కుటుంబానికి చెందినవారని 
సమాజ సభ్యులు విశ్వసించారు. సతీసహగమన దురాచారాన్ని రూపు 
మాపడానికి, భారత్‌లో ఆంగ్ల విద్యావ్యాప్తికి కృషిచేసిన సంఘసంస్క 
ర్హ ఇతడు. ఈ విషయంలో గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటిక్‌కు 
సహకారాన్నిచ్చాడు. మొఘల్‌ వంశ చక్రవర్తి 11 అక్బర్‌ క్రీశ. 1892లో 
రాజారామ్‌ మోహన్‌ రాయ్‌కు “రాజా” అనే బిరుదునిచ్చాడు. రాయ్‌ 


18383 సెప్టెంబర్‌ 27న ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌ నగరంలో మరణించాడు. 


దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ (1817-1905) 

రాయ్‌ మరణానంతరం బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించిన 
ప్రముఖుడు. ఈయన 1842లో బ్రహ్మసమాజ సభ్యత్వాన్ని స్వీకరిం 
చాడు. ఉపనిషత్తుల ప్రేరణతో తాను 1889లో స్థాపించిన “తత్వ 
బోధిని సభొను బ్రహ్మసమాజంలో విలీనం చేశాడు. వేదాలను, ఉపని 
షత్తులను బోధించేందుకు 1840లో “'తత్వబోధిని పాఠశాల'ను స్థాపిం 
చాడు. 1843లో తత్వబోధిని పత్రికను అక్షయ్‌దత్తా సంపాదకత్వంలో 
ప్రారంభించాడు. 1848లో బ్రహ్మసమాజ సభ్యులకు నియమ నిబం 
ధనలను పేర్కొంటూ... ఉపనిషత్తుల ఆధారంగా “బ్రహ్మధర్మం'ను 
ప్రచురించాడు. ఈయన నాయకత్వంలో బ్రహ్మసమాజం వృద్ధి చెం 
దింది. 1865 నాటికి బ్రహ్మసమాజంలో దేవేంద్రనాథ్‌, కేశవ 
చంద్రసేన్‌ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. కేశవ చంద్రసేన్‌ 
బ్రహ్మసమాజం నుంచి వైదొలిగి, 1866లో “బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండి 
యా'ను స్థాపించాడు. దేవేంద్రనాథ్‌ నాయకత్వంలోని సమాజం 'ఆది 
బ్రహ్మసమాజం'గా కొనసాగింది. 


కేశవ చంద్రసేన్‌ (1888-1884) 

ఈయన 1857లో బ్రహ్మసమాజంలో చేరాడు. స్త్రీ విద్య, వితంతు 
వివాహాలను, వర్ణాంతర భోజనాలను, కులాంతర వివాహాలను సమ 
ర్జించాడు. చంద్రసేన్‌ 1861లో 'హిందూదేశ దర్పణం” అనే పక్షపత్రి 
కను ప్రారంభించాడు. ఇది 1871లో ప్రథమ ఆంగ్ల దినపత్రికగా 
మారింది. ధర్మతత్వ అనే బెంగాలీ పత్రికను కూడా సేన్‌ ప్రారంభిం 
చాడు. స్త్రీలకు ప్రత్యేకంగా ప్రార్థనా మందిరాన్ని స్థాపించారు. ఈయన 
స్థాపించిన బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా (భారతీయ బ్రహ్మసమా 
జం)ను నవ (బ్రహ్మసమాజం, భరతవర్షీయ సమాజంగా కూడా 
వ్యవహరిస్తారు. సేన్‌ నాయకత్వంలో 1870లో స్థాపించిన “భారత 
సంస్కరణ సంఘం” భారతీయుల సాంఘిక, నైతిక అభ్యున్నతికి కృషి 
చేసింది. సేన్‌ కృషి ఫలితంగా వివాహ వయోపరిమితులను నిర్హ 
యిస్తూ 1872లో 'నేటివ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ రూపొందింది. ఈ చట్టం 
ప్రకారం 14 సంవత్సరాలు నిండిన బాలికలు, 18 సంవత్సరాలు 
నిండిన బాలురు మాత్రమే వివాహానికి అర్హులు. కానీ 1878లో ఈ 
చట్టానికి విరుద్ధంగా సేన్‌ తన కుమార్తె వివాహాన్ని యుక్తవయసు లేని 
కూచ్‌ బీహార్‌ యువరాజుతో జరిపించి విమర్శలను ఎదుర్కొన్నాడు. 


శశిపాద బెనర్జీ 
కేశవ చంద్రసేన్‌ ప్రభావంతో 40 సంవత్సరాల పాటు ప్రజాసేవలో 
గడిపాడు. 1878లో 'సాధారణ ధర్మసభి అనే మత సంఘాన్ని స్థాపిం 


చాడు. ఈయన స్థాపించిన “శ్రమజీవి' పత్రిక మొదటి కార్మిక పత్రికగా 
పేరుగాంచింది. 1887లో కలకత్తాలో వితంతు శరణాలయాన్ని స్థాపిం 
చాడు. 


ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ (1820-1891) 

బ్రహ్మసమాజ వ్యాప్తికి కృషిచేసిన బెంగాలీ నాయకుడు, సంస్కర్త, 
నాస్తికుడు, హేతువాది. స్త్రీల అభ్యున్నతికి విద్యాసాగర్‌ గణనీయమైన 
కృషి చేశాడు. వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతమని 1856లో 
సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. ఇతని కృషి ఫలితంగానే బ్రిటిషర్ల 
తో 1856లో “హిందూ వితంతు పునర్వివాహ చట్టం" రూపొందింది. 
విద్యాసాగర్‌ తన గృహంలో అనేక స్త్రీ పునర్వివాహాలను జరిపించాడు. 
“వితంతు వివేకం అన్న గ్రంథాన్ని రాశాడు. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 
1.ఆధునిక యుగకర్తగా ఇతడు ప్రతీతి? 
ఎ) వీరేశలింగం బి) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ 
సి) రాజారామ్మోహన్‌రాయ్‌ డి) స్వామిదయానంద 
ి.రాజారామ్మోహన్‌రాయ్‌కు 'రాజా' అన్న బిరుదును ప్రసాదించిన 
మొఘల్‌? 
ఎ) అక్బర్‌ వి) రెండో అక్బర్‌ 
సి) జహంగీర్‌ డి) బహదూర్‌షా-ని 
8.కింది వాటిలో 'హిందూదేశీ దర్భణం' అనే పక్ష పత్రికను స్థాపిం 
చింది? 
ఎ) దేవేంద్రనాధ ఠాగూర్‌ బి) కేశవచం ద్రసేన్‌ 
సి) శశిపాద బెనర్జీ డి) ఈశ్వరచంద్రవిద్యాసాగర్‌ 
4." బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా” స్థాపకుడు? 
ఎ) రాజారామ్మోహన్‌రాయ్‌ బి) దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ 
సి) కేశవచంద్రసేన్‌ డి) వీరేశలింగం 
ర్‌.“సత్యశోధక్‌ సమాజ్‌’ అనే సంస్థను స్థాపిం చింది? 
(గత పరీక్షల్లో అడిగిన ప్రశ్న) 
ఎ) దయానంద సరస్వతి బి) శ్రీ నారాయణగురు 
సి) జ్యోతిరావు పూలె డి పండిత రమాబాయి 
6.ఆంగ్రంలో గోల్డ్‌స్మిత్‌ రాసిన వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ఫీల్డ్‌ ఆధారంగా 
రూపుదిద్దుకుంది ఎది? 
ఎ) సత్యవతి చరిత్ర _ బి) చంద్రమతి చరిత్ర 
సి) రాజశేఖర చరిత్ర డి) సత్యరాజా పూర్వదేశయాత్ర 
.దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ 'తత్వబోధిని' సభను స్థాపించిన సంవ 


త్సరం? 
ఎ) క్రీ.శ. 1839 బి) క్రీశ 1840 
సి) క్రీశ. 1842 డి) క్రీశ. 1848 


8.వివేకానందుని చికాగో సర్వమత సమ్మేళన ప్రసంగాన్ని కొనియా 
డిన పత్రిక? 


ఎ) ప్రబుద్ధ భారత బి) న్యూయార్క్‌ టైమ్స్‌ 


సి న్యూయార్క్‌ హెరాల్డ్‌ డి) ఇందు ప్రకాష్‌ 
9.దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో ఇక్కడ స్థాపించరు? 

ఎ) అడయారు బి) ముంబయి 

సి) న్యూయార్క్‌ డి) మాసో 


' జవాబులు | 1 2 3 4 5 6 78 
Ba 


+ $,)415 +, 


భారత్‌లో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు పందొమ్మిదో శతా 
బ్దంలో ప్రారంభమయ్యాయి. బెంగాల్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం 
క్రమంగా దేశవ్యాప్తమైంది. దేశంలో సంస్కరణోద్యమాలకు పాటుప 
డిన వారిలో కొందరి గురించి.. 


పండిత రమాబాయి (1858-1922) 

బొంబాయిలోని సంఘసంస్కర్తల్లో ఒకరు. ఈమెకు పండిత, సరస్వతి 
అనే బిరుదులున్నాయి. మహిళాభ్యుదయానికి పుణే పట్టణంలో “ఆర్య 
మహిళా సమాజంి'ను ప్రారంభించారు. హిందూ సమాజంలోని 
కులతత్వాన్ని విమర్శిస్తూ 'High Caste Hindu Woman' అనే 
గ్రంథాన్ని రచించారు. వితంతువుల కోసం 1889లో “శారదా సదన్‌ 
అనే వసతిగ్భహాన్ని బొంబాయిలో స్థాపించారు. 


రామకృష్ణ పరమహంస (1836-1886) 
ప్రాచీన హైందవ మత జెన్నత్యాన్ని ఆధునిక కాలంలో పునరుజ్జీవింప 


జేయడానికి కృషిచేసిన వ్యక్తి. ఈయన అసలు పేరు గదాధర చటోపా, 


ద్యాయ. 1856లో బెంగాల్‌లోని దక్షిజేశ్వరంలో రాణి రాసమణి దేవి 
నిర్మించిన కాళికాలయంలో అర్చకత్వం స్వీకరించారు. “దక్షిణేశ్వర 
యోగి'గా ప్రసిద్దుడిగా పేరొందిన రామకృష్ణ పరమహంస శిష్యుడే 
వివేకానందుడు. 


వివేకానంద-రామకృష్ణ మిషన్‌ (1868-1902) 

వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్‌ దత్తా. ఈయన 1897లో 
“రామకృష్ణ మిషన్‌ను స్థాపించాడు. 1898లో చికాగోలో జరిగిన 
సర్వమత సమ్మేళనంలో ప్రసంగించడం ద్వారా ప్రపంచ దృష్టిని 
ఆకర్షించాడు. ఈ ఉపన్యాసం 'న్యూయార్క్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రశంస 
లందుకొంది. స్వేచ్చా స్వాతంత్ర్యాలు మానవులందరికీ కల్పించాల 
న్నది వివేకానందుని ఆశయం. ప్రతి వ్యక్తిలోనూ మహోన్నత స్థానం 
పొందే శక్తి సామర్థ్యాలు నిబిడీకృతమై ఉన్నాయని వివేకానందుడు 
ఉద్చోధించాడు. ఈయన ప్రబుద్ధ భారత అనే పత్రిక ద్వారా ఆధ్యా 
త్మిక ప్రచారం చేశాడు. “భారతదేశ ఆధ్యాత్మిక సూర్యుడు'గా ప్రసిది 
ధ్రరికౌగరు. 


సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ (1817-1898) 
ముస్లింలలో పాశ్చాత్య సంస్కృతి పట్ల అవగాహన కలిగించడానికి, 


PA#¥, #5 


విద్యావ్యాప్తికి, ముస్లిం సమాజాన్ని సంస్కరించడానికి విశేషంగా కృషి 
చేశాడు. బ్రిటిషర్లకు ముస్లిముల పట్ల ఉన్న వ్యతిరేకతను దూరం 
చేయడానికి 1860-61లో విధేయులైన భారతీయ ముస్లిములు అనే 
వ్యాసాన్ని ప్రచురించాడు. 1875లో అలీఘడ్‌ కేంద్రంగా ఇతడు 
స్థాపించిన మహమ్మదీయ ఆంగ్ల ప్రాచ్య కళాశాలే నేటి అలీఘడ్‌ 
యూనివర్సిటీ. ముస్లిం సంస్కరణకు ఈయన ప్రారంభించిన ఉద్య 
మం 'అలీఘడ్‌ ఉద్యమం'గా ప్రతీతి. ఈయన స్థాపించిన పత్రిక 
Tahdibul Akhalq. ‘ఖురాన్‌ వైపు మరలండి' అనే నినాదం 
ఇతనిదే. 


జ్యోతిరావ్‌ పూలె 1827-1890 

మహారాష్ట్రకు చెందిన సంఘసంస్కర్త. థామస్‌ పెయిన్‌ రాసిన “రైట్స్‌ 
ఆఫ్‌ మాన్‌ ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీలకు విద్య 
నిషేధమని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు. మానసిక 
బానిసత్వం నుంచి శూద్రులను కాపాడాలనే ఉద్దేశంతో "౧72 
Ratna' అనే నాటకాన్ని ముద్రించి, వంచిపెట్టాడు. 'PrIestCraft 
Expo sed' అనే గ్రంథంలో సమాజంలో పాతుకుపోయిన 
ఆచారాలను, మూఢనమ్మకాలను ఖండించాడు. 1872లో “గులాంగిరి” 
అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థయే “సత్యషో 
దక్‌ సమాజ్‌. 


స్వామి దయానంద సరస్వతి - ఆర్యసమాజం (1824-1888) 

దయానంద సరస్వతి అసలుపేరు మూలశంకర్‌. శృంగేరి మఠానికి 
చెందిన పరమానంద సరస్వతి వద్ద దీక్షను స్వీకరించాడు. తరువాత 
దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నాడు. మధురలో స్వామి 
విరజానంద వద్ద వేదసత్యాలను తెలుసుకున్నాడు. 185లో 
బొంబాయి కేంద్రంగా 'ఆర్య సమాజం' అనే సంస్థను స్థాపించాడు. 
ఇతని రచనల్లో అతి ముఖ్యగ్రంథం “సత్యార్థ ప్రకాశిక. ఇది ఆర్యస 
మాజ సభ్యులకు ప్రామాణిక గ్రంథం. 1882 “గోరక్షణ సభను 
స్థాపించి గోవధకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. దయానందుని 
మరణానంతరం.. 1892లో ఆర్యసమాజ సభ్యుల్లో విద్య, ఆహారపు 
అలవాట్ల విషయంలో విబేధాలు తలెత్తడంతో ఆర్యసమాజం చీలిపో 


యింది. 


అనీబిసెంట్‌-దివ్యజ్ఞాన సమాజం 

సంస్కరణోద్యమంలో ప్రముఖపాత్ర వహించిన సంస్థలలో దివ్యజ్ఞాన 
సమాజం(థియోసాఫికల్‌ సొసైటీ) ఒకటి. దీనిని మొదట న్యూయార్క్‌ 
కేంద్రంగా రష్యాకు చెందిన బ్లావట్క్సీ, కల్నల్‌ హెవ్రీస్టీల్‌ ఆల్‌కాట్‌లు 
స్థాపించారు. వీరు 1879లో భారతదేశం వచ్చి, మద్రాసు సమీపంలో 


అడయారు వద్ద దివ్యజ్ఞాన సమాజ కేంద్రాన్ని స్థాపించారు. ఈ సంస్థ 
కార్యకలాపాలు ఐర్లాండ్‌ మహిళ అనిబిసెంట్‌ 1899లో భారతదేశానికి 
రావడంతో ఊపందుకున్నాయి. హిందూ సమాజ ఉద్ధరణ లక్ష్యంగా 
ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగాయి. విద్య, రాజకీయాలపై అనిబి 
సెంట్‌ ఇచ్చిన ఉపన్యాసాలు 'భారతదేశమా మేలుకో (Wack ఇ 
India)' అనే గ్రంథ రూపంలో ప్రచురితమయ్యాయి. ప్రజలలో 
జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించడానికి అనీబిసెంట్‌ “కామన్‌ 
లీల్‌', “న్యూ ఇండియా” అనే పత్రికలను సాధనాలుగా ఉపయోగించు 
కుంది. 1921లో బెనారస్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ 
సాధించింది. 1916లో తన నాయకత్వంలో హోమ్‌రూల్‌ (స్వపరిపా 
లన) ఉద్యమాన్ని ప్రారంభించింది. కాశీలో హిందూ కళాశాల స్థావ 
నకు కారకురాలు. ఈ కళాశాలే మదన్‌మోహన్‌ మాలవ్య ఆధ్వర్యంలో 
బెనారస్‌ విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధికెక్కింది. 


కందుకూరి వీరేశలింగం (1848-1919) 

ఆధునిక ఆంధ్రదేశ సాంస్కృతిక పునరుజ్జీవ నోద్యమంలో ఆద్యుడు. 
ఈయన్ని “ఆధునిక ఆంధ్ర పితామహుడు”, దక్షిణ దేశ విద్యాసాగర్‌ 
అని పిలుస్తారు. 'గద్యతిక్కన'గా కూడా ప్రసిద్ధిగాంచారు. 1874లో 
'వివేకవర్ణిని' అనే తెలుగు పక్షపత్రికను, తర్వాతి కాలంలో హాస్య 
సంజీవిని, సతీహిత బోధిని, సత్య సంవర్ధిని, తెలుగు జనానా, సత్య 
వాదిని పత్రికలను ప్రచురించాడు. ఆంధ్రదేశంలో స్త్రీ విద్యావ్యాప్తికి, 
వితంతు వివాహాలను జరిపించడానికి ప్రాముఖ్యతనిచ్చాడు. సత్య 
వతి చరిత్ర చంద్రమతి చరిత్ర, సత్యసంవలిని వంటి గ్రంథాలు 
ఈయన రచనలే. తెలుగులో మొదటి నవలగా పేరుగాంచిన 
“రాజశేఖర చరిత్ర ఇతని రచనే. ఆంగ్లంలో గోల్డ్‌స్మిత్‌ రాసిన “వికార్‌ 
ఆఫ్‌ ది వేక్‌ఫీల్డ్‌ ఆధారంగా రాజశేఖర చరిత్ర నవల రూపుదిద్దుకుంది. 
ఇందులో వితంతువుల దుస్థితిని వర్ణించాడు. 1879లో వితంతు 
వివాహం శాస్త్ర సమ్మతమే అంటూ రాజమండ్రిలో మొదటి బహిరంగ 
ఉపన్యాసం చేశాడు. 1881 డిసెంబరులో మొదటి వితంతు వివాహాన్ని 
జరిపించాడు. బ్రహ్మ వివాహం, సత్యరాజా పూర్వదేశ యాత్ర వంటి 
హాస్యనాటికలు రాశాడు. జీసస్‌ చరిత్ర, విక్షోరియా మహారాణి 
చరిత్రలను రాశాడు. బ్రహ్మసమాజ సభ్యుడు. తాను ప్రారంభించిన 
సంస్కరణోద్యమాన్ని కొనసాగించడానికి 1908లో 'హితకారిణి 
సమాజంిను స్థాపించాడు. 


రఘుపతి వెంకటరత్నం నాయుడు (1861-1989) 

మచిలీపట్నంలో జన్మించాడు. సాంఘీక స్వచ్చత ఉద్యమ నిర్మాత. 

జీవితంలో స్వచ్చత, దేవదాసి వ్యవస్థను రద్దుచేయడం ఈ ఉద్యమ 
స థి యట 

లక్ష్యాలు. బ్రహ్మ ప్రకాశిక, ది పీపుల్స్‌ ఫ్రెండ్‌, ది ఫెలో వర్కర్‌ పత్రికల 

ద్వారా తన ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి. “బ్రహ్మర్ణి'గా 

ప్రతీతి. 


ప్రాక్టీస్‌ బిట్స్‌... 
1. న్యూ ఇండియా, కామన్‌ వీల్‌ పత్రికలెవరివి? 
ఎ) తిలక్‌ బి) అనీబిసెంట్‌ 


సి) శశిపాద బెనర్జీ డి) రాజారామ్మోహన్‌రాయ్‌ 
2. ప్రార్థనా సమాజ వ్యవస్థాపకులలో ప్రముఖుడు? 
ఎ) మహదేవ గోవింద రెనడే బి) నౌరోజి ఫరోదొంజి 
సి) డై! కార్వే డి) స్వామిదయానంద 
8.అలీఘర్‌ ఉద్యమ నిర్మాత? 
(ఏపీపీఎస్సీ గత ప్రశ్నపత్రాలలో అడిగిన ప్రశ్న) 
ఎ) మదన్‌మోహన్‌ మాలవ్య 
బి) సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ 
సి) సర్‌ సయ్యద్‌ ఇబ్రహీం 
4.“గులాంగిరి” గ్రంథ రచయిత? 
ఎ) శశిపాద బెనర్జీ 
సి) శ్రీ నారాయణ గురు 


డి) ధియోడర్‌ బెక్‌ 


బి) జ్యోతిరావ్‌ పూలె 
డి) రామస్వామి నాయకర్‌ 


5.ఆత్మగౌరవ ఉద్యమ నాయకులు? 
ఎ) శ్రీ నారాయణ గురు బి) శ్రీ రామస్వామి నాయకర్‌ 
సి) డి.కె. కార్వే డి) జ్యోతిరావ్‌ పూలె 


6. ఆర్యసమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి” అన్న వ్యక్తి? 
ఎ) స్వామిదయానంద బిలాలాలజపతిరాయ్‌ 
సి) వివేకానంద డి) తిలక్‌ 

7. రెహ్నుమాయ మజో దయాన్‌నన్‌ సభను స్థాపించింది ఎవరు? 
ఎ) సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ బి) నారోజిఫరోదొంజి 
సి) డి.కె. కార్వే డి) శ్రీ నారాయణ గురు 

8.కింది వానిలో దక్షిణ దేశ విద్యాసాగరునిగా పేరుగాంచింది? 
ఎ) రఘుపతి వెంకటరత్నం నాయుడు 
వి) వీరేశలింగం సి) ఈశ్వరచం ద్రవిద్యాసాగర్‌ 
డి) దేశిరాజు పెదబాపయ్య 

9. సత్యార్థ ప్రకాశిక ఈ సంఘ సభ్యులకు ప్రామాణిక గ్రంథం? 
ఎ) బ్రహ్మసమాజం బి) ప్రార్థ్గనాసమాజం 
సి) ఆర్యసమాజం డి) థియోసాఫికల్‌ సొసైటీ 

10. దక్షిణేశ్వర యోగి ఎవరంటే? 

ఎ) వివేకానంద బి) రామకృష్ణపరమహంస 
సి) స్వామిదయానంద డి) వీరేశలింగం 


| జవాబులు | 1 2 3 4 5 6 7 8 9 10 
[ళల 88 [1 £€1 ౪15 


ఉత్తర భారతదేశం రాజకీయంగా క్రీ.శ. 750 నుంచి 1200 వరకు 
ముక్కలు చెక్కలుగా ఉంది. ఈ రాజకీయ అనిశ్చితిని మంచి అవకా 
శంగా తీసుకుని మొదట అరబ్బుల దండయాత్రలు చేశారు. ఆ తర్వా 
త ఘజనీ మహమ్మద్‌, ఘోరీ ఈ దేశంపై దాడి చేశారు. మూడు 
వందల ఏళ్లుగా జరిగిన దండయాత్రలు ఒక తీరైన రాజకీయ 
రూపాన్ని సంతరించుకొని క్రీ.శ. 1206 నాటికి దేశంలో ఢిల్లీ సుల్తానుల 
పాలన ప్రారంభమైంది. క్రీ.శ. 1526 వరకు ఢిల్లీ సుల్తానుల పాలన 
అవిచ్చిన్నంగా సాగింది. ఢిల్లీ సుల్తానుల్లో మొదట పాలించినవారు 


బానిస వంశస్థులు. 


కుతుబుద్దీన్‌ ఐబక్‌ (1206-10) 

భారతదేశంలో తొలి స్వతంత్ర ముస్లిం పాలకుడు. బానిస వంశ 
స్థాపకుడైన ఈయన పాలన పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లకే “పోలో” 
ఆటలాడుతూ మరణించాడు. ఐబక్‌ తర్వాత ఆయన కుమారుడు 
ఆరాబ్‌ బ్‌ (1210-11) ఎడాది కాలం పాలించాడు. 


ఇల్టుట్‌మిష్‌ (1211-86) 
కుతుబుద్దీన్‌ ఐబక్‌ అల్లుడైన ఇల్టుట్‌మిష్‌ ఆరామ్‌ బక్ట్‌ను పడదోసి 
రాజ్యపాలన చేపట్టాడు. ముల్లాన్‌, సింధ్‌, బీహార్‌, బెంగాల్‌ ప్రాంతా 
లను ఢిల్లీ సుల్తానత్‌ పాలన ఛత్రాచ్భాయ కిందకు తీసుకువచ్చిన గొప్ప 
యోధుడు. అబ్బాసిద్‌ ఖలీఫా నుంచి “'మన్నూర్‌ పత్రాలను పొంది, 
రాజరికానికి చట్టబద్ధతను కల్పించుకున్న మొదటి వ్యక్తి. 

పెద్దగా రాజకీయ సామర్థ్యం లేని రుక్నుద్దీన్‌ (ఏ ప్రిల్‌-నవంబర్‌, 
1296) ఇల్టుట్‌మిష్‌ అనంతరం పాలన పగ్గాలు చేపట్టాడు. ఇల్టుట్‌ 
మిష్‌ మరో కుమారుడు అవధ్‌లో చేసిన తిరుగుబాటును అణచివేయ 
డానికి రుక్నుద్దీన్‌ వెళ్లినప్పుడు, అతని సోదరి రజియా దండెత్తి ఢిల్లీ 
పీఠాన్ని హస్తగతం చేసుకుంది. “చిహాల్‌గని” రాజకీయాలను సమ 
ర్భంగా ఎదుర్కొని కొంతకాలంపాటు పాలించింది. 1240లో 
దుండగుల దాడిలో రజియా, ఆమె భర్త అల్తునియా హతమయ్యారు. 
ఆమె తర్వాత బహ్రామ్‌ షా, మసూద్‌ షా, నాసిరుద్దీన్‌ మహమ్మద్‌లు 
ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి 1266 వరకు పాలించారు. 


ఢిల్లీ సుల్తానుల పరిపాలన 


బాల్బన్‌ (1266-87) 
నసీరుద్దీన్‌కు సంతానం లేకపోవడంతో ఢిల్లీ సుల్తాన్‌గా బాల్బన్‌ 
సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ పాలకుల్లో అత్యంత సమ 
ర్థుడు ఘియాజుద్దీన్‌ బాల్బన్‌. శక్తిమంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేయ 
డంతో పాటు, గంగా యమున మైదానం-ఢిల్లీ ప్రాంతాలను అదు 
పులో ఉంచి, నలభైమంది సర్గారుల కూటమి అయిన చిహాల్‌ గనీని 
నిర్మూలించాడు. బెంగాల్‌లో తిరుగుబాటును అణచివేయడమే కాక, 
మంగోలులను తిప్పికొట్టి బాల్బన్‌ తిరుగులేని నాయకుడిగా ఆవిర్భ 
వించాడు. రాజరికానికి దైవదత్తమన్న హోదాను కట్టబెట్టాడు. తన 
నాణేలపై ఖలీఫా పేరు ముద్రించాడు. బాల్బన్‌ అనంతరం ఆయన 
పెద్ద కుమారుడు క్షైకుబాద్‌ మూడేళ్లపాటు ఢిల్లీని పాలించినప్పటికీ.. 
వ్యక్తిగత బలహీనతలను అధిగమించలేకపోయాడు. చివరికి ఖిల్లీల 
చేతిలో 1290లో హతమయ్యాడు. 

జలాలుద్దీన్‌ ఖిల్టీ(1290-1296) తో ఖీర్జీ వంశపాలన ఆరంభ 
మైంది. ఆ సమయంలో అల్లాఉద్దీన్‌ ఖిల్లీ కారా గవర్నర్‌గా పాలన 
బాధ్యతలు నిర్వహించాడు. 1296లో జలాలుద్దీన్‌ను కారాకు రప్పిం 
చి, హతమార్చడంతో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ పాలన మొదలైంది. 


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ (1296-1816) 

ఢిల్లీ సుల్తానులందరిలోనూ అత్యంత సమర్ధుడిగా పేరొంది, సమర్ధ 
సైన్యంతో సుల్తానత్‌ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపచేసిన 
చక్రవర్తిగా అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సుప్రసిద్ధుడు. ఖిల్జీ పేరును చరిత్రలో 
శాశ్వతంగా నిలిపే అంశం... ఈయన తీసుకువచ్చిన మార్కెట్‌ 
సంస్కరణలు. తక్కువ జీతాలతో ఎక్కువ సైన్యాన్ని పోషించడం 
సాధ్యంకాదని గ్రహించిన ఖీల్టీ- మార్కెట్లో వివిధ వస్తువుల ధరలను 
తగ్గించి సైనికుల జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమయ్యాడు. 
నిత్యావసరాల ధరలను ముందే నిర్ణయించి కచ్చితమైన ధరల 
పట్టికలను తయారు చేయించాడు. నిబంధనలు కచ్చితంగా అమలు 
జరిగేలా చర్యలు తీసుకున్నాడు. రెవెన్యూ పాలనలోనూ మార్పులను 
ప్రవేశపెట్టాడు. భూమిని రైతుల ఎదుటే సర్వే చేయించి శిస్తు అంచ 
నాలు వేసే పద్ధతిని మొదలుపెట్టాడు. ప్రభుత్వ భూమిశిస్తు వాటా 
యాభై శాతంగా ఉండేది. రైతులపై అంతకుముందు ఉన్న వృథా 
పన్నులను, శిస్తులను రద్దు చేశాడు. ఉలేమాలకు, మతపరమైన సంస్థ 
లకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నాడు. శక్తిమంతమైన 
గూఢచారి వ్యవస్థను, తిరుగులేని సైనిక శక్తిని అల్లాఉద్దీన్‌ ఏర్పాటు 
చేసుకున్నాడు. ఫలితంగా తన పాలనలోని ఏ దశలోనూ రాజ్యంపై 
అల్లాఉద్దీన్‌ పట్టు కోల్పోలేదు. 

అల్లాఉద్దీన్‌ అనంతరం ముబారక్‌(1316-20), ఆ తర్వాత ఖుస్రూ 
లతో ఖీల్టీల పాలన ముగిసింది. ఖుస్రూను చంపి, గాజీ మాలిక్‌ 


గియాసుద్దీన్‌ తుగ్లక్‌ పేరిట ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాడు. 


తుగ్రక్‌లు 

ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌ (1820-25) మరణానంతరం ఉలుఘ్‌ఖాన్‌ 
పాలన చేపట్టాడు. మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ (1325-51) పేరిట ఆయన 
సాగించిన పాలన భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద 
మైంది. సమకాలీన మధ్యయుగ పాలకుల్లోని దుర్గుణాలు ఈయనలో 
కనిపించవు. ఖలీఫా ఉనికిని, ఆధిపత్యాన్ని ఈయన గుర్తించలేదు. 
కానీ పాలన చివరి రోజుల్లో తుగ్గక్‌ తన అభిప్రాయాలను మార్చుకుని 
ఖలీఫా పేరును నాణేలపై ముద్రించడమే గాక, అతని పేరు మీద 
ఖుత్సాను కూడా చదివేవాడు. అద్భుతమైన పాండిత్యం ఇతని 
సొంతం. కానీ సమయస్పూర్తి లేకపోవడం ఈయనలోని మరో విరుద్ధ 
లక్షణం. దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్న గంగ అంతర్వేది ప్రాంతం 
లో రైతులపై పన్నులు పెంచడం, ఢిల్లీ నుంచి దౌలతాబాదుకు రాజధా 
సి మార్చడం, రాగి నాణేలను ప్రవేశపెట్టడం వంటి చర్యలు మహ 
మద్‌ బిన్‌ తుగ్గక్‌కు ప్రతికూలంగా పరిణమించాయి. ఏ మాత్రం 
దూరదృష్టి లేకుండా ఖౌరసాన్‌పై తలపెట్టిన దండయాత్ర తుగ్లక్‌ 
సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఉదాత్తమైన ఆశయాలు ఉన్నప్పటికీ 
సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడం వల్ల మహమ్మద్‌ బిన్‌ తుగ్రక్‌ పలు 
విమర్శలకు గురయ్యాడు. 


ఫిరోజ్‌ షా తుగ్లక్‌ (1851-1988) 
ఢిల్లీ సుల్తానత్‌ను పాలించిన చిట్టచివరి గొప్ప చక్రవర్తిగా ప్రశంసలు 
పొందినవాడు ఫిరోజ్‌ షా తుగ్లక్‌. అంతకుముందు పాలకులు విధిం 
చిన అనేక చిల్లర పన్నులను తొలగించాడు. ఖురాన్‌ను అనుసరించి 
ఖరాజ్‌, జఖత్‌, జిజియా, ఖామ్స్‌ అనే పన్నులను విధించాడు. పంట 
లో పదోవంతును పన్నుగా నిర్ధారించాడు. బంజరు భూములను 
వ్యవసాయ యోగ్యంగా మలిచే క్రమంలో నీటిపారుదల సౌకర్యాలను 
అభివృద్ధి చేశాడు. జాన్‌పూర్‌, ఫతేబాద్‌, హిస్సార్‌, ఫిరోజ్‌పూర్‌, 
ఫిరోజాబాద్‌ వంటి నగరాలను, 1200 ఉద్యానవనాలను నిర్మించాడు. 
రాగి, వెండి మిశ్రమాలతో నాణేలను తయారు చేయించిన ఘనత 
ఈయనది. నాగర్‌కోట్‌లోని జ్వాలాముఖీ ఆలయంలో భద్రపరిచిన 
800 సంస్కృత గ్రంథాలను పారశిక భాషలోకి అనువదించే కార్యక్ర 
మాన్ని తన ఆస్థాన పండితులకు అప్పగించాడు. అయితే ఈయన 
పాలనలో సుల్తానుల ప్రాభవం తగ్గడం మొదలైంది. జాగీర్దారీ 
విధానాన్ని పునరుద్ధరించడం వల్ల అధికార వికేంద్రీకరణ జరిగి సుల్తా 
నుల పట్టు తగ్గింది. మరోవంక బెంగాల్‌ వంటి ప్రాంతాల్లో సుల్తానుల 
ఆధిపత్యాన్ని ప్రశ్నించే కొత్త శక్తులు పుట్టుకొచ్చాయి. అన్నింటికీ మించి 
ఫిరోజ్‌ తర్వాత వచ్చిన రాజులు అత్యంత బలహీనులు. ఢిల్లీ సామా 
జ్య విచ్చిన్నాన్ని ఏ మాత్రం ఆపలేకపోయారు. 

తుగ్రక్‌ల తర్వాత సయ్యదుల పాలన 1414 నుంచి 1451 వరకు 
సాగింది. ఫఖిజిర్‌ఖాన్‌, ముబారక్‌ షా, మహమ్మద్‌ షా, ఆలమ్‌ షాలు 
సయ్యద్‌ పాలకుల్లో ముఖ్యులు. వీరి అనంతరం 1451 నుంచి 1526 


వరకు లోడీల పాలన సాగింది. బహ్లాల్‌ లోడీ, సికిందర్‌ లోడీల తర్వాత 
ఇబ్రహీం లోడీ పాలించాడు. ఈయనతోనే ఢిల్లీ సుల్తానుల పాలన 
అంతమై మొఘలుల పాలన మొదలైంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 
1. 'చరాయ్‌' అనే పన్ను దేనికి సంబంధించింది? 
ఎ) బానిసలు బి) వృత్తి పనివారు 
సి) మతపరమైంది డి) పాలిచ్చే పశువులకు 
బి ఢిల్లీ సుల్తానుల కాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించిన 
పదం? 
ఎ) కా బి) జాగీర్‌ 
సి) మసాహత్‌ డి) బతాయ్‌ 
3. జమిందారీ, జాగీర్జారీ విధానాన్ని ఎవరు రద్దు చేశారు? 
ఎ) బాల్బన్‌ బి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ 
సి) ఫిరోజ్‌ షా తుగ్రక్‌ డి) ఖిజిర్‌ఖాన్‌ 
4. “షహనా-ఇ-మండి” అంటే ఎవరు? 
ఎ) పన్నులను వసూలు చేసే అధికారి 
బి) సైనికాధికారి 
డి) ధరలను అదుపు చేసే అధికారి 
5. “ఇక్తా' విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? 
ఎ) రజియా బి) ఇల్టుట్‌మిష్‌ 
సి) బాల్బన్‌ డి ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ 
6. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్‌ సంస్కరణలను పర్యవేక్షించే 
ప్రభుత్వ శాఖ? 
ఎ) దివాన్‌ ఇ రిసాలత్‌ బి) దివాన్‌ ఇ ఇన్హా 
సి) దివాన్‌ ఇ బరీద్‌ డి దివాన్‌ ఇ రియాసత్‌ 
7.అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ రాజధాని ఏది? 


సి) బానిసల నిర్వాహకుడు 


ఎ) బెంగాల్‌ బి) ఆగ్రా 
సి) ఢిల్లీ డి) సిరి 
8. తుగ్లక్‌ ప్రారంభించిన వ్యవసాయ శాఖ పేరు? 
ఎ) దివాన్‌ ఇ ముస్తఖజ్‌ బి) దివాన్‌ ఇ అర్ట్‌ 
సి) దివాన్‌ ఇ కోహి డి దివాన్‌ ఇ బరీద్‌ 
9. తారిక్‌ ఇ హింద్‌ రాసింది ఎవరు? 
ఎ) అలీ అహ్మద్‌ బి) అల్‌ బెరూని 


సి) హసన్‌ నిజామి డి) సికిందర్‌ లోడీ 
10. మహ్మద్‌ తుగ్లక్‌ను సృష్టి వైపరీత్యంగా అభివర్ణించింది ఎవరు? 


ఎ) బరానీ బి) అబ్దుల్‌ ఫజల్‌ 
సి) ఖుస్రూ డి) ఫిరోజ్‌ షా 
11. సంపన్నులైన ముస్లింలపై వేసే పన్ను ఏది? 
ఎ) ఖరజ్‌ బి) ఖామ్స్‌ 
సి) జకత్‌ డి షరబ్‌ 
12. ఆగాను నిర్మించిందెవరు? 
ఎ) ఖిజిర్‌ ఖాన్‌ బి) ఫిరోజ్‌ షా తుగ్లక్‌ 


సి) జలాలుద్దీన్‌ ఖిల్లీ డి) సికిందర్‌ లోడీ 
18. ఢిల్లీ సుల్తానుల అధికార భాష ఏది? 
ఎ) హిందీ బి) ఉర్లూ 
సి) పర్షియన్‌ డి) అరబ్బీ 
14. “ఫ్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్స్‌” ఎవరు? 
ఎ) మహ్మద్‌బిన్‌ తుగ్గక్‌ బి) ఇల్టుట్‌మిష్‌ 
సి) బాల్బన్‌ డి) అల్లాఉద్దీన్‌ ఖిల్లీ 
15. వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడా నికి ఢిల్లీ సుల్తానులు 
మంజూరు చేసిన రుణాలను ఏమంటారు? 
ఎ) తక్కావి బి) షిర్చ్‌ 
సి) మౌలా డి) రియాసత్‌ 
16. 'కపూర్‌ హజార్‌ దినారీ? అనే బిరుదు ఎవరిది? 
ఎ) ముబారక్‌ షా బి) మహ్మద్‌ షా 
ని) అల్లాఉద్దీన్‌ ఆలం షా డి) మాలిక్‌ కపూర్‌ 
17. ఢిల్లీ సుల్తానుల కాలంలో అత్యంత స్వల్ప విలువలు కలిగిన 


నాణెం? 
ఎ) అదాలి బి) బిక్కా 
నీ) జితాల్‌ డి) టంకా 
18. ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోని సేద్య భూమిని ఏమనేవారు? 
ఎ) ఖలీసా బి నాయబ్‌ 
సి) అర్జ్‌ డి సదర్‌ 
19. జైనమునితో చర్చలు జరిపిన ఢిల్లీ సుల్తాను ఎవరు? 
ఎ) బాల్బన్‌ బి) ఫిరోజ్‌ షా తుగ్రక్‌ 


సి) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ డి) సికిందర్‌ షా 
20. ఢిల్లీ సుల్తానులు జారీచేసే పాలన పరమైన శాసనాలను 


ఏమంటారు? 
ఎ) షార్ట్‌లు బి) జవాబిత్‌లు 
సి) ముల్క్‌లు డి) జరీబ్‌లు 


12345678 9 10111213 14 15 16 171819 20 
DlclelDlBelDlDIlclBlalclDIcIALAIJDICIAICIB| 


భారతదేశ చరిత్ర 


1. చఅంద్మితక ఆధారములు 
సాహిత్య ఆధారములు పురావస్తు ఆధారములు 


దేశీయ రచనలు విదేశీ రచనలు శాసనాలు నాణెము పురావస్తు శిధిలాలు 
(లేక) కట్టడాలు 


ఎ) సింహళ, బౌద్దమత (గ్రంథాలు 
బి) మెగస్తనీసు (ఇండికా) 
సి) ఫాహియాన్‌,హుయాన్‌త్సాంగ్‌, ఇత్సింగ్‌ రచనలు 


మత [గంధాలు మతేతర (గంధాలు 
ఎ) కౌటిల్యుని - అర్హశాస్తము 
బి) కల్హణుని - రాజతరంగిణి 


హిందూమత (గంధాలు బౌద్దమత (గేంధాలు జైనమత (గంధాలు 
ఎ) నాలుగు వేదాలు ఎ) త్రీపీఠకములు ఎ) అంగములు 
(బుగ్వేదము,యజజుర్వేదము, సామవేదము, 
అధర్వణ వేదములు) (వినయ, సుత్త అభిదమ్మ) 
[బిఇతిహాసాలు, రామాయణము, 1 
భారతములు బి) బుద్దుని జాతక కధలు బి) భ[ద్రబాహుని 
సి) పురాణాలు కల్పసూ(త్రములు 
(విష్ణు మత్స్య, వాయు మొ॥వి) 
డి) ఉపనిషత్తులు 
(చాందోగ్య, బృహదారణ్యముండక, ఈశ మొ॥వి) 
1. భారతదేశ చరిత్రకు ముఖ్య ఆధారములు ఏవి ? (1. లిఖిత లేక వాజ్మయ ఆధారములు 2. అలిఖిత లేక పురావస్తు 
ఆధారములు) 
2. ఆర్యుల తొలి చరిత్రను తెలుసుకొనుటకు ముఖ్య ఆధారము ఏది ? (బుగ్వేదము) 
3. చార్మితక (ప్రాధాన్యము గల (గ్రంధములలో ముఖ్యమైనది ఏది? (కౌటిల్యుని అర్థశాస్త్రము) 
4. భారతీయ చరిత - సంస్కృతిని గూర్చి తెలుసుకొనుటకు సహాయపడిన ఆధారములలో రెండవ స్థానమును ఆ|క్రమించినది 
ఏమిటి ? (పురావస్తు ఆధారములు) 


5. పురావస్తు ఆధారములను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 
(3 రకములు, అవి 1 శాసనములు 2 నాణెములు 3 చిహ్నములు లేక శిధిలములు) 
6. భారతదేశ చరిత్రకు ఆధారములయిన పురావస్తు ఆధారములలో ముఖ్యమైన శాసనములు ఏ భాషలయందు గలవు ? 
(బాహ్మ్‌లిపి, ఖరోస్థిలిపి, పాళలీభాషు సంస్కృతము, తమిళము, తెలుగు) 
7. చారి తక ఆధారములయిన శాసనములు ఎన్నిరకములు ? అవి ఏవి? 
(రెండు అవి 1 స్వదేశీ శాసనములు 2 విదేశీ శాసనములు) 
8. స్వదేశీ శాసనములలో (ప్రాచీనమయినవి ఏవీల్లా (అశోకుని శిలా శాసనములు) 


. శాసనముల వలె చరిత్రకు అమూల్యమయిన మరొక ఆధారములనదగినవి ఏవి ? (నాణములు) 


10. భారతదేశములో ఎవరితో నాణముల యుగము ఆరంభమయినది ? (ఇండో బాక్టియన్‌ గ్రీకు రాజులతో) 
11. వేద కాలమున ఉపయోగించిన నాణెము లేవి ? ( నిష్క, శతమాన, సువర్హ, కార్వపన) 
12. భారతదేశ చర్మితకు ఆధారములయిన సుప్రసిద్ద ఇతిహాసము లేవి ? (మహాభారతము, రామాయణము) 
13. ఆర్యులు మన దేశమునకు ఎట్టు వలస వచ్చినారో తెలియజేయు శాసనము ఏది ? ( బోగజ్‌ కోయీ శాసనము) 
14. పురావస్తు సముదాయకములు ఏవి(భవన శిధిలములు, వాడిన పాత్ర సామగులు, ఆయుధములు, శిల్పములు, చిత్రలేఖనము) 
15. దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతి వ్యాపించిన విధమును తెలియజేసినది ఏది ? (రామాయణము) 
16. శాసనములను ముఖ్యముగా వేటిపైన చెక్కుదురు ? (రాళ్ళు, స్థంభములు, రాగి, ఇత్తడి లోహములు, గుహలపైన) 
17. శాసనములు సాధారణముగా ఏ విషయములపై యుండెను ? (విజయ యాత్రలు, సంస్కరణలు మొ॥ని) 
18. పూర్వం రాజులచే ము[దింపబడిన నాణెములకు ఏఏ లోహములను ఉపయోగించినారు ? (బంగారము, వెండి, రాగి) 
19. మొట్టమొదటగా నాణముల ముద్రణ భారతదేశములో ఎప్పటి నుంచి వచ్చెను ? ( అశోకుని తరువాత నుండి) 
20. నాణములను బట్టి ఏ కాలమునకు ఆ నాణెములు చెందినవో ఎలా చెప్పుదురు ? (నాణెముపై ఉన్న భాష, లిపి, 
స్వరూసములను బట్టి) 
21. నాణెము యొక్క స్వరూపము, లోహము, కళను బట్టి ఏమి తెలుసుకోవచ్చును ? (ఆనాటి ఆర్థిక పరిస్థితులు) 
22. చరిత యొక్క పూర్వ యుగమును ఏ విధముగా కనుగొనుట జరిగినది? (పురావస్తు సంపదను బట్టి) 
23. ఏఏ పీటకములను (త్రిపీటకములు అందురు ? (వినయ, సుత్త, అభిదమ్మ) 
24. ముదారాక్షసము అనే నాటకము ఎవరిచే రచించబడెను ? (విశాఖదత్తుడు) 
25. భారతదేశము వివిధ జాతుల చోద్యమైన (ప్రదర్శనశాల అని ఏ చర్మితకారుడు అన్నాడు ( వి.ఎ. స్మిత్‌ ) 
26. రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించి చైనా యాత్రికుడు ఎవరు ? (పాహియాన్‌) 
27. విష్ణు పురాణము ఏ రాజుల చరిత్రను తెలియజేయును (మౌర్య) 
28. కళింగ చక్రవర్తి అయిన ఖారవేలుని విజయములను సూచించు శాసనము ( హతిగుంఫా శాసనము) 
29. వేద సాహిత్యంలో (ప్రఖ్యాతి గాంచిన నాలుగు వేదములు (బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణవేదము) 
30. భారతదేశాన్ని ఏ పర్వత (శ్రేణులు ఉత్తర, దక్షిణ భారతములుగా విభజించినవి ? (వింధ్య) 
2. చరిత పూర్వ యుగము (కీ.పూ.3000 వరకు) 
1 చార్మితక యుగము అనగా ఏమి? (మానవుడు లిపి కనిపెట్టిన తరువాతి కాలం) 
2. చరిత పూర్వ యుగం అంటే ఏమిటి ? (మానవుడు లిపి కనిపెట్టటానికి ముందున్న కాలం) 
3. చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు? (5000 క్రీపూ. నుండి నేటి వరకు) 
4. పూర్వ చార్మితక యుగం అని ఏ కాలాన్ని అంటారు ? (క్రీపూ. 5000 సంవత్సరముల ముందున్న కాలం) 
5. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు ముందున్న కాలాన్ని ఏమందురు. ? (చరిత్ర పూర్వయుగం) 
6. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు తరవాత కాలాన్ని ఏమందురు? ( చారి త్రక యుగం) 
7. చరిత పూర్వయుగమును ఎన్ని రకములుగా విభజించుట జరిగినది ? (శిలాయుగము, లోహయుగము) 
8. శిలా యుగమును మరల ఏ విధముగా అభివర్లించిరి ? (పాతరాతియుగము, సూక్ష్మరాతియుగం, నవీన శిలాయుగం) 
9. శిలా యుగము అంటే ఎమిటి ? ( మానవుడు రాతి పనిముట్టు వాడిన కాలం) 


10. పాతరాతి యుగమునకు సంబంధించిన నిదర్శనం ఎక్కడ కనపడినది? 


(కర్నూలు, రాయఘడ్‌ నందలి సింగ్యపూర్‌ గుహలలో) 


11. పాతరాతియుగమునకు సంబంధించినవారు ఏ జాతికి చెందినవారు (నీగ్రో జాతివారు) 
12. పాత రాతి యుగంలో మానవుడు వాడిన పనిముట్లు ఏవి ? (గులకరాళ్ళు, రాతి గొడ్డళ్ళు, గీకుడు రాళ్ళు) 
13. పాతరాతి యుగంలో మానవుని ఆహారమేమిటి ? (పండ్లు, కాయలు, కందమూలాలు, పక్షులమూంసము) 


14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 


21. 
22. 
23; 
24. 
25. 
26. 


27. 
28. 
29; 
30. 
31. 


32. 
33. 
34. 
35. 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 


44. 


45. 


(ప్రాచీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు ? (క్రీ.పూ. 50,000 - క్రీపూ. 25,000) 


నవీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు ? (క్రీ.పూ. 8000 - 500) 
లోహయుగం అని ఏకాలాన్ని అంటారు ? (క్రీపూ. 5000 - 500) 
రాగి, కంచుయుగం అని ఏకాలాన్ని అంటారు ? (క్రీపూ. 5000-1000) 
మధ్యశిలాయుగం అని ఏకాలాన్ని అంటారు ? (క్రీ.పూ. 10,000 - 8000) 
సూక్ష్మరాతియుగమునకు గల మరొక పేరు ఏమిటి ? (మధ్యశిలాయుగం) 


మధ్యరాతి యుగములో మానవుడు ఉపయోగించిన పరికరములు ఏవి? 
(మొనతేలిన రాతి ముక్కలను, ఎముకలకు, కరలకు అమర్చి గొడ్డళ్ళుగా, ఈటెలుగా ఉపయోగించుట) 


మధ్యరాతియుగ ప్రజల ఆభరణములేవి ? (దంతములు, గవ్వలతో చేసిన పూసలు) 
మత విశ్యాసములు మొట్టమొదటి సారిగా ఎప్పుడు ఏర్పడినవి అని చెప్పుదురు ? (మధ్యశిలాయుగ కాలమున) 
నవీన శిలాయుగమునకు గల మరొక పేరు ఏమి ? (కొత్త రాతియుగము) 
పితృదేవతారాధన ఏ కాలమునందు ప్రారంభమైనది ? (కొత్తరాతి యుగ కాలము) 
లోహ యుగమునకు గల మరియొక పేరు ఏమిటి ? (తామశిలాయుగము) 


తా్యమశిలాయుగ స్థావరములు ఎక్కడ లభించినవి ? 
(తీహర్‌(రాజస్తాన్‌), నగ్గ(చెంబల్‌ నదీ ప్రాంతము), నవదలోలి(నర్మదా నదివద్ద), నాసిక్‌, గోదావరి ప్రాంతము) 


మానవుడు జంతువులను మచ్చిక చేయడం ఎప్పుడు (ప్రారంభించాడు? (మధ్యరాతియుగంలో) 
మానవుడు |ప్రప్రధమంగా మచ్చిక చేసిన జంతువు ఏది ? (కుక్క) 
నవీన శాలా యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు ఏవి?(నునుపుగా, పదునుగా నాగరికంగా ఉన్న రాతి పనిముట్లు) 
నేటి మానవుని నాగరికతా లక్షణాలన్నీ ఎప్పుడు (ప్రారంభమైనవి ? (నవీన శిలాయుగంలో) 


మానవుడు వ్యవసాయం చేయటం, వస్త్రాలను నేయటం, కుమ్మరిసారెపై కుండలు చేయటం ఎప్పుడు (ప్రారంభించాడు? 
(నవీన శిలాయుగంలో) 
మానవుడు రాతి పనిముట్లకు బదులు లోహంతో చేసిన పనిముట్లను ఎక్కువగా వాడిన కాలం ఏది?(లోహయుగం) 


మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహమేది ? (రాగి) 
ఏ లోహం వాడుకతో మానవ నాగరికత ఉచ్చదశకు చేరింది ? (ఇనుము) 

దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగం మానవులు మరణించిన వారికి పెద్ద పెద్ద బండలతో నిర్మించిన సమాధులను 

ఏ మందురు? (రాక్షస గుళ్ళు) 
భారత దేశంలో మానవుని ఉనికిని సూచించే అతి పురాతన (ప్రాంతమేది? (శివాలిక్‌ పర్వత ప్రాంతము) 
మానవుడు లోహ పరికరాలను మొట్టమొదటగా ఏపని చేసేందుకు ఉపయోగించాడు ? (అడవులు నరకటానికి) 
నవీన శిలాయుగం నిర్మాతలైన మానవులు ఏ జాతికి చెందినవారు ? (ఆస్టలాయిడ్‌) 
మానవుడు మచ్చిక చేసిన జంతువుల వరుస [కమం ఏది? (కుక్క, మేక, ఆవు,ఎద్దు,గాడిద, గుర్రం) 
(ప్రాచీన శిలాయుగంలో మానవుడు పనిముట్లను తయారు చేసేందుకు ఉపయోగించిన రాయి ఏది? (క్వార్ట్‌జైట్‌) 
(ప్రాచీన శిలాయుగపు పనిముట్టు లభ్యమైన (ప్రాంతం ఏది ? (పాకిస్తాన్‌లోని సోన్‌ నదీలోయ ప్రాంతం) 


అతి (ప్రాచీన శిలాయుగం సాధారణంగా ఏ యుగానికి చెందినదిగా భూగోళ శాస్త్రవేత్తలు భావిస్తారు? (మంచు యుగం) 
(ప్రాచీన, మధ్య, నవీనశిలాయుగపు నాటి అవశేషాలు ఒకే చోట సేకరించబడినది ఎక్కడ ? (వింధ్య పర్వత (శ్రేణులలోని 


భేలన్‌ లోయ) 
యజమాని మరణానంతరం అతడితోపాటు పెంపుడు కుక్కను కూడ పాతిపెట్టినట్టుగా దొరికిన సమాధులు ఏ కాలం 
నాటివి ? (నవీన శిలా యుగం) 


నవీన శిలాయుగంలో ధాన్యం పండించారనడానికి చిహ్నాలు ఎక్కడ లభ్యమైనాయి ? (అలహాబాద్‌ ప్రాంతం) 


46. 


47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 


55. 
56. 
57. 
రి. 
59. 


60 


61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 


80 


ఆంధ్రప్రదేశ్‌లో నవీన శిలాయుగపు నాగరికతకు సంబంధించిన పనిముట్టు దొరికిన సుప్రసిద్ద స్థలాల ఏవి? 
(సిక్లీహిల్‌, ఉట్నార్‌) 
(ప్రాచీన శిలాయుగపు మానవుడు ఏ జాతివాడు ? (నీగ్రిటోజాతి) 
మధ్యయుగపు మానవుడు ఏ జాతికి చెందినవాడు ? (హావెంట్‌ జాతి) 
మానవుడు స్థిర జీవనం (ప్రారంభించిన కాలం ఏది? ( నవీన శిలాయుగం) 
నవీన శిలాయుగపు మానవుడు ఏ జాతివాడు ? (దావిడ జాతి) 
ఆదిమ మానవుడు విపరీతంగా దేనికి భయపడేవాడు? (ఉరుములు, మెరుపులకు) 
మానవుని జీవన గమనంలో విప్లవాత్మకమైన తొలి మలుపు ఏది ? (నిప్పును కనుగొనడం) 
భారతదేశంలో మొదట నివసించిన ఆదిమ మానవులు ఎవరు ? (నీగిటోలు) 
ఉత్తర భారతదేశములో నవీన శిలాయుగము అనంతరము వాడుకలోనికి వచ్చిన లోహముల ఏవి? (రాగి, తరవాత 
ఇనుము.) 
నవీన శిలాయుగపు గొడ్డళ్ళు లభ్యమైన బూర్దహమ్‌ ఎక్కడ కలదు ? (కాశ్మీర్‌ లోయలో శ్రీనగర్‌ కు 40 కి.మీ. దూరంలో) 
మెడిటరేనియన్‌జాతికి చెందినవారు ఎవరు ? (దావిడులు) 
భారతదేశములో దేవాలయ నిర్మాణానికి పునాదులు వేసిన వారెవరు ? (దావిడులు) 
పురావస్తు శాఖను రూపొందించిన వ్యక్తి ఎవరు ? (లార్డ్‌ కర్ణన్‌) 
(ద్రావిడ నాగరికత (ప్రధానంగా ఏ నాగరికత ? (పట్టణ నాగరికత ) 
(ద్రావిడ కుటుంబంలో పెద్ద ఎవరు ? (తల్లి) 
(ద్రావిడుల (ప్రధాన వృత్తి ఏది ? (వ్యవసాయము) 
భారతదేశానికి నిజమైన నాగరికత, సంస్కృతి ఎవరిద్వారా లభించాయని భావిస్తున్నారు? (ద్రావిడులు) 
(ద్రావిడ భాషలు అనగా ఏవి ? (తెలుగు,కన్నడ, తమిళ, మళయాళ భాషలు) 
మన దేశమునకు వలస వచ్చిన జాతులలో నాగరీకులు ఎవరు ? (దావిడులు) 
(ద్రావిడులు [ప్రధమ నివాస స్థలము ఏదని (ప్రధానంగా భావించబడుచున్నది? (మధ్యధరా సముద్ర ప్రాంతము) 
(ద్రావిడులు దేనియందు కడు నేర్చరులుగా భావించబడుచున్నారు ? (నౌకా నిర్మాణము) 
(ద్రావిడుల ముఖ్య ఎగుమతులు లేవి ? (నూలుబట్టలు, కలప, చందనము) 
(ద్రావిడులు ఏఏదేశములతో వర్తక వాణిజ్యములు నడిపేవారు ? (ఈజిప్టు, రోమ్‌, పర్షియా, బాబిలోనియా) 
(దావిడుల ముఖ్య పరిశ్రమలు ఏవి ? ( చేనేత పరిశ్రమ, కుండలు చేయుట) 
(ద్రావిడులు ఎలా నివసించేవారు ? ( తెగలుగా) 
(ద్రావిడుల ముఖ్య దుస్తులేవి ? (ధోవతి, తలపాగ,లేక ఉత్తరీయము, శాలువా) 
(దావిడుల ముఖ్య ఆయుధము లేవి ? (కత్తి ఈటె, బాణము) 
(దావిడుల శిల్ప కళకు నిదర్శనము లేవి? (ఆ కాలపు మట్టిపాత్రలపై గల కళ) 
(దావిడుల (ప్రధాన దైవములు ఎవరు ? ( ఆదిశక్తి, శివుడు, భూతములు) 
దేవతల తృప్తి కొరకు నరబలులిచ్చెడి ఆచారమే సంస్కృతి యందు గలదు ? (దావిడ సంస్కృతి) 
(ద్రావిడ భాష యొక్క లిపి ఏదేశం నందు ఉద్భవించినదని చరిత్రకారుల అభి ప్రాయం ఇ (సుమేరు) 
(ద్రావిడ భాషలకు ఏ భాషలకు సంబంధము కలదు ? (సింధియా) 
నేడు మన మతమునందు గల పెక్కు లక్షణములు ఎవరివని చెప్పవచ్చు ? (దావిడులు) 
హిందూమతం ఏఏ సంస్కృతుల సమ్మేళనం 2? (ఆర్య, ద్రావిడ) 
- ద్రావిడ చిహ్నములు ఎక్కడ కన్పించినవని పండితుల అభ్మిపాయము? (వేదకాలపు సంస్కృతములో) 


34. 
35. 


౩. సింధు నాగలకత యుగము (కపూ.3000 - 1500) 


మన దేశంలో అతిపురాతన నాగరికత ఏది ? (సింధు నాగరికత) 
. సింధూ నాగరికత ఏ కాలమునకు చెందినది ? (తామ శిలాయుగము) 
. సింధూ నాగరికత బయల్పడిన ముఖ్య [ప్రాంతములు ఏవి ? ( హరస్సా, మొహంజోదారో) 
. తొలిసారిగా సింధునదీ [ప్రాంతంలో (తవ్వకాలకు నిర్వహణ భాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టరుఎవరు? 

(సర్‌ జాన్‌ మార్షల్‌ 
. సింధు నాగరికత విలసిల్లిన కాలము ఏది ? (క్రీపూ. 2800 - 2200) 
. సింధులోయ నాగరికత శిధిలాలను ఎప్పుడు కనుగొన్నారు ? (1921 లో) 
. (ప్రధానంగా సింధు ప్రజల నాగరికత ఏది? (పట్టణ నాగరికత) 
. సింధు నాగరికత నిర్మాతలుగా భావించబడిన జాతి ఏది ? (మధ్యధరా జాతి) 
. సింధు నాగరికతకు మరొక పేరేమిటి ? ( హరప్పా నాగరికత) 
. సింధు నాగరికత అవశేషాలను ఎన్ని ప్రదేశాలలో గుర్తించారు ? (250 పైగా ప్రదేశాలలో) 
. సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు ఏవి ? (అస్పీరియో, బాబిలోనియా, ఈజిప్పు నాగరికతలు) 
. హరప్పా సంస్కృతి యొక్క ప్రత్యేకత ఏమిటి ? (పటిష్టమైన పట్టణ ప్రణాళిక) 


. సింధూ నాగరికత (ప్రదేశాలలో పట్టణాలు ఎన్ని ? అవి ఏవి? 


(ఆరు. అవి 1, హరప్పా 2. మొహంజొదారో, 3.చాన్ను దారో, 4. లోథల్‌ 5.కలిబంగన్‌ 6. బన్వారీ) 


. హరప్పా నగరాలలో నిర్మించబడిన ఇళ్ళ ప్రత్యేకత ఏమిటి ? (రోడ్డుకు ఒకవైపే వరుసగా పేర్చబడినట్లు నిర్మించడం) 


1 పాకిస్థానులోని పశ్చిమ పంజాబు రాష్ట్రంలోని మాంటిగోమరీ జిల్లాలో ఉన్న నగరం ఏది? ( హరప్పా) 
. భారత ఉపఖండంలో అతిపురాతన నగరాలేవి ? (హరప్పా, మొహంజదారో) 
. మొహంజదారో ఎక్కడ ఉంది ? (పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రంలోని లార్జానా జిల్లాలో) 
. హరప్పా, మొహంజదారోలు ఏ నది ఒడ్డున ఉన్నాయి ? (సింధు నది) 
. హరప్పా, మొహంజదారోలు ఎప్పుడు శిధిలమైనవి ? (క్రీపూ. 1750 నాటికి 
. సింధు నాగరికత వ్యాపించిన (ప్రదేశం వైశాల్యం ఎంత ? (12 లక్షల 99 వేల 600 చ.కి.మి.) 
. సింధు ప్రజలు వ్యవసాయమునకు ఉపయోగించు జంతువు ఏది ? (ఎద్దు) 
. సింధు నాగరికత వ్యాపించిన (ప్రదేశానికి ఉత్తర, దక్షిణ సరిహద్దులు ఏవి? (జమ్మూ నర్మదానది) 
. సింధునాగరికత వ్యాపించిన (ప్రదేశానికి తూర్పు, పశ్చిమ సరిహద్దులు ఏవి ? (మీరట్‌, బెలూచిస్తాన్‌ లోని మక్రాన్‌.) 
. శ్నుభతకు, ఆరోగ్యానికి అత్యధిక |ప్రాధాన్యతనిచ్చిన (ప్రాచీన నాగరికత ఏది ? (సింధు నాగరికత) 
. సింధు (ప్రజలకు తెలిసిన లోహలేవి ? (రాగి, వెండి, బంగారము) 
. సింధు ప్రజలకు ఏ లోహం తెలియదు ? (ఇనుము) 
. సింధు (ప్రజల (ప్రధాన ఆహరపంటలేవి ? (గోధుమ, బార్లీ,వరి) 
. అతి తూర్పున ఉన్న హరప్పానాగరికత గల ప్రదేశము ఏది? (అలంఘీర్‌ పూర్‌ ) 
. అతి పశ్చిమాన ఉన్న హరప్పా నాగరికత గల (ప్రదేశము ఏది ? (సుట్‌ కోజెండర్‌) 
. అతి ఉత్తరాన ఉన్న హరప్పా నాగరికత గల [ప్రాంతమేది ? (మాండా) 
. అతి దక్షిణాన ఉన్న హరప్పా నాగరికత గల |ప్రాంతమేది ? (దైమాబార్‌) 
. మొహంజదారో అంటే ఏమిటి? (మృత్యు దిబ్బ) 
ఏ సింధూలోయ పట్టణం చాలాసార్గు సింధునది వరదల్లో మునిగినట్టు దాని శిధిలాలను బట్టి తెలుస్తుంది? 

(మొహంజదారో) 

సింధూ నాగరికత గల పట్టణాలలో అతి విశాలమైన పట్టణం ఏది ? (హరప్పా) 


సింధూ (ప్రజలు వరి పండించినట్టు ఏఏ సింధూలోయ పట్టణ శిధిలాల వల్ల తెలుస్తుంది ? (లోథలు, రంగపూర్‌) 
5 


36. ఏ సింధూనాగరికత పట్టణంలో (తాసు లభించింది ? (లోథల్‌) 

37. ఉత్తర (ప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలో గల సింధూ నాగరికత ప్రదేశం ఏది ? (అలంఘీర్‌ పూర్‌) 

38. సింధూ నాగరికత కాలంలో (ప్రధాన రేవు పట్టణం ఏది ? (లోథల్‌) 

39. మెసపొటేమియా, హరప్పాల మధ్యగల వర్తక కేందమేది ? దాని (ప్రస్తుత నామం ఏమిటి ? (డిల్‌మాన్‌) (ప్రస్తుతం - 


బహైన్‌) 
40. సింధూ ప్రజల ముఖ్యవృత్తి ఏమిటి ? (వ్యవసాయము) 
41. సింధూనాగరికత గల పట్టణాలలో అత్యాశ్చర్యకరమైన విషయం ఏమిటి ? (భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ) 
42. హరప్పా కాలంనాటి ముద్రలు ఎన్ని లభించాయి ? (రెండు వేలకు పైగా) 
43. సింధూ లోయలో లభించిన ముద్రలు మీద ఏ జంతువుల బొమ్మలున్నాయి? (ఎద్దు, గేదె, పులి, మేక, ఏనుగు, 
ఖడ్గమృగం) 
44. సింధూ (ప్రజలు పూజించే దేవతలు ఎవరు ? (మాతృదేవత, పశుపతి మహాదేవుడు) 
45. సింధూ (ప్రజలు మరణించిన వారిని ఏమి చేసేవారు ? (దహనం లేదా పాతి పెట్టడం) 
46. సింధూ ప్రజలు పూజించిన పక్షి ఏది? (పావురం) 
47. స్వస్తిక్‌ గుర్తు ఏ నాగరికతకు చెందినది ? (సింధూనాగరికత) 
48. సింధు [ప్రజల నిర్మాణాలలో సాటిలేనిది ఏది? (స్నానవాటిక) 
49. సింధు (పజల లిపి ఏది? (బొమ్మల లిపి) 
50. సింధూ (ప్రజల లిపి ఏ వైపు నుండి ఏ వైపుకు (వాసేవారు ? (కుడి నుండి ఎడమకు తిరిగి ఎడమ నుండి కుడికి) 
51. సింధూ నాగరికతలో తూర్పు దక్షిణ వీధులను కలిపే కూడలిని ఏమందురు? (ఆక్స్‌ఫర్డ్‌ సర్కస్‌) 
52. హరప్పా నిర్మాణాలలో ఉపయోగించిన పదార్దం ఏది ? (మట్ట మోర్టర్‌ 
53. సింధూలోయ నాగరికత శిధిలాలు స్పష్టముగా వ్యక్తము చేయునది ఏమి? (వెట్టి చాకిరి గురించి) 
54. సింధు ప్రజల కుండలు ఏ రంగులో వేయబడినవి ? (ససుపు, నలుపు, ఎరుపు రంగులలో) 
55. సింధూ [ప్రజలకు తెలియని జంతువు ఏది? (గుర్రం) 
56. సింధూ నాగరికత కాలపు [ప్రభుత్వము ఏది? (ఏకస్వామ్య మతాధిపత్యం) 
57. కాలిబంగన్‌ అంటే ఏమిటి ? (నల్ల గాజులు) 
58. హరప్పా, మొహంజోదారోలు ఎప్పుడు శిధిలమైనవి ? (క్రీ.పూ. 1750 నాటికి) 
59.' నేసిన గుడ్డముక్క' సింధూలోయ ఏ ప్రదేశంలో లభించినది ? (మొహంజొదారోలో) 

60. సింధూ (ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్టు ఏ సింధూలోయ పట్టణ శిధిలాలను బట్టి తెలుస్తుంది ? 
(కాలిబంగన్‌) 
61. మొహంజొదారో యందలి పౌరులు ఎన్ని జాతుల వారు ? (నాలుగు) 
62. మొహంజొదారో నగరమందు గల స్నానాగార వైశాల్యమెంత ? (11,440 చ.అ) 
66. సింధూ నాగరికతా కాలంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన వస్తాలమూట లభించిన పశ్చిమ ఆసియాలోని 

(పదేశంఏది? (ఉమ్మా) 

67. సింధూ కాలం నాటి ఏ [ప్రాంతంలో మట్టతాయెత్తు, ఓడ బొమ్మ, పాత చిత్రించిన ముద్ర లభించినాయి? 

(మొహంజోదారో) 


68. సింధూలోయ నుండి మెసపొటేమియాకు నూలు వస్త్రాలు ఎగుమతి అయిన వనేందుకు ఆధారమేది? 

(సమీర్‌ లో లభించిన హరప్పా ముద్రగల నూలు గుడ్డ.) 
69. హరప్పాలిపి లో ఎన్ని గుర్తులున్నాయి ? (400) 
70. మొహంజోదారోలో వీధుల వెడల్పు ఎంత ? (135 అడుగుల నుండి 83 అడుగుల వరకు) 
71. లోథాల్‌ రేవు పట్టణం ఏ ఆకారంలో ఉంటుంది ? (విస్తీర్ణమైన చతురస్రాకారంలో) 


72, హరప్పా (పజల ఆరాధనా స్వభావము గురించి ఇప్పటికీ నిర్దారణ కాని విషయం ఏది ?(పకృతి శక్తుల ఆరాధన గురించి) 


73. హరప్పా పై పొరల్లో ఎక్కువగా కనుగొనబడిన కళాసాధనాలు ఏవి ? (బీటుతో చేయబడిన సాధనాలు) 
74. సింధూ సంస్కృతికి, ఇతర సుమేరియన్‌ సంస్కృతులకు మౌలికంగా గోచరించే వైవిధ్యం దేనిలో ? (మత, మృత 
సంస్కారాలు గురించి) 

75. పూర్వ హరప్పా సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభ్యమయినది ఎక్కడ ? (గుజరాత్‌లోని ఘల్వర్‌ జిల్లాలోని 
రంగాపూర్‌ వద్ద) 

76. మొహంజోదారో (తవ్వకములు ఎవరి నేతృత్వములో నిర్వహింపబడెను? (డా॥ D.R బెనర్జీ) 
77. సింధూలోయ (ప్రజలను ఎవరు పరిపాలించెడి వారు? (ఎక్కువగా నర్తకులు ) 
78. సింధూ [ప్రజలుపయోగించిన ఆయుధములేవి ? (గోడ్డలి , ఈటె, బాకు, బడిసె, విల్లంబులు) 
79. సింధూ ప్రజల వినోదము లేవి ? (సంగీతము, నాట్యము, వేట, పాచికలాట,చదరంగము, ఎద్దులపోట్లాట) 


80. సింధూ (పజల పిల్లల ఆట వస్తువు లేవి ? (ఈలలు, గిలకలు, బంద్ద్లు, జంతువుల బొమ్మలు, మనుషుల బొమ్మలు) 


4. వేదయుగం ( కే.పూ. 1500 - 600) 


1. వేదములెన్ని అవి ఏవి? (4 అవి 1. బుగ్వేదము 2. యజుర్వేదము 3. సామవేదము 4. అధర్వణవేదము) 
2. వేదాలు ఎవరి పవ్మిత [గంధాలు ఇ (హిందువుల) 
3. వేదయుగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు ? అవి ఏవి? 

(2 అని 1, బుగ్వేదయుగం 2 బుగ్వేదానంతర యుగం లేదా ఇతిహసయుగం 


4. వేదాలలో అతి పురాతన (గంధమేది ? (బుగ్వేదము) 
5. బుగ్వేద కాలం ఏది ? (క్రీ పూ. 1600 నుండి 1000 వరకు) 
6. ఇతిహసయుగ కాలం ఏది ? (క్రీపూ. 1000 నుండి 600 వరకు) 
7. భారత యుద్దం ఎప్పుడు జరిగింది ? (క్రీపూ. 950 లో) 
8. బుగ్వేదమునందు ఎన్ని మంత్రములు కలవు? (1071) 
9. (శావ్యమయిన స్వర సంకలనమునకు రూపొందించబడిన వేదము ఏది ? (సామవేదము) 
10. మంత్ర తం[త్రములకు, మానవాతీత శక్తులకు సంబంధించిన వేదము ఏది ? (అధర్వణ వేదము) 
11. బుగ్వేద ఆర్యనాగరికత ముఖ్య లక్షణము ఏది ? (గామీణ నాగరికత) 
12. బుగ్వేద కాలమునాటి ఆర్యుల (ప్రధాన దైవము ఏది? (ఇంద్రుడు) 
13. బుగ్వేదకాలమునాటి ప్రసిద్ది చెందిన కవయి[తులు ఎవరు ? (గార్గి లోపాముద్ర) 
14. బుగ్వేద ఆర్య నాగరికత కాలమునాటి సమాజవ్యవస్థ ఏది? (పితృస్వామిక వ్యవస్థ ) 
15. వేదకాలములో వ్యాపారము ఏ పద్దతిలో నడచుచుండెడిది ? (వస్తు మార్పిడి పద్దతి) 
16. వస్తుమార్చిడి పద్దతిలో ఆర్యులు ఉపయోగించు సాధనములు ఏవి ? (బంగారము మరియు ఆవు) 
17. బుగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమందురు ? (బలి) 
18.“రాజే దైవాంశ సంభూతుడు” అనే సిద్దాంతము ఎప్పుడు (పచారములోనికి వచ్చెను ? (ఇతిహాస లేక మలి వేదకాల 

ఆర్య నాగరికత కాలంలో) 
19. ఆర్యులు అంటే అర్దం ఏమిటి ? (పూజ్యాలు) 
20. ఆర్యులు ఎవరితో యుద్దం చేయవలసి వచ్చింది ? (దస్యులతో) 
21. ఆర్యులు మొట్టమొదట ఎక్కడ స్థిర పడ్డారు ? (సప్తు సింధూ ప్రాంతంలో లేదా పంజాబులో ) 
22. ఆర్యుల సాంఘిక వ్యవస్థకు (ప్రాధమిక (పమాణమేది 2 (కుటుంబం) 
23. బుగ్వేదకాలంనాటి ఆర్యుల (ప్రధాన వినోద కాలక్షేపం ఏది ? (రధాల సందెములు) 


24. 'పురుష సూక్తం” ఏ వేదంలో ఉన్నది ? (బుగ్వేదంలో) 


25 


26. 
27+ 
28. 
29, 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 


50 


51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
రి. 
59. 
60. 
61. 
62. 
63. 


బుగ్వేద కాలంలో (ప్రసిద్ది చెందిన యుద్దం ఏది ? 
డా ర 


. చాతుర్వర్ష వ్యవస్థ (ప్రప్రధమంగా ఏ వేదంలో పేర్కొనబడింది ? (బుగ్వేదంలో) 
బుగ్వేద కాలంలో రాజుకు సలహలనిచ్చే (ప్రజా సభలను ఏమనేవారు ? (సమితి, సభ) 
బుగ్వేద కాలంలో గణ నాయకుని ఏమనేవారు ? (రాజన్‌) 


(దశరాజ యుద్దం) 


బుగ్వేద కాలంలో రాజు యొక్క (ప్రధాన సలహదారులు ఎవరు ? (పురోహితుడు, సేనాని, గ్రామణి) 
వేద కాలంలో పవ్మితమైన పానీయం ఏది ? (సోమరసం) 
బుగ్వేద కాలంలో ఆర్యుల (ప్రధాన వృత్తి ఏమి? (పశుపోషణ) 
వేదకాలంలో (గ్రామాధికారిని ఏమని పిలిచేవారు ? (గ్రామణి) 
వేదకాలంలో కులపెద్దను ఏమనేవారు ? (కులపా) 


బుగ్వేదకాలంలో వాణిజ్యం ఎవరు చేసేవారు ? 


(ఫణి లనే అనార్యజాతి) 


ఆర్యులు వాడుకలో పెట్టిన నాణములేవి ? (నిష్క,శతమాన, సువర్హుకార్ష పణి) 
వేదకాలంలో (గామ సముదాయాన్ని ఏమనేవారు ? (నిష) 
ఆర్యనాగరికతకు (ప్రధాన ఆధారం ఏది ? (వేద వాజ్మయం) 
మలివేద కాలంలో ఆర్యుల ర్యాష్ట్రాధిపతిని ఏమని పిలిచేవారు ? (స్థపతి లేక శతపతి) 
మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏమి ? (వ్యవసాయము) 
మలివేద యుగంలో ఆర్యుల (ప్రధాన దేవతలు ఎవరు ? (బహ్మ, విష్ణు, మహేశ్వరులు) 
ఉపనిషత్తులు ఏ కాలంలో రచింపబడినవి ? (క్రీ.పూ.600) 


సంస్కృత మహా భారతమును ఎవరు వాశారు ? 
సంస్కృత రామాయణమును రచించింది ఎవరు ? 
బుగ్వేదానంతర కాలంలో జరిగిన [ప్రధాన యుద్దమేది ? 
కురుక్షేత సంగ్రామము ఎవరెవరికి జరిగినది ? 


(వ్యాస మహర్షి) 
(వాల్మీకి మహర్షి 


(మహాభారతయుద్ధం లేక కురుక్షేత్రం) 


(కౌరవులకు, పాండవులకు) 


భగవద్గీత ఏ (గ్రంథంలో భాగం ? (మహాభారతం) 
(ప్రాచీన భారత దేశంలోని (ప్రముఖ స్మృతి ఏది ? (మనుస్యృతి) 
ఆయుర్వేద వైద్యవిధానానికి మూలమైన వేదం ఏది ? (అధర్వణ వేదం) 
సంగీత విద్యకు మూలమైన వేదం ఏది ? (సామవేదం) 
'శుతులు' అంటే ఏవి ? (వేదములు) 
బుగ్వేదానంతర నాగరికత ముఖ్య లక్షణమేమి ? (వర్గ వ్యవస్థ బలపడుట) 
ఆర్య భాషయైన సంస్కృతమునందు ఎన్ని ద్రావిడ పదములు ఉన్నవి ? (సుమారు 450) 


హిందూ మత (గంధము లేవి ? 


(వేదములు, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు) 


ఉపనిషత్తులు వేటికి సంబంధించినవి (వేదాంతము) 
ఉత్తరదేశ సార్వబౌమాధికారమును, ఆర్య రాజులకు మధ్య సంఘర్షణను వివరించినది ఏది? (మహా భారతము) 
దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతి వ్యాపించిన విధమును తెలియజేయునది ఏది ? (రామాయణము) 
చరిత రచనకు ఉపకరించిన పురాణాలు ఏవి? (అష్టాదశ పురాణములు) 


ఆర్యుల కాలంలో శిక్షావిధానం ఎలా ఉండెడిది ? (దేశ బహిష్కరణ, అంగ విచ్చేదము) 
ఆర్యుల కాలంలో రాజులపై కూడా అధికారాన్ని కలిగి ఉండినది ఎవరు ? (బహ్మణులు) 
ఆర్యుల కాలంలో రాజ్య భాగాలను ఏలెడి వారిని ఏమనెడివారు ? (శతపతి) 
ఆర్యుల కాలంలో రాజుకు న్యాయ పాలనలో సహకరించే ఉద్యోగి ఎవరు? (రాజన్యుడు) 


ఆర్యుల కాలంలో (గామాధికారితో పాటుగా ఉండే మరో ఉద్యోగి ఎవరు? (అధీకృత) 
ఆర్యుల కాలంలో (ప్రయాణ సాధనాలు ఏవి ? (పశువుల బండ్డు,రధాలు) 


64. ఆర్యుల కాలంలో విదేశీ వ్యాపారం చేసేవారిని ఏమనేవారు ? (ఫణిజులు.) 


65. ఆర్యులు ఏఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు జరిపేవారు ? (పశ్చిమాసియా, బాబిలోనియా) 
66. ఆర్య రాజులు ఏఏ బిరుదులను సాంప్రదాయకంగా ధరించేవారు ? (సామ్రాట్‌, ఏకరాట్‌, సార్వభౌమ, రాజాధిరాజ) 
67. ఆర్యులు ఏ వంశమునకు చెందిన వారు ? (నార్డిక్‌ జాతి) 
68. రామాయణమును తమిళములోనికి (పధమముగా అనువదించిన వారు ఎవరు ? (కంబన్‌) 
69. (ప్రపంచ సాహిత్యంలో ఆది (గంథం ఏది ? (బుగ్వేదము) 
70. సంహిత అనగానేమి ? (కూర్చు) 
71. సంహితలోని (ప్రార్ధనా శ్లోకములు ఏవి? (బుక్కులు) 
72, బుగ్వేదము ఎన్ని మండలాలుగా విభజించబడినవి . (10 భాగాలు) 
73. యజ్ఞము కన్నా తపస్సు ఉత్తమమని (ప్రభోదించు మోక్షమార్గ చర్చల సారాంశమును ఏమంటారు ? (అరణ్యకము) 
74. అరణ్యకములలో ముఖ్యమైనవి ఏవి ? (ఐతరేయ, తైత్తరీయ అరణ్యకము) 
75. గురువు శిష్యుల మధ్య ప్రకృతి ధర్మం గురించి జరిగిన చర్చలసారాంశం ఏమిటి ? (ఉపనిషత్తు) 
76 ఉపనిషత్‌ అన్న పదానికి సాహితీపర వివరణ ఏది ? (ఒకరి వద్ద కూర్చోనుట) 
77. సామవేదములోని మొత్తం శ్లోకములు ఎన్ని ? (1603) 
78. కృష్ణ యజుర్వేదం యొక్క (ప్రత్యేకత ఏమిటి ? (పద్య గద్య భాగాలుండటం) 
79. యజుర్వేదములోని ప్రధాన భాగాలు ఏవి ? (కృష్ణ,శుక్ల, విభాగాలు) 
80. యజుర్వేదములోని శ్లోకాలు ఎన్ని ? (1836) 
81. అధర్వణ వేదంలోని మొత్తం శ్లోకములు ఎన్ని ? (731) 
82. అధర్వణ వేదము ఎన్ని భాగాలుగా విభజించబడినది ? (20 భాగాలు) 
83. జ్యోతిష శాస్త్ర బీజాలు దేనిలో ఉన్నాయి ? (అధర్వణ వేదము) 
84. చాంద్యోగ [బ్రాహ్మణం దేనిలోనిది ? (సామవేదం) 
85. శతపధ [బాహ్మణం దేనిలోనిది? (యజుర్వేదము) 
86. సామవేదమందు గల ఉపాంగము ఏది ? (తాంట్య, మహమనీయ బ్రాహ్మణులు) 
87. చారిత్రక వివరణగల ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ? (13) 
88. సాంప్రదాయవాదుల నమ్మకం (ప్రకారం మొత్తం ఉపనిషత్తులు ఎన్ని ? (108) 
89. అపౌరుషేయములని వేనినందురు ? (వేదములు) 
90. జీవాత్మ, పరమాత్మలో లీనమగుటను ఏమందురు ? (మోక్షము) 
91. వేదములను అధ్యయనం చేయడానికి, అర్దం చేసుకోవడానికి నిర్దేశించబడిన శాస్త్ర విషయాలనేమంటారు ? 
(వేదాంగములు) 
92. వేదాంగములు ఏవి ? (శిక్షకల్ప, నిరుక్త వ్యాకరణ ఛందస్సు, జ్యోతిషం) 
93. వేదాంగములలో వేద పఠనమునకు అవసరమైన ఉచ్చారణ గూర్చి తెలుపునదేది ? (శిక్ష (ఫానెటెక్స్‌) 
94. వేదాంగములలో కల్పదేని గూర్చి తెలుపును ? (వేదములలోని కర్మకాండ (రిట్యువల్‌) 
95. వేదాలలోని అంతర్గత రహస్యాలను అర్హం చేసుకోవడానికి అనుగుణమైన శబ్దవ్యుత్సత్తి శాస్త్రం ఏది ? నిరుక్త (ఎధిమాలజి) 
96. వ్యాకరణము దేని గురించి తెలుపును ? (వేదముల అధ్యయనం అర్థవంతంగా అధ్యయనం చేయుట తెలుపును) 
97. వేద పఠనమునకు అత్యావశ్యకమైనదేది ? (ఛందస్సు) 
98. ఆర్యుల వేద సాహత్యంలో “జ్యోతిషి” (ప్రాధాన్యత ఏమిటి ? (ఆర్యుల జీవన వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసినది) 
99, సూత్ర వాజ్మయం ఎన్ని భాగాలుగా వర్గీకరించబడెను ఇ (నాలుగు వర్గాలు) 
100. కర్మకాండకు సంబంధించి వేద సూత వాజ్మయం ఏది? (శౌత సూత్రములు) 


101. దైనందన గృహవ్యవహారాలకు సంబంధించి నిర్దేశిత సూత నిబంధనావళి గల వాజ్మయం ఏది? (గృహ సూత్రములు) 


9 


102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 


11. 


112. 
113. 
114. 
115. 
116. 
117. 
18. 
119. 
120. 
121. 
121. 
122. 
123. 
125. 
126. 
127. 
128. 
129. 


130. 


131. 
132. 


సాంఘీక బాద్యతల గూర్చి ధర్మబద్దమైన జీవనం గురించి తెలిపే వాజ్మయం ఏది ? (ధర్మసూత్రములు) 
గృహ నిర్మాణమునకు సంబంధించిన శాస్త వివరణ గల సూత్ర వాజ్మయం ఏది ? (సుల్య సూతములు) 
బుగ్వేదమందు చివరి భాగమేది ? (పురుషసూక్తము) 
పురుషసూక్తమందు పేర్కోనబడిన నాలుగు వర్లములేవి ? (బాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు) 
వేద కాలంలో (గామ సముదాయాన్ని ఏమనేవారు ? (విష్‌) 
'సత్యమేవజయతే' అను వాక్యం ఏ (గంథంలోనిది ? (ముండకోపనిషత్తు) 
చతుర్మాశమములేవి ? (బహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము) 
(బాహ్మణములు ఏవి ? (ఐతరేయబ్రహ్మణం, శతపధ (బ్రాహ్మణం, జైమినీయ బ్రాహ్మణం, గోపద బాహ్మణం) 
అరణ్యకములు DS (ఐతరేయారణ్యకం, తైత్తరేయారణ్యకం, బృహదారణ్యకం, తలవరకారణ్యకము) 
ఉపనిషత్తులయందు చర్చించబడిన దేమి ? (కర్మ, పునర్ణన్మ, ముక్తి ఆత్మ, పరమాత్మ, లేనక విశ్వాత్మ) 
మనదేశమున పెక్కు సారస్వత [గంథములకు ఆధారములేవి ? (ఇతిహసములు) 
బుగ్వేదంలో చాలా విషయాలతో సామ్యంగల మరో (ప్రాచీన (గ్రంథం ఏది? (జెండా అవెస్తా) 
జెండా అవెస్తాలో పెర్కోనబడ్డ (ప్రధాన దేవత ఎవరు ? (అహర్‌ మిజ్ఞా) 
జెండా అవెస్తా ఏ దేశపు ఆది (గంథం ? (ఒకప్పటి పర్షియా నేటి ఇరాన్‌) 
వేదాలలో వర్షించబడిన నదులలో ప్రస్తుతం భౌతికంగా అంతరించిన నదులు ఏవి ? (సరస్వతి, ద్రిషద్వతి) 
బుగ్వేద కాలంలో అతి పవిత్రంగా భావించబడిన దేవత ఎవరు ? (సరస్వతి) 
బుగ్వేద కాలంలో భూమిపై ఆధిపత్యం ఎవరిది ? (వ్యక్తులు వారి కుటుంబాలు) 
అనార్యులపై ఆర్యుల విజయానికి (ప్రధాన కారణంఏమిటి? (శక్తివంతమైన సైనిక వ్యూహం, ఆయుధాలు) 
బుగ్వేద ఆర్యులు ఎన్ని తెగలుగా వర్లించబడ్డారు ? (పంచజన) 
పరుష నదిగా ఇప్పుడు గుర్తించబడినది ఏది ? (రాని నది) 
సభ, సమితితోబాటు బుగ్వేద కాలపు ఇతర సలహావేదికలు ఏవి ? (విధాత, గణ) 
(ప్రజలు చెల్లించే 'బలి' ఏ రూపంలో ఉండేది ? (ధాన్య రూపంలో గాని, ఆవుల రూపంలో గాని) 
బుగ్వేద కాలంలో “బలి” ఎందుకు చెల్లించేవారు ? (శత్రువు నుండి తమను తమ పశుగణాన్ని కాపాడినందుకు) 
'పుచ్చరిష్టు * దేనికి సంబంధించినది ? (కదిలే కోటలు) 
వ్యాకరణ శాస్త్రాన్ని రచించింది ఎవరు ? (పాణిని మహర్షి 
చందళ్ళాస్తాన్ని రచించింది ఎవరు ? ఆ [గంథం పేరేమి? (పింగళుడు - ఛందోనిచితి) 
(ప్రాచీన జ్యోతిశ్ళాస్రజ్ఞులు ఎవరు ? (లగదుడు - గర్లుడు) 
రామాయణంలో భాగాలను ఏమంటారు ? అవి ఎన్ని అవిఏవి ? 


(కాండలు ఆరు అవి 1.బాలకాండ 2.అయోధ్యకాండ 3.అరణ్యకాండ 4.కిష్కింధకాండ 5.సుందరకాండ 6.యుద్దకాండ) 
భారతంలో భాగాలను ఏమంటారు ? అవి ఎన్ని? అవి ఏవి? 

(పర్వములు. 18 అవి 1 ఆది పర్వము 2 సభాపర్వము 3 అరణ్యపర్వము 4 విరాట పర్వము 5 ఉద్యోగపర్వము 6 
భీష్మ పర్వము 7 ద్రాణ పర్వము 8 కర్ణపర్వము 9, శల్యపర్వము 10 సౌప్తిక పర్వము 11 స్తీ పర్వము 12 శాంతి 
పర్వము 13 అనుశాసనిక పర్వము 14 అశ్వమేధ పర్వము 15 ఆశ్రమవాస పర్వము 16 మౌసల పర్వము 17 మహా 
ప్రస్థానిక పర్వము 18. స్వర్గారోహణ పర్వము) 

దశరాజ యుద్దములో విజేత ఎవరు ? (సుధాముడు) 
ఆర్యుల ఆసియా వలసకు నిదర్శనము ? (భోగజ్‌కోయి శాసనము) 


17. 


18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 


5. జైన, జైద్ద మతాలు (కే.పూ. 600-300) 


(క్రీపూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించిన మతములు ఏవి? (జైన బౌద్ధ మతములు) 

జైనమత స్థాపకుడు ఎవరు ? (పార్వ నాధుడు) 
. జైన మతగురువులను ఏమని పిలుస్తారు ? (తీర్థంకరులు) 
తీర్హంకరులనగానేమి ? (జీవన స్రవంతిని దాటించువారు) 
. జైనులలో 23వ తీర్థంకరుడు ఎవరు ? (పార్చ్వనాధుడు) 
. జైనులలో 24వ తీర్చంకరుడు ఎవరు ? (వర్ధమాన మహావీరుడు) 

జైన తీర్దంకరులు ఎంతమంది ఉన్నారు ? (24 మంది) 
. జైనుల మొదటి తీర్చంకరుడు ఎవరు ? (బుషభనాభుడు) 
. వర్షమాన మహావీరుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు ? (క్రీపూ. 540లో వైశాలికి సమీపంలోని కుందగ్రామంలో) 

వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు ? (సిద్దార్డుడు, త్రిశాలదేవి) 
. మహావీరుని భార్య పేరేమి? (యశోద) 
. మహవీరుని కుమార్తె పేరేమిటి ? (ప్రియదర్భని) 
. వర్షమానుని బిరుదులు ఏవి ? (జనుడు, కేవలి, నిగ గ్రంధుడు, మహీవీరుడు) 
. వర్చమాన మహావీరుని అనుయాయుల నేమంటారు ? (జైనులు) 
. వర్హమాన మహావీరుడు ఎప్పుడు? ఎక్కడ, మరణించాడు ? (క్రీపూ. 468లో రాజగృహం సమీపంలోని పావపురిలో) 


. వర్హమానునికి ఎప్పుడు ఎక్కడ జ్ఞానోదయమైంది? 
ప Gy &— 


(తన 42న సంవత్సరములో జృంబిక గ్రామసమీపంలో సాలవృక్షం కింద) 

పార్వనాధుడు (ప్రతిపాదించిన నాలుగు సూ[తములేవి 2 
(1. అసత్యమాడరాదు, 2.ఆస్తిసాస్తులుండరాదు 3.జీవహింస చేయరాదు 4. దొంగతనంచేయరాదు) 
పార్మ్వనాధుని నాలుగు సూత్రాలకు వర్రమానుడు చేర్చిన ఐదవ సూత్రము ఏది? (బహ్మచర్యము అవలంభించుట) 


మహావీరుడు భోధించిన పంచ సూత్రములను ఏమంటారు ? (పంచ వ్రతములు) 
జైన మత (గంథములేవి ? అవి ఎన్ని ? (అంగములు అవి పన్నెండు) 
జైన మత (త్రిరత్నము లేవి ? (సద్భక్తి, సత్‌ జ్ఞానము, సదాచారము) 
జైన మతమును ప్రోత్సహించిన మౌర్య చక్రవర్తి ఎవరు? (మౌర్య చంద్ర గుప్తుడు) 
ఏ మౌర్య చక్రవర్తి కాలంలో పాటలీపుత్రంలో జైన పరిషత్తు జరిగింది ? (మౌర్య చంద్ర గుప్తుడు) 
జైనమతం ఎన్ని శాఖలుగా విడిపోయినది? అవి ఏవి? (రెండు 1 శ్వేతాంబరులు 2. దిగంబరులు) 
జైన మతమును దక్షణ భారతదేశంలో వ్యాపింపజేసింది ఎవరు ? (భద్ర భాహువు) 
జైన పరిభాషలో 'కుద్దశాల' లేక ' కేవలావస్థ అంటే ఏమిటి ? (మోక్షం) 
పార్వనాధుడు జ్ఞాని అగుటకు తపస్సు చేసిన కాలము ఎంత? (84 రోజులు) 
జైనమతము అనుపేరు ఎవరి వల్ల వచ్చినది ? (వర్ధమాన మహావీరుడు) 
ఏసత్యాన్వేషణలో వర్హమానుడు తపస్సుచేసిన కాలమెంత ? (12 సం॥లు) 
చేతనా, అచేతనములందు జీవము కలదని ఏమతస్థుల విశ్వాసము (జైన) 

జైనులలో తెల్లని వస్త్రములను ధరించువారు ఎవరు ? (శ్వేతాంబరులు) 
జైనుల కొరకు ఉదయగిరి వద్ద గుహలు తవ్వించిన కళింగ చక్రవర్తి ఎవరు? (మహరాజా ఖారవేలుడు) 
బ్ఞానోదయమైన పిదప వర్హమానుడు ఏ పేరుతో పిలువబడెను ? (కేవలి) 
మోక్ష సాధనకు జైనమతము సూచించిన విధానము ఏమిటి ? (సల్లేఖన వ్రతము) 
జైన మతములోని అత్యంత కఠినమయిన సిద్దాంతాలు ఏమిటి ? (బహ్మచర్యము, అహింప) 


బౌద్ద,జైన మతములలో ఏది [ప్రాచీనమైనది ? (జైన మతము) 
11 


37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 


55. 
59. 
60. 
61. 


62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 


జైనమతము సాహిత్యము నేమంటారు ? 

శరీరాన్ని క్రమంగా శుష్కింప జేసికొనుటను ఏమందురు ? 

జైన భిక్షువుల నివాసము నేమందురు ? 

(శ్రావణ బెళగోళలోని జైన భిక్షువు విగహము ఎవరిది ? 

(శావణబెళగొళ ఏ రాష్ట్రము నందుగలదు ? 

సల్లేఖన దీక్ష ద్వారా శరీరమును త్యజించిన మౌర్య చక్రవర్తి ఎవరు ? 
ఆత్మ నిగ్రహము దేనిని ఆపుదల చేయునని పార్య్వనాధుడు బోధించెను? 
కర్మను నిర్మూలించుటకు పార్వనాధుడు బోధించిన మార్గం ఏది ? 
మహావీరుని కాలమున మగధను పరిపాలించే రాజు ఎవరు ? 
మహవీరుడు (ప్రామాణిక [గంథములు అని వేనిననెను ? 

బౌద్దమత స్థాపకుడు ఎవరు ? 

బుద్దుని అసలు పేరేమి ? 

బుద్దుడు స్స్‌ (ప్రదేశమున జన్మించినాడు ? 

బుద్దుని తల్లిదండ్రులు ఎవరు ? 

బుద్దుని భార్య పేరేమిటి ? 

బుద్దుని కుమారుని సేరేమిటి ? 

గౌతమ బుద్దుడు పుట్టిన సంవత్సరము ఏది ? 

బుద్దుడు క్షత్రియ కులములో ఏశాఖకుచెందిన రాజు ? 

బుద్దుడు ర రాజ్యమునకు యువరాజు 2 

బౌద్ద మతములో బుద్దుడు ఇల్టువదలి వెళ్ళు సంఘటనకు ఏమనిపేరు ? 


బుద్దుని బీవితములో గొప్ప మార్పు తెచ్చిన నాలుగు ముఖ్య దృశ్యములేవి? 


(ద్వాదశాంగములు) 
(సల్లేఖనం) 

(భిక్షుగహ) 
(బాహుబలి) 

(కర్ణాటక) 

(చం దగుప్తమౌర్యుడు) 
(కర్మను) 

(తపస్సు) 
(బింబసారుడు) 
(వేదములు) 

(బుద్దుడు) 

(సిద్ధార్దుడు) 

(లుంబిని) 
(శుద్దోధనుడు, మాయాదేవి) 
(యశోధర) 
(రాహులుడు) 

(క్రీపూ. 567) 

(శాక్య) 

(కపిలవస్తు) 
(మహాభినిష్కమణము) 


(రోగ గస్తుడు, వృద్దుడు సన్యాపి, మృతదేహము) 


ఇల్లు వదలి వెళ్ళునప్పటికి బుద్దుని వయసు ఎంత ? 
బుద్దునికి ఎచ్చట జ్ఞానోదయమైనది ? 


బుద్దుడు జ్ఞానోదయము పొందిన సంఘటనకు బౌద్దమతములో ఏమని పేరు ? 


(29న సం॥ము) 


(గయలోని భోధివృక్షము క్రింద) 


(సంబోధి) 


జానోదయమయిన పిమ్మట బుద్దుడు తాను కనుగొన్న సత్యములను [ప్రప్రథమముగా (ప్రకటించిన సలము పేరేమిటి ? 
ళో 2 ఈతే. 


బుద్దుని సాహిత్యమునకు ఏమని పేరు ? 
గౌతమ బుద్దుని “ ఆసియాజ్యోతి” గా వర్షించిన దెవరు ? 
గౌతమ బుద్దుని “ ప్రపంచ జ్యోతి” గా వర్షించిన దెవరు ? 


బుద్దుడు కుశి నగరమున నిర్యాణము చెందునప్పటికి ఆయన వయసు ఎంత ? 


బుద్దుడు ఎన్ని సంవత్సరములు ధర్మభోద చేసెను ? 
బుద్దుని రధసారధి పేరు ఏమిటి ? 

బౌద్ద మహాసభలను ఏమంటారు ? 

ధర్మచ[క్ర పరివర్తనము ఏ మతమునకు చెందినది? 
బుద్దుడు కనుగొనిన చతురాస్య సూత్రములు ఏవి? 


(సారనాధ్‌) 
(త్రిపీఠకములు) 
(ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌) 

(శ్రీమతి రైన్‌ డేవిడ్‌) 
(80వ సం॥ము) 
(సుమారు 45సం॥లు) 
(చెన్న) 

(సంగీతి) 
(బౌద్దమతమునకు) 


(ఎ) లోకము ధు:ఖమయము బి)దు:ఖమును పోగొట్టుటకు కోరికలను త్యజింపుము సి) దు:ఖమునకు కోరికలే కారణము 


డి) కోరికలను జయించుటకు అష్టాంగ మార్గమును అనుసరించవలేను) 


71. అష్టాంగ మార్గములు ఏవి? (సత్‌ వాక్కు, సత్‌ క్రియ, సత్‌జీవనము, సత్‌ శ్రమ, సత్‌ ఆలోచన, 
సత్‌ ధ్యానము, సత్‌ నిశ్చయము, సత్‌ దృష్టి 


72. బుద్దుని అనుచరులు ఎవరు? (ఆనందుడు, ఉపాలి) 
73. వినయస్తుతి పీఠికలు వేనిఆధారముగా రూపొందించబడినవి ? (బుద్దుని ఉపదేశములు) 
74. మొదట బౌద్ద సంగీతి ఎవరి పాలనకాలంలో జరిగినది (అజాత శత్రువు) 
75. మొదటి బౌద్ద సంగీతికి అధ్యక్షత వహించిన వారెవరు ? (మహకాశ్యపుడు) 
76. మొదటి బౌద్ద సంగీతి ఎచ్చట జరిగినది ? (రాజగృహము) 
77. మొదటి బౌద్ద సంగీతి నందు రూపొందింపబడినవి ఏమిటి? (వినయ, సుత్త పీఠికలు) 
78. రెండవ బౌద్ద సంగీతి ఎక్కడ జరిగినది ? (వైశాలి నందు) 
79. బౌద్దులు మహాసాంఘీకులుగానూ, స్థవిరవాదులుగానూ చీలిపోయిన సంగీతి ఎన్నవది ? (రెండవది) 
80. పీఠికములు ఏ భాషలో (వ్రాయబడినవి ? (పాళి భాష) 
81. మూడవ బౌద్ద సంగీతి ఎక్కడ ఏర్పాటు చేయబడెను ? (పాటలిపు తము నందు) 
82. మూడవ బౌద్ద సంగీతి ఏర్పాటు చేసినవారు ఎవరు ? (అశోకుడు) 
83. మూడవ బౌద్ద సంగీతికి అధ్యక్షత వహించిన వారెవరు ? (మొగ్గలి వుత్తతిస్స) 
84. మూడవ బౌద్ద సంగీతిలో రూపొందించబడినవి ఏవి ? (అభిదమ్మ పీఠిక) 
85. నాల్గవ బౌద్ద సంగీతి ఎక్కడ జరిగింది ? (కుందలవనము జలంధర్‌) 
86. నాల్గవ బౌద్ద సంగీతి ఎవరికాలంలో జరిగింది ? (కనిష్కుడు) 
87. నాల్గవ బౌద్ద సంగీతికి అధ్యక్షత వహించినది ఎవరు ? (వసుమిత్రుడు) 
88. నాల్గవ బౌద్ద సంగీతిలో బౌద్ద మతము ఎలా విడిపోయెను ? (హీనయానము, మహాయానము) 
89. బుద్దుని దేవునిగా ఆరాధించెడివారిని ఏమందురు ? (మహాయానులు) 
90. బుద్దుని లేక సుప్రసిద్దబౌద్ద బిక్షువుల అస్థికలపై నిర్మించిన కట్టడములు ఏవి ? (స్థూపములు) 
91. బౌద్దుల విశ్రాంతి గృహములను ఏమని పిలుస్తారు ? (ఆరాముములు) 
92. బుద్దుడు ఏ సం॥ము నిర్యాణము చెందినాడు ? (క్రీపూ. 487) 
93. బుద్దుని మరణమును ఏమంటారు ? (మహాపరి నిర్యాణము) 
94. బుద్దుడు బోధించిన నీతి నియమావళి ఏది ? (అహింస, దయ, భోగవిసర్దన, (ప్రేమ, సత్యము) 
95. బుద్దుని రధసారధి పేరేమిటి ? (చెన్నుడు) 
96 బుద్దుని (ప్రధమ జ్ఞాన బోధను ఏమంటారు ? (ధర్మచక్ర ప్రవర్తనము) 
97. బౌద్దుల (ప్రార్దనా మందిరాలను ఏమంటారు ? (చైత్యములు) 
98. బౌద్ద భిక్షువుల విశ్రాంతి మందిరాలను ఏమంటారు ? (ఆరాముములు) 
99. భారతదేశ చరిత్రలో (ప్రప్రధమ సా(మాజ్యమేది ? (మగధ సామ్రాజ్యము) 


100. ఏఏ సిద్దాంతములను జైన, బౌద్ద మతములు అంగీకరించెను ? (కర్మ, పునర్డ్‌న్మ) 


న్‌ 


6. మగధ రాజ్య ఇబల్వము ( 


డై కే 
షోడశ మహా జనపదములు ఏ శతాబ్దమునకు చెందినవి ? (క్రీపూ. 6వ శతాబ్దం) 
క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో ఉత్తర భారతదేశం ఎన్ని జనపదాలుగా విభజింపబడినది ? వాటి పేరేమిటి ? 

(16, అని షోడశ మహజనపదములు)) 


తుల. రము ఉఈతాబ్ణ్లము) 


. పోడశ మహజనపదము లేవి ? 


(అంగ, కాశీ, కోసల, మగధ, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక, అనంతి, గాంధార, కాంభోజ, వజ్జి, 


దుల) 
. ఇతిహస కాలంలో మగధను పాలించిన రాజవంశం ఏది? (బృహద్రధ వంశం) 
జరాసంధుడు ఏ వంశానికి చెందినవాడు ? (బృహదధ వంశం) 
బృహ్మద్రధ వంశం తరువాత మగధను పాలించిన వంశం ఏది? (హార్యంక వంశం) 
. హార్యంక వంశ స్థాపకులు ఎవరు ? (బింబిసారుడు) 
. బింబిసారుని కాలంలో మగధ రాజధాని ఏది ? (గరి వజము) 
. బింబిసారుని పాలనా కాలం ఏది ? (క్రీపూ 547 నుండి 495 వరకు) 
. బింబిసారుని కుమారుడు ఎవరు ? (అజాత శత్రువు) 
. అజాత శత్రువు పాలనా కాలమేది ? (క్రీపూ. 495 నుండి 464) 
. అజాత శృత్రువు కుమారుడు ఎవరు ? (ఉదయనుడు) 
. మగధ రాజధానిని రాజగృహం నుండి పాటలీపుతమునకు మార్చిన హర్యంక వంశ పరిపాలకుడెవరు ? 
(ఉదయనుడు) 
. హార్యంక వంశము తరువాత మగధనేలిన రాజవంశం ఏది? (శెశునాగవంశం) 
. శైశునాగవంశం నిర్మాత ఎవరు ? (శిశునాగుడు) 
. శిశునాగుని కుమారుడెవరు ? (కాలాశోకుడు) 
.శైశు నాగవంశం తరువాత మగధను పాలించిన రాజవంశం ఏది ? ( నందవంశం) 
. నందవంశ స్థాపకుడు ఎవరు ? (మహపద్మనందుడు) 
. మహపద్మనందుని బిరుదు ఏది ? (ఏక్‌రాట్‌ 
. నంద వంశమును నిర్మూలించినది ఎవరు. ? (చాణుక్యుడు - మౌర్య చంద్ర గుప్తుడు) 
. నందవంశం తరువాత మగధను పాలించిన రాజవంశం ఏది? (మౌర్యవంశం) 
. భారతదేశంపై జరిగిన మొదటి విదేశీ దండయ్యాత్ర ఏది ? (పారశీక దండయాత్ర) 
. సింధూ, పంజాబు ర్యాష్ట్రాలను జయించటానికి పారశీక రాజైన డరయస్‌ పంపిన (గ్రీకు సేనాని ఏవరు ? (స్కైలాక్స్‌) 
. పారశీకులు భారతదేశంలో ప్రవేశ పెట్టిన లిపి పేరేమి ? (ఖరోస్తి లిపి) 
. పారశీక రాష్ట్రాన్ని ఏమంటారు ? (సతస్‌) 
. అలెగ్జాండరు దగ్గం చేసిన పారశీక రాజధాని ఏది ? (సెర్సి పోవస్‌) 
. భారతదేశ చరిత్రలో మొట్టమొదట దేశదోహి ఎవరు ? (తక్షశిల రాజు అంధి) 
. అలెగ్జాండరు తండి పేరేమిటి ? (ఫిలిప్స్‌) 
. ఫిలిప్స్‌ ఏదేశపు రాజు ? (మాసిడోనియా) 
. అలెగ్డాండరును ఎదిరించిన భారతీయ రాజు ఎవరు ? (పురుషోత్తముడు) 
. అలెగ్జాండరు పురుషోత్తముని ఏ సంవత్సరంలో, ఏ యుద్దంలో ఓడించెను? (కీ.పూ.326లో జరిగిన జీలం యుద్దం) 
. అలెగ్జాండరు ఎక్కడ మరణించాడు ? (బాబిలోనియాలో) 
. మహభారత యుద్ద కాలము ఎప్పుడు జరిగినట్టుగా నిర్దారించబడుతున్నది.? (క్రీపూ. 3138) 


. శ్రీ కృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినదని నిర్దారించబడినది ? (క్రీపూ 3102) 


14 


35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
రర. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 


69. 
70. 
71. 
72. 


కలియుగ (ప్రారంభము ఎప్పుడని చెప్పబడినది [0 
ఆరవ శతాబ్ద ముఖ్యలక్షణములు ఏవి? 


6వ శతాబ్ద కాలములో ఉన్న 16 జనపదములలో గణ రాజ్యములెన్ని ? 
6వ శతాబ్ద కాలములో ఉన్న 16 జనపదములలో రాజరిక వ్యవస్థ గల జనపదములు ఎన్ని ? 
వారణాశి ఏఏ నదుల సంగమ స్థానమున నిర్మింపబడినది 2? 


వారణాశి రాజధాని ఏది ? 


ఆరవ శతాబ్దమున గొప్ప విద్యా కేంద్రముగా (పసిద్దికెక్కిన నగరము ఏది? 
యలు లు 


ఆరవ శతాబ్దము నాటి జనపదాలలో బలీయమైనది ఏది ? 
ఆరవ శతాబ్దమునాటి మగధ ఎచ్చట కలదు ? 

ఆరవ శతాబ్దము నాటి ఛేది జనపదం (ప్రస్తుతం ఏది? 
చేది జనపద రాజధాని ఏది ? 

వత్స ఏ నదికి దక్షణముగా ఉన్న జనపదం ? 

వత్స జనపదమునకు, రాజధాని ఏది ? 


ఉదయనుని జీవితమును నాటకముగా రచించిన కవి ఎవరు ? 


మహభారత యుద్ద రంగస్థలమైన జనపదమేది ? 
నేడు కురు జనపద |ప్రాంత మేది ? 


గంగానది ఉత్తర దక్షణ భాగాలుగా విభజించు జనపదమేది ? 


పాంచాల జనపదం నేడెచ్చట గలదు ? 
మత్స్య జనపదము నేడెచ్చట కలదు ? 
మత్స్య జనపదము రాజధాని ఏది ? 
శూరసేన జనపద రాజధాని ఏది ? 
శూరసేన జనపదం నేడెచ్చట గలదు ? 
గోదావరి పై నున్న ఆంధ జనపదమేది ? 
బుద్దుని కాలంలో అస్మక జనపద రాజుఎవరు ? 
అస్మక రాజధాని ఏది ? 

అవంతి జనపదము నేడెచ్చట కలదు ? 
గాంధార జనపదము రాజధాని ఏది? 
గాంధార జనపదము నేడెచ్చట కలదు ? 
కాంభోజ జనపదము రాజధాని ఏది ? 
గణ రాజ్య సమాఖ్య లేవి ? 


పోషక మహా జనపదములందు పాలనా వ్యవస్థ ఏన్ని రకములు ? 


బింబిసారుని ఆస్థాన వైద్యుడు ఎవరు ? 


(ప్రపంచ విశ్వ విద్యాలయముగా పేరుపొందిన విద్యాలయము ఎచట కలదు? 


(క్రీపూ. 3102) 


(రాజకీయ అనైక్యత, ఆధ్యాత్మిక అశాంతి, సాంఘీక విభేదములు) 


(రెండు) 
(14) 
(వరుణ,అశి) 
(కాశీ) 
(వారణాశి) 
(మగధ) 
(బీహారులోని పాట్న, గయ జిల్లాల ప్రాంతము) 
(బందేల్‌ఖండ్‌ ప్రాంతం) 

(సుత్తిమతి) 

(యమునా) 

(కీశాంబి) 

(భాసుడు) 

(కురు) 

(ఢిల్లీ, మీరట్‌ జిల్లాల ప్రాంతం) 

(పాంచాల) 

(ఉత్తర ప్రదేశ్‌లోని బడౌన్‌, ఫరూఖాబాద్‌ జిల్లా ప్రాంతము) 
(రాజస్తాన్‌ లోని జయపూర్‌ ప్రాంతం) 

(విరాట నగరము) 

(మధుర) 

(ఢిల్లీ, ఆగ్రాల మధ్య ప్రాంతం) 

(ఆస్మక) 

(సుజాతుడు) 

(పుతిన్‌) 

(మధ్యప్రదేశ్‌ లోని మాళ్వా ప్రాంతం) 

(తక్షశిల) 

(రానల్సిండి సెషావరుల ప్రాంతం) 

(రాజపురము) 

(వజ్జి గణ రాజ్య సమాఖ్య, మల్ల గణ రాజ్య సమాఖ్య) 
(రెండు) 
(బీవకుడు) 
(తక్షశిల) 


భూమండలమందలి క్ష త్రియులందరిని నిర్మూలించినాడని పురాణములలో పేర్కొనిన రాజు ఎవరు ? 


చాణక్యుని నామముతో ధననందుని వధించిన వారెవరు ? 


నందులు ఏ మతాన్ని అవలంభించినారు ? 
అలెగ్జాండర్‌. ఎవరి శిష్యుడు ? 


(మహాపద్మనందుడు) 
(చంద్ర గుప్త మౌర్యుడు) 
(జైన మతము) 
(ఆరిస్టాటిల్‌ ) 


అలెగ్జాండర్‌ భారతదేశ దండయ్యాతలకు ఆధారములు ఏవి ? (సాబ్‌ ఎరియన్‌ ప్తూటర్స్‌ మొ॥ గ్రీకు రచయితల రచనలు) 


15 


73. అలెగ్జాండర్‌ను మన దేశమునకు దండెత్తి రమ్మని కోరిన వారెవరు ? (అంభి) 


74. అంభి ఏ దేశపు జనపదమునకు రాజు ? (తక్షశిల) 
75. పుష్కలావతి ఆక్రమించిన (గ్రీకు సేనాధిపతులెవ్వరు ? (హఫెప్టియన్‌ పెర్టికాస్‌) 
76. జీలం లేక హైడస్పస్‌ యుద్దము ఎప్పుడు జరిగింది ? (క్రీ.పూ. 326 లో) 
77. జీలం యుద్ద విజేత ఎవరు ? (అలెంగ్జాండరు) 
78. పారశీక చక్రవర్తి డరయస్‌ను అర్చేలా యుద్దంలో ఓడించిన రాజు ఎవరు? (అలెగ్జాండరు) 


7.మెంర్వుల యుగం (కే.పూ. 300 - 200) 


1. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు ? (మౌర్య చంద్రగుప్తుడు) 
2. చరితలో ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన ఏది ? (మౌర్య సామ్రాజ్య స్థాపన) 
3. మౌర్యుల చరిత్రకు మూలాధారము లేవి ? 

(కౌటిల్యుని అర్థశాస్త్రము, మెగస్తనీస్‌ ఇండికా, అశోకుని శిలాశాసనాలు,ము దారాక్షసము) 
4. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా విధానమునకు, నాటి రాజనీతి తెలుసుకోనుటకు ముఖ్యాధారము ఏది ? (కౌటిల్యుని 


అర్హశాబ్రము) 
5. చంద్రగుప్త మౌర్యుని [ప్రధాన మంత్రి ఎవరు ? (చాణక్యుడు లేక కౌటిల్యుడు లేక విష్ణు గుప్తుడు) 
6. అర్హ శాస్త్రము ఏ భాషలో (వాయబడెను ? (సంస్కృతము) 
ee శాస్త్రములో ఎన్ని అధ్యాయాలున్నాయి ? (150) 
8. అర్హ శాస్త్రములో ఎన్ని శ్లోకములు ఉన్నాయి? (6000) 
9. అర్హశ్శాస్తమునందు కౌటిల్యుడుపదేశించినదేమిటి ? (సామాజ్యమును సంపాదించి దానిని పాలించు విధానము) 
10. యధా రాజ తధా (పజ అని చెప్పిన దెవరు ? (కౌటిల్యుడు) 
11. ఇండికా” (గ్రంధకర్త ఎవరు ? (మెగస్తనీసు) 
12. మెగస్తనీసు ఎవరు ? (గీకు రాజు సెల్యూకస్‌ నికేటర్‌ యొక్క రాయబారి) 
13.“ ఇండికా” (గంధం (ప్రకారం పాటలీపుత్ర వైశాల్యమెంత ? (13 కి. మి. పొడవు. రెండున్నర కి.మి. వెడల్పు) 
14. “ఇండికా” (ప్రకారము పాటలీపుతనగర పాలనకు ఉన్న “పురపాలక సంఘ సభ్యులు ఎంతమంది ? (30 మంది) 
15. మౌర్యులను గూర్చి తెలియజేసే సింహళ ఇతిహాసిక (గంధాలు ఏవి? (ద్వీపవంశము,నుహావంశము) 
16. చందగుప్తమౌర్యుని పాలనా కాలమేది ? (క్రీపూ. 322 నుండి 298 వరకు) 
17. చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన (గీకు సేనాని ఎవరు ? (సెల్యుకస్‌ నికేటర్‌) 
18. మౌర్య చంద్రగుప్తునికి జైనమత దీక్షను ఇచ్చిన జైనమత గురువు ఎవరు ? (భద్రభాహువు) 
19. మౌర్య చం[ద్రగుప్పుడు 3 సంవత్సరంలో ధననందుని చంపి మగధను ఆ|కమించాడు ? (క్రీ.పూ. 322) 
20. నంద వంశనిర్మూలనకు చంద్రగుప్త మౌర్యునికి తోడ్పడింది ఎవరు ? (చాణక్యుడు) 
21. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు ? (కర్ణాటకలోని శ్రావణ బెళగోళలో) 
22. మౌర్య చక్రవర్తులలో గొప్పవాడు ఎవరు ? (అశోకుడు) 
23. అశోకుని తండి పేరేమిటి ? (బిందుసారుడు) 
24. అశోకుని పాలనా కాలమేది ? (క్రీపూ. 274 నుండి 237) 
25. బిందుసారుని పాలనా కాలమేది ? (క్రీపూ. 298 నుండి 274 వరకు) 
26. అశోకుని జీవిత గతిని మార్చిన యుద్ధమేది ? (కళింగ యుద్దము) 
27. కళింగ యుద్దం ఎప్పుడు జరిగింది ? (క్రీపూ. 261లో) 
28. కళింగ యుద్ద వర్లనము గల అశోకుని శిలాశాసనము ఏది ? (13వ శిలా శాసనము) 


29. అశోకుని శిలాశాసనములను బట్టి అతని రాజ్యవిస్తీర్షమెంత ? (తమిళనాడు,అస్సాము తప్ప మిగిలి భారతదేశమంతా.) 


16 


30. 
31. 


32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 


అశోకుడు ఎవరి వలన బౌద్దమతము స్వీకరించెను ? (ఉప గుప్తుడు) 
బుద్దము, ధర్మము, సంఘమునందు అశోకుడు విశ్వాసము (పకటించినట్లు దేనియందుండెను ? (బెరాట్‌ శాసనము 
లేక బధు శాసనం) 


అశోకుడు దర్శించిన బౌద్ద మత క్షేతంలేవి ? (లుంబినీ, గయ, కుశి, సారనాధ్‌) 
అశోకుడు కట్టించిన బౌద్ద స్టూపములేవి ? (సాంచి సారనాధ్‌, చార్యుత్‌) 
అశోకుడు వ్యాప్తిచేసిన మతమేది ? (బౌద్దమతము) 
అశోకుని కాలంలో జరిగిన బౌద్ద సంగీతి ఏది ? (మూడన బౌద్ద సంగీతి) 
ఇతర మతములను గౌరవించుట వలనే తన మత ఆధిక్యత పెరుగును అని భావించిన చక్రవర్తి ఎవరు ? (అశోకుడు) 
అశోకుని బిరుదులు ఏవి ? (దేవానాం ప్రియ, ప్రియదర్శి) 
ఎవరి శిలా శాసనములో మనదేశమునకు తాలి లిఖిత ఆధారములు లభించినవి ? (అశోకుని) 
రెండువేల సంవత్సరాల (క్రితమే యుద్దములను త్యజించమనిన విశ్వశాంతి దూత ఎవరు ? (అశోకుడు) 
జంతు బలులను, మాంసాహారమును సేవించుటలో జంతువధను అశోకుడు నిషేధించెననుటకు ఆధారమేది? (మొదటి 

రాతి శాసనము) 
దేశ సమైక్యతను, సమ(గతను, (ప్రగతిని సాధించుటకు అశోకుడు (ప్రవేశపెట్టిన [కొత్త విధానము ఏమిటి ? (ధర్మము) 
ధర్మపచారమునకు అశోకుడు నియమించిన (ప్రత్యేకాధికారులెవరు ? (ధర్మమహామాపత్రులు) 
కాశ్మీర్‌, గాంధార (ప్రాంతాలలో ధర్మ (ప్రచారానికి అశోకుడు ఏవరిని పంపాడు ? (మజహంతకుడు) 
ధర్మ (ప్రచారానికి మైసూరు ప్రాంతానికి అశోకుడు ఎవరిని పంపాడు ? (మహాదేవుడు) 
అశోకుడు బౌద్దమత (ప్రచారము కొరకు సింహళమునకు ఎవరిని పంపెను? (మహేంద్ర, సంఘమిత్ర) 
మహార్శాష్టలో బౌద్దమత (ప్రచారానికి అశోకునిచే పంపబడింది ఎవరు ? (మహాధర్మ రక్షితుడు) 
అశోకుడు బౌద్దమత (ప్రచారము కొరకు బర్మాకు ఎవరిని పంపెను ? (శోన, ఉత్తర) 
అశోకుడు సింహాసనము అధిష్టించక పూర్వము ఏ ర్మాష్టమునకు గవర్నరుగా నుండెను ? (ఉజ్జయిని) 
అశోకుని కుమారుడు ఎవరు ? (కుణాలుడు) 
అశోకుని మత విధానమునకు మూలసూత్రమేది ? (సరమత సహనము) 
చిట్టచివరి మౌర్య చక్రవర్తి ఎవరు ? (భృహద్రధుడు) 
అశోకుడు మరణించిన ఎంతకాలములో మౌర్య స్మామాజ్యము పూర్తిగా అంతరించెను ? (అర్హ శతాబ్ది) 
అశోకుని ఏ విధానము మౌర్య సామాజ్య పతనమునకు కారణము అని కొందరి భావన ? (ముతవిధానము) 
మౌర్య స్మామాజ్యం అంతమొందిన దెపుడు ? (క్రీపూ. 186 సం॥) 
అశోకుని పరిపాలనలో ముఖ్య సూత్రములు ఏవి ? (అహింస, మైత్రి) 
చివరి మౌర్య చక్రవర్తిని వధించింది ఎవరు ? (పుష్యమి తశుంగుడు) 
(బాహ్మణుడైన మౌర్యసేనాని ఎవరు ? (పుష్యమి త్రశుంగుడు) 
మౌర్యుల పాలన ఎటువంటిదని స్మిత్‌ అభిప్రాయము ? (ఉదాత్తమైన, రాజరిక వ్యవస్థ) 
మౌర్యుల కాలంలో రాజ్యమునకు సర్వాధికారి ఎవరు ? (చక్రవర్తి 
మౌర్యుల కాలములో ఉన్నత న్యాయాధీశుడు ఎవరు ? (చక్రవర్తి 
మౌర్యుల గూఢచారుల నేమనేవారు ? (సత్రనులు) 
మౌర్యులు తమ ధ్యేయముగా దేనినెంచి పాలించిరి ? (ప్రజాక్షేమము) 
రాజ్యపాలనలో చక్రవర్తికి సలహా ఇచ్చుటకు తోడ్పడునది ఏది ? (మంత్రి పరిషత్తు) 
మంత్రి పరిషత్తు నందు ముఖ్యులెవరు? (ముఖ్యమంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాని) 
మం|త్రిపరిషత్తు నందు ఉపమం(త్రులు ఎందరు ? (14 గురు) 


మౌర్యుల కాలంలో కోశాధికారి ఎవరు ? (సన్నిధాత) 


67. 
68. 
69. 
70. 
71. 


72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
85. 


89. 
90. 


91. 


92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 
100. 
101. 
102. 
103. 
104. 
105. 


మౌరు(ల కాలంలో | పభతము ఎని శాఖలుగా విభజింపబడింది ? (32) 
స్ట్‌ (ఎభత్వ బ్ర 


మౌర్యుల కాలంలో రక్షక భటాధికారి ఎవరు? (ప్రశస్తి 
సమర్ధవంతమైన గూఢచారి వ్యవస్థ ఉన్న రాజునేమనేవారు ? (చారచక్షువు) 
మౌర్యుల కాలంలో రాజధానికి సమీపముగా ఉన్న ర్యాష్టములను ఎవరు నిర్వహించెడి వారు ? (మహామంత్రులు) 
మౌర్యుల పాలనలో జిల్లాస్థాయి పాలనాంశం పేరేమిటి ? దాని అధికారి ఎవరు ? (ప్రాదేశములు లేక ఆహరములు, 
ప్రాదేశికుడు) 

(ప్రాదేశికునకు ఏఏ ఉద్యోగులు సాయపడేవారు ? (రజ్ఞకుడు,యుక్త) 
రజ్జకుడు ఏఏ అధికారములు నిర్వహించేవారు 2? (రెవిన్యూ, న్యాయాధికారాలు) 
మౌర్యుల [గ్రామాధికారి పేరేమి ? (గ్రామికుడు) 
మౌర్యుల కాలంలో ఐదు, పది (గ్రామాలపై అధికారి నేమంటారు ? (గోపుడు) 
గోపునపై ఉన్నతాధికారి ఎవరు ? (స్థానికుడు) 
(ప్రాదేశములో నాల్గవ వంతు (ప్రాంతమును పర్యవేక్షించేది ఎవరు ? (స్థానికుడు) 
మౌర్యుల నాటి [ప్రజాసంఘాలేవి ? (రాజధాని ప్రతినిధులు) 
జనపదము నందు ఎవరుంటారు ? (గ్రామ ప్రతినిధులు) 
మౌర్యుల కాలంలో (గామాలనుండి వచ్చు ముఖ్యాదాయము ఏమిటి ? (భూమిశిస్తులు) 
మౌర్యుల కాలంలో పన్నులు ఏవి. (భాగ, బలి) 
స్వంత భూమియున్న రైతులు రాజుకు చెల్లించే పన్ను ఏది ? (భాగ) 
భాగ పన్ను ఎంత ? (పంటలు 1/6 వంతు నుండి 1/4 వంతు వరకు ఉంటుంది) 
బలి అనగా ఏమి ? (రాజు భూములను రైతులు సాగు చేసుకున్నందుకు కౌలు) 
గుజరాతులోని సుదర్శన తటాకమును (తప్పించింది ఎవరు ? (చంద్రగుప్తమౌర్యుని సామంతుడైన “పుష్యగుప్పుడు') 
మౌర్యులు వేయించిన రాచబాటలలో ముఖ్యమైనదేది ? (పాటలీపుత్రము నుండి తక్షశిలకు వేయబడిన రాచబాట) 
ఆదాయ శాఖకు ముఖ్యాధికారి ఎవరు ? (సమాహర్త) 
మౌర్యుల కాలంలో క్రిమినల్‌ కోర్టులను ఏమనేవారు ? (కంటక శోధన) 

మౌర్యుల కాలంలో సివిల్‌ కోర్టులను ఏమనేవారు. ? (ధర్మస్టియ) 

మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయమూర్తి ఎవరు ? (రాజు) 
మౌర్యుల కాలంలో (గామాలలో న్యాయపాలనను ఎవరు చూసేవారు ? (గ్రామపెద్దలు) 

మౌర్యుల కాలంలో 10 (గామాలకు గల న్యాయస్థానం పేరేమి ? (సంగ్రహము) 

మౌర్యుల కాలంలో 400 [గ్రామాలకు గల న్యాయస్థానం పేరేమి ? (దోణముఖ) 

మౌర్యుల కాలంలో 800 (గామాలకు గల న్యాయస్థానం పేరేమి ? (స్థానీయము) 
మౌర్యుల నగర పాలకుని పేరేమి (నాగరికుడు) 

మౌర్యుల కాలం నాటి శిక్షలలో ఒకటి తెలుపుము ? (అంగ విచ్చేదనము) 

మౌర్యుల రాజులలో ఎవరి కాలంలో శిక్షాస్మృతి తగ్గించబడింది ? (అశోకుడు) 

మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమనేవారు ? (శ్రేణులు) 

మౌర్యుల కాలంలో రాజభాష ఏది? (ప్రాకృతము) 

మౌర్యుల కాలంలో సుప్రసిద్ద విశ్వవిద్యాలయం ఏది ? (తక్షశిల) 

అశోకుని శాసనముల భాష ఏది ? (ప్రాకృతము) 

అశోకుని శాసనములు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి ? (బ్రాహ్మీలిపి) 

భారత (ప్రభుత్వ రాజమ్ముద్ర (మూడు సింహాల గుర్తు అశోకుని ఏ స్టూపము నుండి (గహింపబడినది ? (సారనాథ్‌) 


అశోకుడు ఎప్పుడు జన్మించాడు ? (క్రీపూ. 269) 


106. మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్టూపాన్ని ఎవరు నిర్మించారు ? (అశోకుడు) 


107. మౌర్య చక్రవర్తుల పాలన్నాక్రమం ఏది ? (చంద్ర గుప్తుడు -బిందుసారుడు - అశోకుడు) 
108. నేడు బీహరు ర్మాష్ట్ర రాజధానియైన పాట్న, (ప్రాచీన నామమేది ? (పాఠలీపు త్రము ) 
109. మౌర్యులకాలంలో (ప్రమాణ నాణెము ఏది ? (పణము) 
110. మౌర్యుల కాలంలో రాగి నాణెము పేరేమి ? (దుష్కర) 
గు మౌర్యులచే విధింపబడిన కఠిన సుంకాలేవి . (కార-నిష్టి) 
112. మౌర్యుల విదేశాంగ మంత్రి పేరేమి ? (సంధి విగ్రహుడు) 
113. మౌర్యుల ప్రధాన న్యాయాధికారి పేరేమి ? (పాడ్వివాకుడు) 
114. అశోకుని కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టబడిన లిపి ఏది ? (బాహ్మి లిపి) 
115. అశోకుని లిపిని ఎవరు ? ఎప్పుడు చదివారు ? (జేమ్స్‌ ప్రీన్సిప్‌ 1837లో) 
116. ప్రత్యేక శిలాశాసనాలు అని అశోకుని ఏ శిలాశాసనాలను అంటారు ? (రండు కళింగ శిలా శాసనాలను) 
117. ప్రప్రధమ అఖిల భారత సామ్రాజ్యం నిర్మించిన వంశమేది ? (మౌర్యవంశం) 
118. మౌర్యుల పరిపాలనా కాలమెంత ? (137 సం॥ లు (క్రీపూ. 322-185) 
119. అశోకుని స్థంభ శాసనాలకు ఉపయోగించిన రాయి ఎక్కడ నుండి తీసుకుని రాబడినది ? (చునార్‌ గని నుండి) 
120. బిందుసారుని బిరుదు ఏది ? (అమిత ఘాతుడు) 
121. 'ధర్మబాంధవుడిని పేరుపొందిన మౌర్య చక్రవర్తి ఎవరు ? (అశోకుడు) 
122. అశోకుడు చెక్కించిన స్థంభ శాసనములు ఎన్ని ? (ఏడు) 
123. అశోకుడు చేయించిన గుహశాసనములు ఎన్ని ? (మూడు) 
124. అశోకుడు ఎప్పుడు మరణించినాడు ? (కి.పూ. 232) 
125. మౌర్య పాలకులలో చివరి రాజు ఎవరు ? (బృహద్రధుడు) 


8. మార్వానంతర యుగం (క్రీ.పూ. 200 క.ఈ.300) ఎ. శుంగులు 


1. శుంగ వంశ స్థాపకుడు ఎవరు? (పుష్యమి త్రశుంగుడు) 
2. శుంగ వంశ పాలనా కాలమేది ? (క్రీపూ. 187 -75 (112 సం॥లు) 
3. పుష్యమి[తుని అనంతరం ఎంతమంది శుంగ రాజులు రాజ్యపాలన చేసినారు? (తొమ్మిదిమంది) 


4. శుంగుల చర్మితకు ఆధారములనదగినవి ఏవి? 
(పతంజలి-మహాభాష్యము, బాణుని-హర్షచరిత్ర, కాళిదాసు-మాళినికాగ్నిమి త్రము,యోగపురాణము, దివ్యవదాన) 


5. శుంగవంశ రాజుల మతమేది ? (వెదికముతము) 
6. పుష్యమ్మితుడు మౌర్యుల స్మామాజ్యంలో ఏభాగాన్ని, హస్తగతం చేసుకొన్నాడు? (తూర్పుభాగమును) 
7. పుష్యమి(త్రుని కుమారుడు ఎవరు ? (అగ్ని మిత్రుడు) 
8. పుష్యమి[తుడు, అగ్నిమిత్రుని స్త (ప్రాంతమునకు అధిపతిగా నియమించెను? (దిశ) 
9. విదర్భను జయించిన శుంగవంశ రాజు ఎవరు ? (అగ్నిమిత్రుడు) 
10. కాళిదాసు రచించిన 'మాళవికాన్నిమి[తం' లో నాయకుడు ఎవరు ? (అగ్నిమిత్రుడు) 
11. మాళవికాన్నిమ్మిత్రం కధానాయకి ఎవరు ? (విదర్భరాజైన యజ్ఞసేనుని కుమార్తె 
12. పుష్యమిత్ర శుంగుని మనుమడు ఎవరు ? (వసుమిత్రుడు) 
13. పుష్యమ్మితుని ఓడించిన మనుమడు ఎవరు ? (వసుమిత్రుడు) 
14. వైదిక మతాభిమాని అయిన శుంగ వంశ రాజు ఎవరు ? (పుష్యమిత్రుడు) 
15. పుష్యమిత శుంగుని కాలములోని (ప్రసిద్ధ వైయాకరణుడు ఎవరు ? (పతంజలి) 


16. శుంగ వంశంలో చివరి రాజు ఎవరు ? (దేవభూతి) 


17. 
18. 
19. 
20. 


21. 
22. 
23. 
24. 
25. 


26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 


దేవభూతి మంత్రి ఎవరు ? (వాసుదేన కణ్వుడు) 


శుంగ వంశ కాలమునందే తయారైనది అని భావింపబడుచున్న హిందూ ధర్మ శాస్త్రమేది ? (మను సంహిత) 
పుష్యమ్మితుడు ఎన్ని అశ్వమేధ యాగములు చేసినాడు ? (రెండు) 
శుంగ వంశాన్ని అంత మొందించినది ఎవరు ? (వాసుదేవన కణ్వుడు) 
కణ్వులు 
కణ్వ వంశ స్థాపకుడు ఎవరు ? ( వాసుదేవ కణ్వుడు) 
వాసుదేవ కణ్వుని కుమారుడెవరు? (భూమి మిత్రుడు) 
కణ్వ వంశం చివరి రాజు ఎవరు ? ( సుశర్మ ) 
కణ్వ వంశాన్ని అంతం చేసిన వారెవరు ? ( శాతవాహనులు) 
కణ్వ వంశం పరిపాలనా కాలమేది ? ( క్రీపూ. 75-29 (46. సం॥) 
బ్యాక్టైయన్‌ (గేకులు 
సిరియా రాజధాని ఏది ? ( బాక్టియా) 
మౌర్య సామాజ్య విచ్చిన్నతకు కారకులైన బా[క్టియానందు స్థిరపడిన (గీకులనేమంటారు ? (బాక్టియన్‌ గ్రీకులు) 
బాక్టియన్‌ (గీకులకు గల ఇతర పేర్లేమి ? (ఇండో గీకులు, యవనులు) 
పుష్యమ్మితుని కాలంలో భారతదేశంపై దండెత్తిన బ్మాక్టియన్‌ (గ్రీకు రాజు ఎవరు ? (డెమెట్రియస్‌) 
సుప్రసిద్ధ బ్బాక్టియన్‌ (గ్రీకు రాజు ఎవరు ? (డెమెట్రియస్‌) 
బాక్టియ ఎక్కడ ఉన్నది ? (నేటి అప్స్‌నిస్టాన్‌ ఉత్తర ప్రాంతం) 
పంజాబు నందు స్థిరపడిన డెమొ[టియస్‌ వంశస్థులు ఎంతకాలం పాలించిరి? (100 సం॥లు) 
బౌద్ద (గ్రంధాలలో 'మిళిందుడు” అని (ప్రసిద్ధిచెందిన ఇండో(గీకు రాజు ఎవరు ? (మీనాండర్‌) 
మీనాండర్‌ పాలనా కాలమేది ? (క్రీపూ. 165- 1450) 
మీనాండర్‌ రాజధాని ఏది ? (సాకాల (నేటి సియోల్‌ కోట) 
మీనాండర్‌ ఏ మతమును ఆదరించినాడు ? (బౌద్ద మతము) 
మీనాండర్‌ ఆస్థానములోని బౌద్ద పండితుడు ఎవరు ? (నాగసేనుడు) 
మీనాండర్‌ నాగసేనుల బౌద్దమత సంవాదమును తెలిపే (గంథం ఏది ? (మిళిందపన్వ) 
హిందూ - గ్రీకు శిల్పకళల మ్మిశమములో ఏర్పడిన శిల్ప కళ ఏది ? (గాంధార శిల్పకళ) 
భారత దేశంలో మొట్టమొదట బంగారునాణెములను ముద్రించిన రాజులు ఎవరు ? (బాక్రియన్‌ గ్రీకులు) 
ఈకులు 
శకులు ఎవరు ? (సిధియన్లు మద్య ఆసియానాసులు) 
శకులు (ప్రధమ నివాస స్థలమేది ? (సర్‌ డెరియానది ఉత్తర ప్రాంతము) 
శకుల మొదటి రాజు ఎవరు ? (మవుస్‌) 
మవుస్‌ బిరుదమేది ? (రాజాధిరాజు) 
సంస్కృతములో (పపధమంగా పెద్ద శిలా శాసనమును వేయించిన శకరాజు ఎవరు ? (రుదదమనుడు) 
శక రాజులలో గొప్పవాడు ఎవరు ? (రుదదమనుడు) 
శక రాజులలో సుదర్శన సరస్సు బాగుచేయించిన వారెవరు ? (రుద్ర దమనుడు) 
శకుల రా|ష్ట్రములను, ర్మాష్ట్ర పాలకులను ఏమంటారు? (సత్రపీ- క్షాత్రపులు, మహాక్షాత్రవులు) 


శకుల మొదటి రాజుల పరిపాలనా (ప్రాంతం ఏది? (వాయువ్య పంజాబ్‌) 


20 


50. 
dl. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
55. 
59, 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 


73. 
74. 
75. 
76. 


77. 
78. 


79. 
80. 
81. 
82. 
83. 
84. 


క్షాతపుడనగా ఎవరు ? (యువరాజు) 
మహాక్షాతపుడనగా ఎవరు ? (రాష్ట్ర మండలాధిపతి) 
క్షాతపులలో సుప్రసిధద్దులు ఎవరు ? (పశ్చిమ క్షాత్రవులు) 
క్షాతపులలో ఎన్ని తెగలున్నాయి ? (రెండు 1. ఉత్తర క్షాత్రవులు 2. పశ్చిమ క్షాత్రవులు) 
పళ్చిమ క్షాతపులలో ఎన్ని తెగలున్నాయి ?(రెండు 1. మహారాష్ట్ర లేక క్షహరాట క్షాత్రవులు 2. మాళవ లేక కార్హమక క్షాత్రవులు) 
క్షాతపులలో (ప్రసిద్దులెవరు ? (పశ్చిమ క్షాత్రవులు) 
మహారాష్ట క్షాత్రప రాజ్యమును స్థాపించిన వారే వంశస్థులు ? (క్షహరాట) 
క్షహరాట క్షాతప రాజ్యమును స్థాపించినది ఎవరు ? (భూముకుడు) 
క్షహరాట క్షాత్రపుల రాజధాని ఏది ? (బరుకచ్చము లేదా నాసిక్‌) 
భూమకుని అనంతరం రాజు ఎవరు ? (సహపణుడు) 
సహపణుని పాలనా కాలమేది ? (క్రీ.శ. 119 - 124) 
మహార్శాష్ట క్షహరాట క్షాతపులలో సుప్రసిద్దుడు ఎవరు ? (సహపణుడు) 
సహపణుడు శాతవాహనుల నుండి జయించిన వేవి ? (మాళ్వా, మాహారాష్ట్రములు) 
క్షహరాట వంశర్మూలనము గావించినవాడు ఎవరు ? (గౌతమీపుత్ర శాతకర్ణి) 
మాళవ క్షాత్రవ రాజ్యమును స్థాపించిన వారెవరు? (కార్హమక నంశంకారు) 
కార్హమక క్షాత్రవులు పాలించిన (ప్రాంతమేది ? కార్హమక వంశమూలపురుషుడు ఎవరు ? (మాళవ ప్రాంతము - యశమితిక) 
కార్హమక వంశస్థులలో అగ్రగణ్యుడు ఎవరు ? (రుద్ర దమనుడు) 
రుద్రదమనుని బిరుదు ఏమిటి ? (మహా క్షత్రిప) 
రుదదమనుని పాలనా కాలమేది ? (క్రీ.శ 130 నుండి 150 వరకు) 
రు[దదమనునిచే ఓడింపబడి, అతనికి అల్లుడైన శాతవాహన రాజు ఎవరు? (శివశ్రీ శాతకర్ణి) 
రుద్రదమనుని శాసనములు ఎక్కడ ఉన్నాయి ? (అంధా, గిర్నార్‌) 
కార్హమక వంశస్థులలో చివరివాడు ఎవరు ? (మూడవ రుద్రసింహుడు) 
కార్హమక వంశస్థులలో చివరివాడు ఎప్పుడు, ఎవరిచే ఓడించబడ్డాడు ? (క్రీ.శ.388లో చంద్రగుప్త వి క్రమాదిత్యునిచే) 
ఇల౭రియునులు 
పార్టియన్లు ఎవరు ? (ఐరోపాలోని కాస్పియన్‌ సముద్ర తీర ప్రాంతములోని పార్థియా దేశంవారు) 
పార్టియన్లకు గల మరొక పేరు ఏది? (పహ్హవులు) 
పార్టియన్లు చక్రవర్తులలో సు|ప్రసిద్దుడు ఎవరు ? (గండోఫర్నిస్‌) 
సంస్కృత [గ్రంథాలలో విందవర్జుడని పేరు పొందిన పార్టియన్‌ చక్రవర్తి ఎవరు ? (గండోఫర్నిస్‌) 
గండోఫర్నిస్‌ పాలనాకాలం ఏది ? (క్రీ.శ. 19 నుండి 45 వరకు) 
గండోఫర్నిస్‌ ఏ (ప్రాంతాన్ని పాలించాడు ? (తూర్పు పర్షియానుండి భారతదేశ వాయవ్య సరిహద్దు ప్రాంతాన్ని పాలించాడు) 
కుయేంలణులు 

కుషాణులు ఎవరు ? (మంగోలియాలోని యూచీ తెగకు చెందిన వారు) 
కుషాణులలో మొదట వాడెవరు? (కుజుల కాడ్‌ ఫేసెస్‌) 
కాడ్‌ సేసెస్‌ పాలనా కాలమేది ? (క్రీ.శ. 15 నుండి 65) 
కుజుల కాడ్‌ ఫేసెస్‌ కుమారుడెవరు ? (వానుకాడ్‌ ఫేసెస్‌) 
కుషాణుల అధికారమును మాళ్వా వరకు వ్యాప్తి చేసిన రాజెవరు ? (వానుకాడ్‌ ఫేసెస్‌) 


వాన్‌ కాడ్‌ ఫేసెస్‌ బిరుదములేవి ? (రాజాధిరాజు, మహేశ్వరుడు, రక్షకుడు) 


21 


85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 


ము 


112. 
113. 
114. 
15. 
116. 
117. 


118. 
119. 
120. 
121. 


కుషాణు చక్రవర్తులలో అ|గగణ్యుడు ఎవరు ? (కనిష్కుడు) 
కనిష్కునిపాలనా కాలమేది ? (క్రీ.శ. 78 - 101) 
శక సంవత్సరమును (పారంభించిన కుషాణురాజు ఎవరు ? (కనిష్కుడు) 
కనిష్కుని కాలమున జరిగిన బౌద్ద సంగీతి ఏది? (నాల్గవ బౌద్ద సంగీతి) 
బౌద్దమతము హీనయానము - మహాయానముగా ఎప్పుడు చీలింది ? (కనిష్కునికాలంలో) 
కనిష్కుడు ఏ బౌద్దమత శాఖను ఆదరించినాడు ? (మహయానము) 
కనిష్కుడు మగధను జయించి తీసుకువచ్చిన బౌద్ద సండితుడెవరు ? (అశ్వఘోషుడు) 
కనిష్కుడు బౌద్దమతమును ఎవరి (పభోధము వలన స్వీకరించెను ఇ (అశ్వఘోషుడు) 
కనిష్కుని బిరుదు లేవి ? (దేవపుత్ర, సీజరు) 
కనిష్కుని ఆస్థానంలోని సుప్రసిద్ద ఆయుర్వేద వైద్యుడు ఎవరు ? (చరకుడు) 
చరకుడు (వ్రాసిన ఆయుర్వేద వైద్య |గంథమేది (చరక సంహిత) 
నాల్గవ బౌద్ద సంగీతి నందు (కోడీకరించబడిన (గంథమేది? (మహవిభాష శాస్త్రము) 
చైనా, టిబెట్టులలో బౌద్దమత వ్యాప్తికి కనిష్కుడు పంపిన బౌద్ద బిక్షువు ఎవరు ? (కశ్యప మాతంగుడు) 

98. కనిష్కుడు నిర్మించిన పట్టణమేది ? (కనిష్కపురము) 
99. కనిష్కుడు కాశ్మీరును జయించి కనిష్క పట్టణమును నిర్మించెను అనుటకు ఆధారమేది ? (కల్హణుని రాజతరంగిణి) 
కనిష్కుని రాజధాని ఏది ? (పురుషపురము లేక పెషావర్‌) 
కనిష్కుని ఆస్థాన కవి ఎవరు ? (అశ్వఘోషుడు) 
బుద్ద చరితము” “'సాందర నందము. అను (గ్రంథాలను రచించింది ఎవరు ? (అశ్వఘోషుడు) 
కనిష్కుడు పోషించి ఆదరించిన చి తకళ ఏది ? (గాంధార) 
(ప్రధమంగా బుద్దుడు ఏ శిల్పకళలో వ్మిగహ రూపం పొందినాడు ? (గాంధార శిల్పకళ) 
నాల్గవ బౌద్ద సంగీతికి ఎంతమంది బౌద్ద భిక్షువులు హాజరైనారు ? (500) 
నాల్గవ బౌద్ద సంగీతి నందు పాల్గొనిన సుప్రసిద్ద బౌద్ద భిక్షువులు ఎవరు? (నాగార్జునుడు, పార్ఫ్యుడు) 
ఆచార్య నాగార్జునుడు ఎవరి ఆస్టానంలోనివాడు? (కనిష్కుడు) 
ఆచార్యనాగార్జునుడు రచించిన [గంథములేవి ? (మాధ్యమిక సిద్దాంతం , సుహృల్లేఖ) 
ఇండియన్‌ ఐన్‌సీన్‌ గానూ, మార్టిన్‌ లూథర్‌ గానూ (పసిద్దిపొందినది ఎవరు ? (ఆచార్య నాగార్జునుడు) 
ఆచార్య నాగార్జునుని జన్మ స్థలం ఏది? (ఆంధ్రదేశంలోని వేదలి) 
(ప్రపంచములో వెలుగొందు నలుగురు విజ్ఞాన సంపన్నులలో నాగార్జునుడు ఒకడు అని కీర్తించిన దెవరు?(సలమాన్‌త్సాంగ్‌) 
వసుమి[త్రుడు ఎవరి ఆస్థానంలోనివాడు ? (కనిష్కుని) 
వసుమి[త్రుడు రచించిన [గంథం ఏది? (మహనిభాష శాస్త్రము) 
కనిష్కుని నాణెములు ఎచ్చటెచ్చట దొరికినవి ? (గోరక్‌పూర్‌, గజపూర్‌) 
కనిష్కుని తరువాత రాజ్యమునకు వచ్చిన రాజెవరు? (వశిష్టుడు) 
రెండవ అశోకుడు అని ఎవరిని పిలిచేవారు ? (కనిష్కుడు) 
కనిష్కుడు ఎక్కడ కొయ్యతో పదమూడు అంతస్థులు కలిగిన గోపురమును నిర్మించెను ? (పురుషపురం) 

చేది వంచు 

కళింగను పాలించిన సుప్రసిద్ధ రాజవంశం ఏది ? (ఛేదివంశము (లేక) మహా మేఘవాహన వంశము) 
ఛేది వంశములో సుప్రసిద్దుడు ఎవరు? (ఖారవేలుడు) 
ఖారవేలుని పాలనా కాలమేది ? (క్రీపూ. 170 నుండి 157 వరకు) 
'కళింగాధిపతి', కళింగ చ[కవర్తి' ఎవరు ? (ఖారవేలుడు) 


22 


122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 


129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
139. 
140. 
141. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 
156. 
157. 
158. 
159. 
160. 


ఖారవేలుని దిగ్గిజయ య్యాత్రలను కీర్తించే శాసనం ఏది ? (హాతి గుంఫా శాసనము) 
హాతిగుంఫా శాసనము ఎక్కడ ఉంది ? (భువనేశ్వర్‌కు సమీపంలోని ఉదయగిరి కొండలలో) 
ఖారవేలుడు ఆదరించిన మతమేది ? (జైనమతము) 
ఖారవేలుని కాలంలో జైన పరిషత్తు ఎక్కడ సమావేశమైంది ? (కుమారగిరిపై) 
ఖారవేలుడు నిర్మించిన రాజభవనము పేరేమి ? (మహావిజయ ప్రాసాదము) 
ఖారవేలునిచే ఓడింపబడిన మగధరాజు ఎవరు ? (పుష్యమిత్రశుంగుడు) 
ఖారవేలునిచే ఓడింపబడిన శాతవాహన రాజు ఎవరు ? (మొదటి శాతకర్ణి) 
చంతేయంటచంనులు 
ఆంధ దేశాన్నిపాలించిన తాలి రాజవంశం ఏది ? (ఆంధ శాతవాహనులు) 
శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు ? (శ్రీముఖుడు) 
శాతవాహనుల ప్రసక్తి గల పురాణమేది? (మత్స్య పురాణము) 
ఆంధ్రుల (ప్రసక్తి గల మొదటి (గంథమేది ? (ఐతరేయ బ్రాహ్మణము) 
శాతవాహనుల జన్మస్థలమేది ? (కృష్ణా, గోదావరుల మధ్య ప్రాంతము) 
శాతవాహనుల తొలి రాజధాని ఏది ? (పైఠాన్‌ లేదా ప్రతిష్టానం) 
శాతవాహనుల మలి రాజధాని ఏది ? (ధరణికోట లేదా ధాన్యకటకం) 
శాతవాహనులు వాడిన తాలి భాష ఏది ? (ప్రాకృతము) 
'లీలావతి' అనే ప్రాకృత కావ్యం రచించినది ? (శర్వివర్మ) 
'బృహత్కథి రచించినది ? (గుణాఢ్యుడు) 
శ్రీముఖుని సోదరుడు ఎవరు ? (కృష్ణుడు) 
మాళ్ళను జయించిన మొదటి ఆం|ధరాజు ఎవరు ? (మొదటి శాతకర్ణి) 
'దక్షిణాపథపతి' , ఆప్రతిహతఃచ[క్ర అనే బిరుదులు గల శాతవాహన రాజు ? (మొదటి శాతకర్ణి) 
'నానాఘాటొ శాసనం వల్ల ఏ శాతవాహన రాజు దిగ్విజయ యా(తలు తెలుస్తున్నాయి ? (మొదటి శాతకర్ణి) 
నానాఘాట్‌ శాసనం చేయించినదెవరు ? (మొదటి శాతకర్ణి భార్య నాగానిక) 
రెండు అశ్వమేధములు, ఒక రాజసూయము చేసిన శాతవాహన రాజు ? (మొదటిశాతకర్ణి) 
మొదటి శాతకర్ణికి సమకాలీనుడైన కళింగ రాజు ? (ఖారవేలుడు) 
మొదటి శాతకర్ణి ఏ మతాభిమాని ? (వైదిక) 
మగధ రాజధానియెన పాటలీపుతాన్ని ఆక్రమించిన శాతవాహనరాజు ? (రెండవ శాతకర్ణి) 
ఎవరి పాలన అనంతరం శాతవాహన స్మామాజ్యం తొలిసారిగా ఛిన్నాభిన్నం అయినది? (రెండన శాతకర్ణి) 
విక్రమాదిత్యుని సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు? (మూడన శాతకర్ణి) 
మగధ రాజైన 'సుశర్మ'ను వధించిన శాతవాహన రాజు ? (మొదటి పులోమాని) 
(ప్రాకృతిభాష స్థానే సంస్కృతము రాజభాషగా ఎవరి కాలంలో వచ్చినది? (కుంతల శాతకర్ణి) 
కుంతల శాతకర్ణి ఆస్థాన మంతులు ఎవరు ? (గుణాఢ్యుడు, శర్య వర్మ) 
సహపణుని ఓడించి, అతని నాణెములను తిరిగి తనపేర ము|దించుకున్న శాతవాహన రాజు ఎవరు?(గౌతమీపు త్ర శాతకర్ణి) 
పూర్వ శాతవాహనులలో ఆఖరి రాజు ఎవరు ? (హల చక్రవర్తి 
“కవి వత్సలుడు అను బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు ? (హాలుడు) 
హాలుని సమకాలీనుడైన పశ్చిమ క్షాత్రపులు ఎవరు ? (బౌమికుడు, సహపాణుడు) 
“గాథా సప్తశతి'ని రచించింది ఎవరు ? (హాలుడు) 
“గాథా సప్తశతి ఏ భాషలో రచించబడింది ? (ప్రాకృతం) 


23 


161. 
162. 
163. 
164. 
165. 
166. 
167. 
168. 
169. 
170. 
171. 
172. 
173. 
174. 
175. 
176. 
177. 
178. 
179. 
180. 
181. 
182. 
183. 
184. 


186. 
187. 
188. 
189. 
190. 


191. 
192. 
193. 
194. 
195. 
196. 


“గాథా సప్తశతి'ని పోలిన (గంథం ? 
“'వజ్ఞలగ్గ ఎవరి రచన ? 
జ ౧ 


ఏరాజు దగర నుంచి తలరు పెటుకొనుట కనిపిస్తున్నది ? 
fx ధా ల pp 


గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన శాసనాలు ఏవి ? 
గౌతమీపు త శాతకర్ణి తల్లి ? 

(a) Cr 
సాంచీస్తూప దక్షిణతోరణం నిర్మించిన దెవరు ? 
గౌతమీపు త శాతకర్ణి బిరుదులు ఏవి ? 


శాతవాహనుల రాజధాని ధరణి కోటగా ఎవరి కాలం నుంచి వర్ధిల్లినది ? 


రాజర్షి వధుగా వర్ణించబడిన శాతవాహన స్రీ ఎవరు ? 

కడపటి శాతవాహనులలో గొప్పవాడు ఎవరు ? 

ఆచార్య నాగార్జునుని పోషించిన శాతవాహన చక్రవర్తి ? 

నాగార్తున కొండ స్టూపాన్ని, విహారాన్ని నిర్మించిన వారు? 
గ్‌. (53. 

యజ్ఞశ్రీ శాతకర్ణిని (త్రిసము(ద్రాధీశ్వరుడని కీర్తించినది ? 

శాతవాహనుల పాలనా కాలమేది ? 


శాతవాహనుల కాలంలో ప్రసిద్ధికెక్కిన సంస్కృత [గంథం ? 


నాగార్జున కొండకు గల మరొక పేరు. 
శాతవాహనుల పశ్చిమతీర రేవు పట్టణములేవి ? 
శాతవాహనుల తూర్పుతీర రేవు పట్టణములేవి ? 
శాతవాహనుల మంతుల పేరేమి ? 
శాతవాహనుల రాజ్య విభాగాలేవి ? 


శాతవాహనుల పాలనలో జనపధమునకు అధిపతి ఎవరు ? 
శాతవాహనుల పాలనలో ఆహరమునకు అధిపతి ఎవరు ? 


శాతవాహనుల పాలనలో (గామాధిపతి ఎవరు ? 
శాతవాహనుల నగర పాలన సంస్థల పేరేమి ? 


(వజ్జలగ్గ) 

(జయవల్లభుని) 

(చకోర శాతకర్ణి) 

(నాసిక్‌, కార్లీశాసనాలు) 

(గౌతమీ బాలశ్రీ) 

(గౌతమీపుత్ర శాతకర్ణి) 

(త్రిసమ దాధీశా, ధ్విజకుల వర్ణన, ఏక బ్రాహ్మణ) 
(గౌతమీపుత్ర శాతకర్ణి) 

(గౌతమీ బాలశ్రీ) 

(యజ్ఞశ్రీ శాతకర్ణి) 

(యజ్ఞశ్రీ శాతకర్ణి) 

(యజ్ఞశ్రీ శాతకర్ణి) 

(బాణ మహాకని) 

(క్రీపూ. 230 నుండి క్రీ.శ. 225 (455. సం॥లు) 
(నాగార్జునుని సుహృల్లేఖ) 

(శ్రీ పర్వతం) 

(బరుకచ్చం సోపారు , కల్యాణ్‌) 

(ఘంటసాల, మైసోలియా, కొట్టూరు) 
(విశ్వాసామాత్యులు) 

(జనపదము ( రాష్ట్రం ), ఆహరము ( జిల్లా, గ్రామము) 
(రాజన్‌, మహభాజ, మహారథి) 

(అమాత్యుడు) 

(గ్రామణి) 

(నిగమ సభలు) 


185. అమరావతి, జగ్గయ్యపేట, నాగుర్జున కొండ వంటి బౌద్ద స్టూపములు, కార్డే, కన్వేరీ, నాసిక్‌ వంటి గుహ విహార 


చైత్యములు ఎవరి కాలంలో నిర్మింపబడినవి ? 


శాతవాహనుల కాలంలో ఆంధ్ర దేశంలో (పసిద్దిపొందిన విశ్వవిద్యాలయం? 


యోగశా(స్తమును రచించినది ఎవరు ? 


శాతవాహనుల అధికార భాష ఏది ? అది ఏ లిపిలో (వ్రాయబడినది ? 


శాతవాహనులలో చివరివాడు ? 
శాతవాహన వంశాన్ని అంతమొందించిన వారెవరు ? 


(శాతవాహనుల కాలంలో) 
(నాగార్జున విశ్వవిద్యాలయం) 
(పతంజలి) 

('పాకృతం- (బాహ్మీలిపి) 
(మూడో పులోమావి) 
(ఇక్ష్వాకులు) 


సంగం యుగం (లేదా ) పాచిని తమిళ రంజ్యాలు 


(ప్రాచీన తమిళ రాజ్యము చరిత్రకు ముఖ్యాధారము ఏది? 


తమిళ వాజ్మయ చరిత్రలో స్వర్ణ యుగమేది ? 
సంగం అంటే ఏమటి ? 
సంగం యుగ కాలమేది ? 


సంగం యుగమందు గల సుప్రసిద్ద రచయితలు ఎవరు ? 


“'మణిమేఖల” ను ఎవరు రచించారు. 


24 


(సంగం వాజ్యయము) 

(సంగం యుగము) 

(మధురలోని ప్రాచీన తమిళ కవి పండిత పరిషత్తు) 
(క్రీ.శ. 100 నుండి 200 వరకు) 

(సిత్తాలై పత్తనార్‌ ఇలంగో అడిగళి) 

(సిత్తాలై సత్తనార్‌ 


197. ' శిలప్పధికారం' ఎవరు రచించారు ? (ఇలంగో అడిగళి) 


198. కృష్ణానదికి దక్షిణముగా కన్యాకుమారి అ్మ[గము వరకు ఉన్న దేశము నేమందురు ? (దక్షిణాత్యము) 
199. దక్షిణాత్యమందలి మూడు పెద్ద రాజ్యములేవి ? (చోళ, చేర, పాండ్య) 
200. [ప్రాచీన చోళరాజ్యం ఎక్కడ ఉంది? దాని రాజధాని ఏది? (కావేరి డెల్టా దాని పరిసర ప్రాంతం రాజధాని 
-ఉరయూరు) 

201. ప్రాచీన చేరరాజ్యం ఎక్కడ ఉంది? దాని రాజధాని ఏది? (పశ్చిమ తీరంలోని దక్షిణ కొంకణ ప్రాంతం రాజధాని 
-వంజి) 


202. [ప్రాచీన పాండ్య రాజ్యం ఎక్కడ ఉంది?దాని రాజధాని ? 
(పుదుక్కోట జిల్లాలోని వల్లూరు నదికి కన్యాకుమారికి మధ్యనున్న తూర్పుతీర ప్రాంతం రాజధాని -మధురై) 


203. (ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాల ఉత్తర సరిహద్దు ఏది ? (వెంగడం (నేటి తిరుపతి) 
204. (ప్రాచీన చోళులలో సుప్రసిద్ధుడు ఎవరు ? (కరికాలచోళుడు) 
205. దక్షిణాత్య సార్వబౌమత్వమునకై ఎవరెవరి మధ్య ఎడతెరపి లేకుండా యుద్దములు సాగినవి ? (చేర, చోళ, 
పాండ్యరాజ్యముల మద్య) 

206. కరికాలచోళుడు ఏ యుద్దమున పాండ్య, చేర, రాజ్యములను ఓడించాడు? (వెళ్లి యుద్దము) 
207. చోళుల రేవు పట్టణం ఏది ? (కావేరీ పట్టణం) 
208. పాండ్య రాజ్యమందు గల ముఖ్య రేవు పట్టణాలేవి ? (కోర్కుచ కమాల్‌) 
209. చేరరాజుల ముఖ్య రేవువ పట్టణములు ఏవి ? (ముజరన్‌, వైక్కరై) 
210. కరికాలుని దిగిజయములలో సుపసిద్దమైనదేది ? (సింహళ దండయాత్ర) 
211. సింహళ రాజును ఓడించి, బందీలైన సింహళీయుల చేత పుహర్‌ రేవుకు దక్షిణ (శ్రేణులను, కావేరీనదికి వరద కట్టలను 
కట్టించిన చోళ రాజు ఎవరు ? (కరికాలుడు) 

212. కరికాలచోళుని పాలనా కాలమేది ? (క్రీ.శ. 190) 
213. కరికాలుడే మతాభిమాని ? (శైవ మతం) 
214. కరికాలుడు కట్టించిన శివాలయములేని ? (70) 
215. కావేరి నదికి శ్రీరంగం వద్ద ఆనకట్ట నిర్మించిన దెవరు ? (కరికాలుడు) 
216. చోళుల యందేగాక దక్షిణాత్య రాజ్య వంశీయులలోనే సుప్రసిద్ద చక్రవర్తి ఎవరు ? (కరికాలచోళుడు) 
217. కరికాలచోళుని అనంతరము దక్షిణాత్య సార్వబౌమత్వమును కైవసం చేసుకొన్నవారెవరు ? (చేర వంశస్థులు) 
218. చేర రాజులలో సుప్రసిద్ధుడు ఎవరు ? అతని పాలనా కాలమేది ? (సెంగుట్టవాన్‌ క్రీశ 180) 
219. శిలప్పాదికారం రచించిన ఇలంగోఅళిగళ్‌ ఎవరి సోదరుడు ? (సెంగుట్టవాన్‌) 
220. సెంగట్టవాన్‌ అనంతరం పాండ్యులు ఎవరి నాయకత్వమున విజృంభించినారు? (ముడిగుడిమి వెరువలడి) 
221. పాండ్యరాజులలో అగగణ్యుడు ఎవరు ? అతని పాలనా కాలమేది ? (నెటుంజెలియన్‌ క్రీశ 210) 
222. చేర, చోళ కూటమిని ఓడించిన పాండ్య రాజెవరు ? (నెటుంజెలియన్‌) 
223. నెటుంజెలియన్‌ ఏమతాభిమాని ? (వైదిక) 
224. సాంస్కృతికముగా భారతదేశ సమైక్యతకు గట్టి పునాదులు ఏ యుగమున ఏర్పడినవి? (సంగం యుగమున) 
225. సంగం యుగమందు గల నాలుగు ముఖ్య వర్గములేవి ? (వణం, తుడియం,వరియలీ, కడంబన్‌) 


9. గుప్త యుగం (క..ఈ. 300 - 500) 


1. గుప్తుల చరిత్రకు గల ముఖ్య ఆధారాలేవి ? (వాజ్మయ ఆధారములు, పురావస్తు ఆధారాలు, విదేశీరచనలు) 
2. గుప్తుల నాటి రాజకీయ పరిస్థితులను వివరించినదేది ? (విష్ణు పురాణము) 
3. అష్టాదశ పురాణములలో చాలా వరకు ఏ కాలమున వ్రాయబడినవి ? (గుప్తుల కాలమున) 


25 


5 
6. 
7. 


4. అష్టాదశ పురాణములందు గుపుల చరిత గూరిి తెలుపునవేవి? (వాయు, విష్ణు, బహ్మాండ పురాణములు) 
స్తు ప్రై C ఖి స బ్రలశ్ర 


. గుప్తుల కాలమునాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను విశదీకరించునవేవి?(వ్యాస, హరీతి, సితామహ మున్నగువారి స్మృతులు) 
గుప్తుల నాటి (ప్రముఖ గణ రాజ్యముల (ప్రస్తావన దేనియందు కలదు? ( ముద్రా రాక్షసము ) 
గుప్తుల చరిత్రకు అమూల్య ఆధారములు ఏవి ? ( గుప్తులు వేయించిన శాసనములు ) 

. గుప్త చక్రవర్తుల (ప్రజల మతవిశ్వాసముల గూర్చి దేని యందు వర్షింపబడినది ? (ముదా రాక్షసము) 
. గుప్తులకాలం నాటి విదేశీ రచనలలో ముఖ్యమైనవి ఏవి ? (పాహయాన్‌, యువాన్‌ఛాంగ్‌, ఇత్సింగ్‌,ఆల్‌బెరూతీల రచనలు) 

. గుప్తవంశ మూలపురుషుడు ఎవరు ? (శ్రీ గుప్తుడు) 

. గుప్త స్మామాజ్య స్థాపకుడు ఎవరు ? (మొదటి చంద్రగుప్తుడు) 

. గుప్త శకమును (ప్రారంభించింది ఎవరు ? (మొదటి చంద్ర గుప్తుడు) 

. మొదటి చంద్రగుప్తుని పాలనా కాలం ఏది ? (క్రీ.శ. 320 నుండి 335 (15 సం॥లు) 

. శ్రీ గుప్తుని మనుమడు ఎవరు ? (మొదటి చంద్రగుప్తుడు) 

. గుప్త చ్మక్రవర్తులలోనే గాక భారతీయ చక్రవర్తులలో అగగణ్యుడెవరు ? (సముద్ర గుప్తుడు) 

. ఇండియన్‌ నెపోలియన్‌ ' గా పేరుగాంచిన గుప్త చక్రవర్తి ఎవరు ? (సముద్ర గుప్తుడు) 

. సముద్ర గుప్తుని ముఖ్య లక్ష్యమేమి ? (సమైక్య భారతదేశ నిర్మాణము) 

. సముద్ర గుప్తుని పాలనా కాలమేది ? (కీ.శ. 335 నుండి 380 (45 సం॥లు) 

. సమ్ముదగుప్తుని ఆస్థాన కవి ఎవరు ? (హరిసేనుడు) 

. సముద్రగుప్తుడు కవితాపటిమకు నిదర్శనముగా ఏ బిరుదు పొందెను ? (కవిరాజు) 

. దక్షిణాపథమున ఎంతమంది చక్రవర్తులను సమ్ముదగుప్తుడు ఓడించెను? (12 మంది) 

. ఆర్యావర్తనమున ఎంతమంది చక్రవర్తులను సముద్రగుప్తుడు ఓడించెను? (9 మంది) 

. సమ్ముదగుప్తుని దిగ్విజయ యాత్రను తెల్సే శాసనం ఏది ? (అలహాబాద్‌ ప్రశస్తి 

. సాధించిన విజయములకు చిహ్నముగా సమ్ముద్రగుప్తుడు ఏయాగము చేసెను? (అశ్వమేధ యాగము) 

. సమ్ముదగుప్తుని ఆస్థాన మందలి బౌద్దమత వేదాంతి ఎవరు ? (వసుబంధుడు) 

. సము(దగుప్తుడే మతాభిమాని ? (బాహ్మణ మతము) 

. సముద్రగుప్తుని బిరుదు లేవి ? (కవిరాజు , అశ్వమేధయోగి, ఇండియన్‌ నెపోలియన్‌) 

. వీణమీటుతున్న బొమ్మగల నాణెములను ముద్రించిన గుప్త చక్రవర్తి ఎవరు? (సముద్రగుప్తుడు) 

. చం(ద్రగుప్త విక్రమాదిత్యుని పాలనాకాలం ఏది ? (క్రీ.శ.380 - 414) 

. సమ్ముదగుప్తుని పెద్ద కుమారుడు ఎవరు ? (రామగుప్పుడు) 

. రామగుప్తుని సోదరుడు ఎవరు ? (రెండవ చంద్రగుప్తుడు) 

. రెండవ చంద్రగుప్తుని బిరుదులేవి ? (విక్రమాదిత్యుడు, శకారి , సాహసాంక) 

. చంద్రగుప్తుని భార్య పేరేమి ? (కుబేరనాగ) 

. చంద్రగుప్తుని కుమార్తె పేరేమి ? (ప్రభావతి గుప్త) 

. గుప్తుల మొదటి రాజధాని ఏది ? (పాఠలీపుత్రము) 

. గుప్తుల రాజధానిని ఉజ్జయినికి మార్చిన గుప్త చక్రవర్తి ఎవరు: ? (చంద్రగుప్త విక్రమాదిత్యుడు) 

. చంద్రగుప్తుని మంత్రి ఎవరు ? (శబరనీరసేనుడు) 

. చంద్రగుప్తుని సేనాని ఎవరు ? (అమరకరదేవుడు) 


చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలమున భారతదేశమును దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు ? (పాహయాన్‌) 
. చందగుప్తుని ఆస్థానమందలి సంస్కృత పండితులకేమని పేరు ? (నవ రత్నములు) 


| చంద్రగుప్తుని ఆస్థానమందు నవరత్నములెవరు ? 


(కాళిదాసు, వరాహమిహిరుడు, ధన్వంతరి, అమరసింహుడు, క్షిపణుకుడు, శంకు, భేతాళభట్టు, ఘిటకర్పరుడు, వరరుచి) 


26 


42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 


49. 
50. 
51. 


చంద్రగుప్తుని ఆస్థానమందలి నవరత్నములలో అ|గగణ్యుడెవరు ? 
(©) 

మహకవి కాళిదాసు రచనలలో గొప్పవేవి ? 

చందగుప్తుడే మతాభిమాని ? 

అన్యమతస్థులకు సైతము ఉన్నత పదవులిచ్చిన గుప్త రాజెవరు ? 


సము[ద్రగుప్పుడు [ప్రారంభించిన దిగ్విజయ యాత్రలను ఎవరు పూర్తి చేసెను? 


భారతదేశమున స్వర్ణ యుగమేది ? 


(కాళిదాసు) 


(కుమార సంభనము, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశము) 


(వైష్ణవ మతాభిమాని) 


(చంద్రగుప్త విక్రమాదిత్యుడు) 
(చంద్రగుప్త విక్రమాదిత్యుడు) 


(గుప్త యుగం) 


చంద్రగుప్తుని కాలము సుఖశాంతులకు, సిరి సంపదలకు నిలయమై గణనీయమైన సాంస్కృతాభ్యుదయమును. సాధించుటచే 


చరి తకారులు ఏమన్నారు ? 

గుప్తయుగంలో ప్రసిద్ది చెందిన ఖగోళ గణిత శాస్త్రజ్ఞులు ఎవరు ? 
గుప్తుల స్వర్ల యుగమునకు మాయని మచ్చలైన వేవి ? 
గుప్పులకాలము నాటి (ప్రజల విశ్వాసమేది ? 


(స్వర్ణ యుగము) 


(ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మ గుప్తుడు) 


(వర్ల వ్యవస్థ, అస్పృ శ్యత) 


(రాజు దైవాంశ సంభూతుడని) 


52. నేటి హిందూమతమందలి పండుగలు చేసికొనుట, (వ్రతములు సలుపుట, దేవతలను, పూజించు లక్షణములు ఏ కాలము 


53. 
54. 
55. 
56. 


57. 
రి. 


59. 
60. 


61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 


71. 


72. 
73. 
74. 
75. 


నాటివి ? 


దేవతలకు ఆలయములను నిర్మించుట ఏకాలమున (ప్రారంభమయ్యెను? 


చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో గొప్ప విద్యాకేందం ఏది ? 
భారతీయ తర్కశాస్త్ర పితామహుడెవరు ? 
గుప్రయుగము ఏఏ శాస్తములందు అభివృద్ది సాధించబడినది ? 


“దశాంశ పద్దతి న్‌ సున్న" విలువ ఉపయోగము ఏ కాలమున ఆవిర్భవించినవి? 


గుప్తుల కాలంనాటి వైద్య శాస్త గ్రంథములలో సుప్రసిద్ధమైన దేది ? 


వైద్య శాస్త (గంథములలో ముఖ్యమైనది ఏది ? 


(గుప్తుల కాలము) 
(గుప్తుల కాలం) 
(ఉజ్జయిని) 
(దిజ్ఞాగుడు) 


(గణిత, ఖగోళ భౌతిక, వైద్య 


శాస్తాలందు) 
(గుప్తులకాలమున) 


(వాగ్భటుడు రచించిన అష్టాంగ 


సంగ్రహము) 


(పాలకాప్య రచించిన హస్త ఆయుర్వేదము) 


(ప్రపంచ సారస్వతమందు సుప్రసిద్ద మొదటి నూరు (గ్రంథములలో ఒకటిగా విమర్శకులచే పరిగణింపబడినదేది ? 


'మృచ్చ కటికమును” రచించింది ఎవరు ? 

“ముదా రాక్షసము” ను రచించినది ఎవరు ? 

'రావణవధ' లేక బట్టి కావ్యమును రచించింది ఎవరు ? 
వరాహమిహిరుడు రచించిన |గంథమేది ? 

నీతి కథల సముచ్చయమైన ' పంచతంత్రము” [వ్రాసిన వారు ? 
“అమరకోశం” అనే సంస్కృత నిఘంటుకర్త ఎవరు ? 

'ఆర్యభట్టీయం' అనే గణిత (గంథాన్ని రచించినది ఎవరు? 

“స్వప్న వాసవదత్తమ్‌ను రచించినది ఎవరు ? 

“ఆర్యసిద్దాంతం' అనే ఖగోళ శస్త్ర [గ్రంథాన్ని రచించింది ఎవరు ? 
'భృహత్సంహిత' అనే విజ్ఞాన సర్వస్వం రచించినది ఎవరు ? 

శుశుతుడు రచించిన (గంథమేది ? 

రెండవ చంద్రగుప్తుని అనంతరం గుప్త సింహాసనాన్ని అధిష్టించినదెవరు? 
మొదటి కుమారగుస్తుని తరువాత గుప్త సింహాసనానికి వచ్చింది ఎవరు ? 
ఎవరి తరవాత గుప్తవంశ చరిత అస్తవ్యస్థమైనది ? 

గుప్త సామాజ్య పతనమునకు ముఖ్య కాణమనదగినది ఏది ? 


27 


(కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము) 


(శూదకుడు) 
(విశాఖ దత్తుడు) 
(భట్టి) 

(భృహత్‌ సంహిత) 
(విష్ణుశర్మ) 

(అమర సింహుడు) 
(ఆర్యభట్టు) 
(సుబంధుడు) 
(ఆర్యభట్టు) 
(వరాహమిహిరుడు) 
(శుశుతము) 
(కుమార గుప్తుడు) 
(స్కంద గుప్తుడు) 
(స్కంధ గుప్తుని) 
(వారసత్వ యుద్దములు) 


76. 
77. 
78. 
79. 
80. 


81. 


82. 


83. 
84. 


85. 


86. 
87. 
85. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 
100. 


101. 
102. 
103. 


104. 
105. 
106. 
107. 
108. 


గుప్త స్మామాజ్య పతనము (ప్రధానంగా ఎవరి దండయ్యాతల వల్ల జరిగింది? (హూణుల దండయాత్ర వల్ల) 


భారతదేశంపై దండయా[త చేసిన హుణులు ఎవరు ? (శ్వేత హూణులు) 
గుప్తుల పాలనను ఇంగ్లండు పాలించిన ఏ రాజు పాలనతో పోలుస్తారు ? (ఎలిజబెత్‌ రాణి) 
గుప్తుల కాలమును (గీసు దేశంలోని ఎవరి పాలనతో పోలుస్తారు ? (పెరిక్షిస్‌) 

గుప్తరాజైన నరసింహగుప్త బాలాదిత్యని ఓడించి తక్షశిల విశ్వ విద్యాలయాన్ని ధ్వంసం చేసిన హూణరాజుఎవరు? 
(తోరమానుడు) 
గుప్తుల కాలంలో నగర పాలనను నిర్వహించింది ఎవరు ? (ఐదుగురు సభ్యులతో కూడిన 
నగరసభ) 
నగర సభలలోని సభ్యులు ఎవరు ? (నగర శ్రేష్టి (ప్రధమ కులికుడు, సార్దవాహుడు, ప్రథమకాయస్లుడు , పుస్తపాలకుడు) 
గుప్తుల కాలమున రాజుకు సలహా ఇచ్చుటలో సాయపడుటకు ఏమి ఉన్నది. (మంత్రి పరిషత్తు) 
మంత్రి పరిషత్తులోని మం[త్రులెవ్వురు ? (మహాదండనాయకుడు, సంధివిగహికుమారామాత్యుడు) 
గుప్తులు తమ స్నామాజ్యమును ఎలా విభజించినారు ? (రాష్ట్రాలుగా) 
గుప్తుల కాలమునాటి ర్మాష్టమునేమందురు ? (భుక్తి 
భుక్తికి అధిపతి ఎవరు ? (ఉపరిక లేక గోస్ట్రీ 
గుప్తుల కాలమున నగరములనేమనేవారు ? (విషయములు) 
విషయము అధిపతి ఎవరు ? (విషయపతి) 
గుప్తుల కాలంలోని విషయమెలా విభజించబడినది ? (గ్రామములు) 
గుప్తుల పాలనావ్యవస్థలో చివరి భాగమేది ? దాని అధిపతి ఎవరు ? (గ్రామము - గ్రామికుడు) 
(గామికుని ముఖ్యవిధులేవి ? (శాంతి భద్రతలు, గ్రామాభ్యుదయము) 
గుప్తుల ముఖ్యరేవు పట్టణము లేవి ? (తామలిపి , బరుకచ్చము) 
గల్లులు అంటే ఏమిటి ? (వ్యాపార సంఘాలు వీటినే శ్రేణులు , నిగమములు అనికూడ అంటారు) 
గుప్తులు ఏ మతాభిమానులు ? (బాహ్మణ మతం) 
హిందూ మతమునకు ఏవి ఆధారములైనవి ? (ఆగమ శాస్త్రములు , పురాణములు) 
గుప్తుల కాలంలో ఉజ్జయనీలోని నక్షత పరిశోధనశాలను ఏమని పిలిచేవారు. (జంతర్‌ మంతర్‌) 
నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు ? (కుమార గుప్తుడు) 
గుప్తుల ‘కుడ్య చి తలేఖనమునకు (ప్రధాన నిదర్శనమైన అజంతాలోని గుహలు ఏవి? (16, 17, 19 గుహలు) 
సముదగుపని విజయములు తెలుసుకొనుటకు ఆధారము (అలహాబాదు స్తంభ 
శాసనము) 

తభయంలులు 

హూణులు ఎవరు ? (చైనా సరిహద్దులలో సంచరించు మంగోలియా ప్రాంత వాసులు) 
హుణులెటువంటివారు . (రణశూరులు, అతి క్రూరులు) 


కీ.శ 4వ శతాబంలో రోమ్‌ దండెతి రోమ్‌ సా|మాజః పతనమునకు కారణమెనవారు ఎవరు ? 
(అట్టలా నాయకత్వంలోని నల్లహూణులు) 


హూణులలో ఎన్ని తెగలున్నవి fs (రెండు 1. శ్వేత హూణులు 2. నల్ల హూణులు) 
గుప్తులపై హూణుల దండయాత్రల కాలమేది ? (క్రీ.శ. 455 -458) 
హూణులను మొదట ఎదుర్కొన్న గుస్తులెవరు ? (కుమారగుప్ప్తుడు ,స్కందగుప్పుడు) 
హూణులను ఓడించిన గుప్త రాజు ఎవరు. (కుమార గుప్తుడు) 


హూణుల నాయకుడెవరు ? (తోరమాణుడు) 


28 


109. 
110. 


11. 


112. 


13. 
114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 
125. 


126. 
127. 
128. 
129. 


130. 
131. 
132. 
133. 
134. 


135. 
136. 
137. 
138. 
139. 


తోరమాణుని కుమారుడెవరు ? (మిహిరకులుడు) 
తోరమాణుడు అవంలంభించిన మతమేది? (జైనమతము) 
మిహిరకులుని రాజధాని ఏది ? ( సాకాల సియోల్‌ కోట) 
మిహిరకులుడు ఎటువంటివాడు ? (క్రూర స్వభావుడు, మోసగాడైన నిరంకుశ ప్రభువు) 
౭39. ఇక్ష్వాకులు 

ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ? (శ్రీ శాంతమూలుడు) 
ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలు ? (నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి శాసనాలు) 

ఇక్ష్యాకులకు గల మరొక పేరేమి ? (శ్రీ పర్వతీయులు) 
ఇక్ష్వాకులు పాలించిన (ప్రాంతమేది? (నేటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప,కర్నూలు, నల్లోండ జిల్లాలు) 
ఇక్ష్యాకుల రాజధాని ఏది? (విజయపురి) 
ఇక్ష్వాకులు ఆదరించినమతమేది ? (బౌద్దమతము) 
హిందూమతాన్ని పోషించిన మొదటి ఆంధ్రరాజు (శ్రీ శాంతమూలుడు) 
తాలి హిందూ దేవాలయాన్ని కట్టించిన ఆంధ వంశం 2 (ఇక్ష్వాకులు) 
ఇక్ష్వాకుల రాజ్యచిహ్నం ఏది? (సింహం) 
ఇక్ష్వాకుల కాలంలోని రాజభాష ఏది ? (ప్రాకృతము) 
“దక్షిణ గాను” ప్రసిద్ది చెందినది? (నాగార్జున కొండ) 
ఇక్ష్వాక రాజులకు గల బిరుదు ఏది? (మహాదేవి) 
శ్రీ పర్వత బౌద్ద కట్టడాలకు కారకురాలైన రాజకుమార్తె ఎవరు ?(మహతలవరి, మహసేనాపల్ని, మహాదానపల్ని శాంతిశ్రీ) 


చుటు తగులు 


చుటునాగుల మూలపురుషుడెవరు ? (వష్ణుస్కంద చుటు శాతకర్ణి) 
చుటునాగులు పాలించిన [ప్రాంతమేది ? (మైసూరులోని బనవాసీ ప్రాంతం) 
చుటునాగుల రాజధాని ఏది ? (బనవాసీ) 
ఇక్ష్వాక రాజైన వీరపురుషదత్తుని కుమార్తె కొడబలి శ్రీని వివాహమాడిన చుటునాగరాజు ఎవరు ?  (శివస్కంద శాతకర్ణి) 
లబ్రుబాంత్తలాయనులు 
బృహత్సలాయనుల గురించి తెలియజేసే ఏకైక శాసనం ఏది ? (కొండముది తామశాసనం) 
ఇక్ష్వాకుల పతనం తరువాత మచిలీపట్టణం (ప్రాంతాన్ని పాలించినవారు ఎవరు ? (బృహత్సలాయనులు) 
బృహత్సలాయనుల వంశంలో ఇప్పటి వరకు తెలిసిన ఏకైక రాజు ? (జయవర్శ) 
బృహత్సలాయనుల రాజధాని ఏది ? (కృష్ణా జిల్లాలోని కోటూరు) 
జయవర్మ ఏమతాభిమాని ? (బ్రాహ్మణ మతాభిమాని) 
ఆనంద రాజులు లేదా ఆనంద గక్మేతజులు 
ఆనందరాజుల గో తము తెలియజేసే శాసనం ఏది ? (దామోదరనర్మ మట్టెపాడు శాసనం) 
ఆనంద గో తజులు పాలించిన (ప్రాంతమేది? (గుంటూరు మండలం) 
ఆనంద గో తజుల రాజధాని ఏది? (కందపురం) 
కందపురమును బౌధ్దులు ఏమని పేర్కొనిరి ? (కపోతికందపురం) 


ఆనందరాజుల లాంఛనము ఏది ? (వృషభం) 


29 


140. 
141. 
142. 


143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 


151. 
152. 
153. 


154 


155. 
156. 
157. 
158. 
159. 
160. 
161. 


162. 
163. 
164. 


165. 
166. 
167. 


168. 
169. 


ఆనందరాజులలో మొదటివాడు ? (దామోదరవర్శ) 
ఆనందరాజులలో చివరివాడు ? (కందార రాజు) 
(త్రికూట పర్వత (ప్రస్తుత నామం ఏది ? (కోటప్పకొండ) 
శఆంణతంకంంయయణనుణు 
శాలంకాయనులు పాలించిన (ప్రాంతమేది | (వేంగి ప్రాంతము) 
శాలంకాయనుల రాజధాని ఏది ? (వేంగీపురం) 
శాలంకాయన వంశ స్థాపకుడు ఐదవరు-? (నందివర్మ) 
శాలంకాయనుల ఇష్టదైవము ఎవరు ? (చిత రథన్వామి) 
శాలంకాయన పదానికి అర్హం ఏమిటి ? (నంది) 
శాలంకాయనులు ఏ మతస్తులు ? (వైదిక బాహ్మణ మతస్తులు) 
సము[ద్రగుప్హుని సమకాలికుడైన శాలంకాయన రాజు ఎవరు ? (హస్తివర్మ) 
అశ్యమేథం చేసిన శాలంకాయన రాజు ? (విజయ దేవవర్మ) 
వుషు కుండెనులు 
ఆంధ దేశంలో శాలంకాయనుల అధికారం తుది ముట్టించినవారు ? (విష్ణు కుండినులు) 
విష్ణు కుండినుల స్వస్థలము (వినుకొండ ( విష్ణు కుండినపురం) 
విష్ణు కుండినుల తొలి రాజధాని (దెందులూరు) 
విష్ణు కుండినుల మలి రాజధాని (వేంగి) 
విష్ణు కుండినుల వంశ స్థాపకుడు (మొదటి మాధవ వర్మ) 
విష్ణుకుండినుల (ప్రసిద్ద గుహాలయము . (ఉండవల్లి) 
విష్ణుకుండినుల చిహ్నము. (సింహము) 
శ్రీ తైల మల్లికార్జునుని భక్తులు (విష్ణుకుండినులు) 
విష్ణుకుండినుల కాలంలోని గుహాలయములు (మొగ లాజపురం గుహాలయములు) 
విష్ణుకుండినుల కాలంలో బహుళ (ప్రచారం పొందిన మతం (వైదిక మతం) 
ఏకాదశ అశ్వమేథములు,వేయి అగ్నిష్టోమములుచేసి జన్నాశయుడని బిరుదు వహించిన రాజు (మూడవ మాధవ 
వర్మ) 
విష్ణుకుండినుల శాసనాలలో వాడిన భాష ? (సంస్కృతము) 
రాగిమలాముతో చేసిన ఇనుప నాణాలు వాడినది ? (విష్ణుకుండినులు) 
విష్ణుకుండినులు పతనమైన యుద్దం ? (కొల్లేరు) 
"ఎంకాటకులు 
వాకాటకులు ఏ కాలం వారు ? (క్రీ.శ. 45 శతాబ్దాల వారు) 
వాకాటక రాజ్యస్థాపకుడు ఎవరు ? (వింధ్యశక్తి) 
ఏ వాకాటక రాజు పాలన తరువాత నాకాటక రాజ్యం 'పురీరకి,'వత్సగుల్మ' శాఖలు గా చీలిపోయింది ? 


(మొదటి ప్రవరసేనుడు) 
వాకాటక వత్సగుల్మ శాఖలలో (ప్రసిద్ధ పాలకుడు ఎవరు . (హరిసేనుడు) 
వాకాటక పురీరక శాఖలో చంద్రగుప్త విక్రమాదిత్యుని కుమార్తె, (ప్రభావతీ గుప్తను వివాహమాడిన రాజు ఎవరు ? 

(రెండన రుద్రసేనుడు) 


30 


ఆకటంబుణు 


170. కదంబులు ఏ కాలము వారు ? 

171. కదంబులు పాలించిన (ప్రాంతమేది ? 

172. కదంబుల రాజధాని ఏది ? 

173. కదంబుల మూలపురుషుడు ఎవరు ? 

174. కదంబ చక్రవర్తులలో పేరెన్నికగన్నవాడు ఎవరు ? అతని కాలమేది ? 
175. కదంబ రాజ్యమును అంతం చేసింది ఎవరు ? 


ముంతరుణు 


176. మాతరులు ఏ (ప్రాంతాన్ని పాలించారు. ? 
177. మాతరుల తొలి రాజధాని ? 

178. మాతరుల మలి రాజధాని ? 

179. మాతరుల వంశ మూలపురుషుడు ? 


180. మాతరుల వంశ రాజులు 
Y గుప్తానంతర యుగం 


10 


(క్రీ.శ. 345 - 580) 
(కర్ణాటకలోని పనవాసీ ప్రాంతం) 
(వనవాసి) 

(మయూరశర్మ) 


(కాకుత్సవర్మ ( క్రీశ 425. - 450) 


(రెండన పులకేసి) 


( కళింగదేశం ) 
( పిఠాపురము ) 
(దేవపురం) 
( శక్తివర్మ ) 


( శక్తివర్మ రెండన శక్తి వర్మ, చండవర్మ, ఉమావర్మ, విశాఖవర్మ) 


( క్రీశ 500 - 700 ) 


10. గుపానంతరయుగం (క.-ఈ. 500 - 700) లా౭ర్మలురణుడు 


| హర్షవర్హనుడు ఏ వంశానికి చెందినవాడు ? 


(పుష్యభూతి ) 


2. గుప్తుల సాంస్కృతిక వారసత్వమును నశింపనీయకుండా కాపాడి, దానికి మెరుగులుదిద్ది తన వారసులకు అందించిన 


మహాపురుషుడెవరు ? 


. హర్షుని జీవితము, సాధించిన విజయములకు ముఖ్యాధారము లేవి ? 


(హరవరనుడు) 
షుధ 


(బాణుని హర్ష చరిత, సియుకకి. (గంథం, హర్షుని శాసనములు) 


. హరుని తండిపేరేమి ? 


(పభాకరవర్హనుని రాజధాని ఏది? 
హరుని తలి పేరేమి ? 


యె ౧ 


పుష్యభూతి వంశంలో (ప్రసిద్ద పాలకుడు ఎవరు ? 


. హర్షుని పాలనాకాలం ఏది? 

. హర్షుని సోదరుడైన రాజ్యవర్దనుడు సింహాసన మధిష్టించిన దెపుడు ? 
. రాజ్యవర్దనుని మాయోపాయముతో హతమార్చిన దెవరు ? 

. హర్షుని సోదరి అయిన రాజశ్రీ భర్త ఎవరు ? 

. గృహవర్మను వధించి , రాజశ్రీని చెరబట్టిన మాళ్ళ రాజు ఎవరు ? 

స సింహసనమధిష్టంచు నాటికి హర్షుని వయస్సెంత ? 

. సింహాసనం ఎక్కునాటికి హర్షుని బిరుదమేది ? 


హరుడు స్టానేశ్వర, కన్యాకుబ్ద రాజ్యాలను ఏకంచేసి ఏ బిరుదు సంపాదించెను ? 
0౫ థె జ 


. హర్షుని రాజధాని ఏది ? 
. హర్షుని ఓడించిన దక్షిణాపథ రాజెవరు ? 


31 


( ప్రభాకర వర్దనుడు ) 

( రాజవర్రనుడు ) 

(రాజశ్రీ ) 

( స్థానేశ్వరం) 

(యకోమతీ దేవి ) 

( హర్షవర్ధనుడు ) 

(క్రీశ 606 - 646) 

( (క్రీశ 605) 

( శశాంకుడు ) 

( గృహవర్మ (కనోజ్‌ పాలకుడు ) 
(దేవగుపుడు ) 

(16 సంత్సరాలు) 

( రాజపుత ) 

(శశిలాదిత్య ) 

( కనోజ్‌ లేక కన్యాకుబ్దము ) 
( రెండవ పులకేశి) 


20. హర్షుని రెండవ పులకేశి ఏ నది వద్ద ఓడించెను ? (నర్మదానది ) 
21. హర్షుడు (వ్రాసిన (గ్రంధాలేవి ? ( నాగానందం, రత్నావళి, |పియదర్శిక ) 
22. హర్షుని ఆస్థానకవి ఎవరు ? (బాణుడు ) 
23. హర్షుని మతమేది ? (శైవ మతము ) 
24, హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ( హ్యాూయన్‌త్సాంగ్‌ ) 
25. హూయన్‌త్సాంగ్‌ రచించిన (గంథమేది ? (సి-యూ-కీ) 
26. హూయన్‌త్సాంగ్‌ బిరుదులేవి ? (శాక్యముని, యా(త్రికులలో రాజు ) 
27. కాదంబరి” రచించినదెవరు ? (బాణుడు ) 
28 'సుభాషిత శతకి కారకుడెవరు ? ( భర్చహరి ) 
29. * సూర్య శతకము” (గంథకర్త ఎవరు ? (మయూరుడు ) 
30. హర్షుడు ఎవరి వలన మహాయాన బౌద్ద మతమునకు ఆకర్షించబడెను ? (రాజశ్రీ , హ్యూయాన్‌త్సాంగ్‌ ) 
31. హర్షుని కాలంలో (ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయాలు ఏవి ? ( నలందా, వల్లభి ) 
32. హర్షుడు పోషించిన విశ్వవిద్యాలయం ఏది ? (నలందా ) 

33. నలందా విశ్వవిద్యాలయమున ఉపాధ్యాయులెంతమంది ? విద్యార్థులెంతమంది ? 
( ఉపాధ్యాయులు 1500, విద్యార్దులు - 10,000 
34. నలందా విశ్వవిద్యాలయ మందున్న ప్రఖ్యాతి నార్జించిన ఆచార్యులెవరు? ( ధర్మపాల, ఆర్యదేవి, శాలభద్ర ) 
35. ఐదు సంవత్సరాలకు ఒకసారి హర్షుడు చేసిన దానము పేరేమి ? ( మహామోక్షపరిషత్‌ లేక సర్వస్వదానవతము) 
36. పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యము ఎలా విభబించబడింది . (భుక్తులు, విషయములు, (గామములు ) 
38. హర్షుని పాలనా కాలంలో పన్ను ఎంత వసూలు చేసేవారు ? ( పంటలో 1/6 వంతు) 
39. హర్షుని కాలమున భారతదేశమును విదేశములలో ఏమని పిలిచేవారు ? ((బాహ్మణ దేశము ) 
40. హర్షుని కాలమున (పజల ముఖ్య వృత్తి ? ( వ్యవసాయము) 

వేంగె (లేక ) తూర్పు చాకళుక్తులు 
41. నాలుగున్నర శతాబ్దాల కాలం ఆంధ్రదేశంలో పరిపాలన సాగించిన చాళుక్యుల శాఖ ? ( తూర్పు చాళుక్యులు (ఆంధ 
చాళుక్యులు) 

42. తూర్పు చాళుక్యుల చరిత్రకు ఆధారభూతాలైన శాసనాలు ? 
(ఐహోలు శాసనం, కట్టప్మరు శాసనం, మాట్టారు శాసనం మొ॥నవి ) 
43. చాళుక్యుల రాజ లాంఛనం ( వరాహము ) 
44. బాదామి చాళుక్యరాజులు “ పశ్చిమ చాళుక్య స్మామాజ్యానికి పునాదులు వేసిన రాజన్యులు ? (1. జయసింహుడు 
2.రణరాగుడు 3. మొదటి పులకేసి 4. కీర్తివర్మ 5. మంగళేశులు) 
45. పైవారు వేసిన పునాదులపై పశ్చిమ చాళుక్య సామాజ్య సౌధాన్ని నిర్మించినది? (కీర్తి వర్మప్యుతుడు (రెండవ పులకేశి) 
46. తూర్పు చాళుక్య వంశమూల పురుషుడెవరు ? ( కుబ్బ విష్ణువర్హనుడు) 
47. బాదామి చాళక్యుల వంశ కర్త ? ( జయసింహవల్లభుడు) 
48. కుబ్జ విష్ణువర్హనుని బిరుదు ? (విషమ సిద్ది) 
49. దక్షిణాదిన రెండవ పులకేసి తన తమ్ముని తన (ప్రతినిధిగా నియమించి అతనికి స్వతంత్ర (ప్రతిపల్ని అంగీకరించాడు ? 
ఆవ్యక్తి ఎవరు ? ( కుబ్బవిష్ణు వర్దనుడు ) 

50. రెండవ పులకేశికి వేంగిని, పిఠాపురములను జయించుటలో ఖడ్గ సహాయుడై తోడ్పడినది ? (కుబ్బ విష్ణువర్హనుడు) 
51. కుబ్దవిష్టువర్హనుని కాలంలో ఆం దేశాన్ని పర్యటించి, ఇచ్చటి స్థితిగతుల గూర్చి (బాసిన చైనా యాత్రికుడు ? (యువాన్‌ 


చాంగ్‌) 


32 


52. 
53. 


54. 


55. 
56. 
57. 
రర. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 


74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 


“సర్వసిద్ది యను బిరుదు గల కుబ్జ విష్ణువర్హనుని కుమారుడు ? ( జయసింహ వల్లభుడు ) 
కుబ్బ విష్ణువర్షనుడు ఎవరి కుమారుడిగా భావిస్తున్నారు ? 
( (త్రిలోచన పల్లవునితో పోరాడి మరణించిన విజయాదిత్య చాళుక్యుని కుమారుడు ) 


నాగార్జునకొండ శాసనం, నందంపూడి శాసనంలోని గాధను బట్టి చాళుక్యుల జన్మస్థలం ఏదని తెలియుచున్నది 2 ( 
హిరణ్య రాష్ట్రం ) 
జయసింహ వల్లభుని మనవడు ఎవరు ? ( మొదటి పులకేశి ) 
మొదటి పులకేశి కుమారులు ఎవరు ? ( కీర్తివర్మ, మంగళేశుడు ) 
కీర్తివర్మ కుమారుడు ? ( రెండవ పులకేశి) 
బాదామి చాళుక్యులలో గొప్పవాడెవరు ? ( రెండవ పులకేశి ) 
రెండవ పులకేశి విజయాలను తెలియజేసే శాసనం ఏది ? (ఐహోలు శాసనం) 
రెండవ పులకేశి బిరుదులేవి ? (పరమ మహేశ్వర, సత్యాశ్రీ, పృధ్వీ వల్లభ ) 
మొదటి జయసింహ వల్లభుని బిరుదులేవి ? (సకల లోకాశయ, సర్వసిద్ది) 
(ప్రాచీన తొలి తెలుగు శాసనం ఏది ? (మొదటి జయసింహవల్లభుని విప్పర్ల శాసనం) 
జయసింహ వల్లభుని అనంతరం రాజ్యాధికారం చేపట్టినది ఇ ( ఇం ద్రభట్టారకుడు ) 
ఇం ధభట్టారకుని అనంతరం రాజ్యభారాన్ని వహించినది ? (రెండో విష్ణువర్దనుడు ) 
రెండో విష్ణువర్హనుని కుమారుడు ? (మంగి యువరాజు ) 
మంగి యువరాజు అనంతరం రాజ్యానికి వచ్చినదెవరు ? ( రెండో జయసింహుడు ) 
'త్రిభువనాంకుశి అనే బిరుదు ఎవరిది ? (మూడో విష్ణు వర్దనుడు ) 
మూడో విష్ణువర్హనుని తరువాత సింహసనం అధిరోహించిన వ్యక్తి ? ( మొదటి విజయాదిత్య) 
మొదటి విజయాదిత్యుని బిరుదులేవి ? (సమస్త భువన్నాశయ, |తిభువనాంకుశ) మహారాజాధి రాజ పరమేశ్వర భట్టారక) 
మొదటి విజయాదిత్యుని అనంతరం రాజ్యనికి వచ్చిన దెవరు ? ( నాలుగో విష్ణువర్దనుడు ) 
నాలుగో విష్ణువర్ధనుడు ఎవరికి సామంతుడుగా వ్యవహరించాడు ? ( ర్మాష్టకూటులకు ) 
రా షకూట దంతిదుర్లుడు తరువాత రాజ్యాధికారానికొచ్చిన దెవరు ? (మొదటి కృష్ణుడు ) 
సింహాసనానికై కలహించుకున్న మొదటి కృష్ణుని కుమారులలో ఎవరికి నాలుగో విష్ణువర్ధనుడు సాయపడ్డాడు ? 

( గోవిందుడుకి) 
రాష్ట్రకూట కృష్ణుడు అనంతరం రాజ్యానికి వచ్చినదెవరు ? ( (ధువుడు ) 
రాజ్యం కోసం కలహించుకున్న నాలుగో విష్ణువర్హనుని కుమారులు ? ( రెండోవిజయాది త్యుడు భీమసలుకి) 
రెండో విజయాదిత్యుని బిరుదులేవి ? ( నరేం[ద మృగరాజు, చాళుక్యరాయ, వి క్రమధావళి) 
నరేందేశరాలయం కట్టించిన దెవరు ? (రెండో విజయాదిత్యుడు ) 
భీమశలునితో యుద్ధకాలంలో రెండో విజయాదిత్యుని రాజధాని ఏది ? ( బెజవాడ) 
విజయవాడకు ఆపేరు ఏ రాజు వలన వచ్చిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు ? ( విజయాదిత్యుడు ) 
రెండో విజయాదిత్యుని ఘన విజయాలను తెలిపే శాసనం ? (గుణగ విజయాదిత్యుని సాకటూరి శాసనం ) 
రెండో విజయాదిత్యుని తరువాత రాజ్యానికి వచ్చిన దెవరు ? ( ఐదోవిష్టు వర్హనుడు ) 
ఐదో విష్ణువర్హనుని తువాత రాజ్యానికి వచ్చినది ? (గణక విజయాదిత్య లేదా మూడో విజయాదిత్యుడు ) 
గణక విజయాదిత్యుని ఓడించిన రాష్ట్రకూట రాజెవరు ? ( అమోఘవర్షుడు ) 
గణక విజయాదిత్యుని చేతిలో ఓడిపోయిన రాష్ట్రకూట రాజు ? (రెండవ కృష్ణుడు ) 
గణక విజయాదిత్యుని సైన్యాధిపతులలో ముఖ్యులు? ( కడేమరాజు, పాండురంగ వినమడి శర్మ రాజాదిత్య ముఖ్యులు 
రా|ష్టకూటులను సామంతులుగా చేసికొనిన తూర్పు చాళుక్య రాజు ? ( గణక విజయాదిత్యుడు ) 
గణక విజయాదిత్యుని తరువాత రాజ్యానికి వచ్చింది ? ( చాళుక్య భీముడు లేదా ఆరో విష్ణువర్హనుడు ) 


33 


88. 
89. 
90. 


91. 
92. 


93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 


1. 


112. 
113. 
114. 


115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 


చాళుక్య భీముని ఆస్థాన కవి ? ( కవివృషభ భట్టవామనుడు ) 
కావ్యాలంకార సూత్రాలు అనే అలంకార (గ్రంథాన్ని రచించిన దేవరు? ( భటవామనుడు ) 
చాళుక్యభీముని ఆస్థానంలో గాంధర్వ, విద్యాప్రవీణులు, తుంబురుడను ఖ్యాతిపొందిన దెవరు ? 

( చల్లవ్వ, చల్లవ్వ తండి మల్లవ్వ) 
చాళుక్య భీముని కాలంలో గణిత శాస్త్ర పాండిత్యాన్ని సూచించేది ? (గణక సంజ్ఞ ) 
చాళుక్య భీముని కాలంలో నిర్మించిన దేవాలయాలు ఏవి ? 

( చాళుక్య భీమవరంలోని చాళుక్య భీమే శర్వ ఆలయం, (ద్రాక్షారామ భీమేశ్వరాలయం ) 


చాళుక్య భీముని తరువాత రాజ్యానికి వచ్చిన దెవరు ? (నాలుగో విజయాదిత్యుడు ) 
రాజరాజే తనపేరు మీద కొత్త నగరం కట్టించినాడని తెలయజేసే (గంథం ఏది ? ( కావ్యాలవారి చూడామణి ) 
రెండో చాళుక్య భీముని కుముదులు ? (దానార్లవుడు, అమ్మరాజు ) 
అమ్మరాజును వధించిన దెవరు ? ( దానార్లవుడు ) 
రెండో చాళుక్యు భీముని అనంతరం రాజ్యానికి వచ్చినది ? (రెండో అమ్మరాజు లేదా ఆరో విజయాదిత్య) 
దానార్దవునికి సాయం చేసిన ర్యాష్టకూట రాజు (మూడో కృష్ణుడు ) 
దానార్హవని వధించిన దెవరు ? ( జటాచోడ, భీముడు ) 
జటాచోడ భీముడు ఎవరు ? (కర్నూలు మండలంలో పెద్దకల్లుని ఏలే తెలుగు చోడుడు) 
జటాచోడ భీముని చేతిలో మరణించిన గాంగవంశం రాజు ? ( మధుకామార్లవుడు ) 
జటాచోడ భీముణ్ణి ఓడించిన దెవరు? (శక్తివర్శ) 
చాళుక్య చంద్రుడు అనే బిరుదు ఎవరిది ? ( శక్తివర్మ్శ) 
శక్తివర్మ ఎవరి కుమారుడు ? ( దానార్ధవుడు ) 
మొదటి శక్తివర్మ తరువాత సింహాసనాన్ని అధిరోహించినది ఎవరు ? ( విమాలాదిత్యుడు ) 
విమలాదిత్యుని గురువు ? (జైన సన్యాసి [తికాలయోగి సిద్దాంత దేవుడు ) 
విమలాదిత్యుని తరువాత సింహాసన మ్మాకమించినది ? ( కుందవై కుమారుడు రాజరాజు ) 
రాజ రాజు మేనమామ ఎవరు ? ( రాజేంద్ర చోళుడు ) 
రాజరాజ నరేంద్రుని భార్య అమంగాదేవి ఎవరి కుమార్తె ? (రాజేంద్ర చోళుడు ) 
రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి ఎవరు ? ( నన్నయ భట్టు ) 
మహాభారతాన్ని రచించడంలో నన్నయకు సాయం చేసినది ఎవరు ? ( నారాయణ భట్టు ) 
రాజరాజ నరేంద్రుని కుమారుడు ? (రాజేంద్రుడు) 
ఎవరి మరణంతో తూర్పు చాళుక్యుల పాలన అంతమయినట్టయింది ? ( విజయాదిత్యుడు ) 
తూర్పు చాళుక్యుల కాలంలో ప్రభుత్వంలోని సప్తాంగాలు ఏవి ? 


(రాజు, మంత్రి, రాజ్యము, దుర్గము, కసము, సైన్యం, మితం ) 


పరిపాలన ఎవరి ఆధీనంలో ఉండేది ? ( తీర్చులు ) 
తూర్పు చాళుక్య కాలంలో తీర్చులు అనగా ? ( ఉద్యోగులు ) 
తూర్పు చాళుక్యుల (ప్రాంతీయ పరిపాలన విభాగాల పేరేమి ? (విషయము, నాటు, కోట్టము, (గ్రామము) 
తూర్పు చాళుక్యుల కాలంలో వర్తక శ్రేణికి ఏమని పేరు? ( నకరమని ) 
హిందూమతం అభివృద్ది చెంది బౌద్దమతం పూర్తిగా ఎవరి కాలంలో క్షీణించింది ?; ( తూర్పు చాళుక్యుల) 
కవిగాయకి కల్పతరు ఎవరి బిరుదు ? ( అమ్మరాజు ) 
“కవి పండిత కామధేనువు అని ఎవర్ని పిలచేవారు ? (మూడే విష్ణువర్దనుని ) 
తూర్పు చాళుక్య కాలంలో ప్రసిద్ధ జైన గురువులు ? ( అర్వనందన్‌ , దిన నందన్‌ ) 
గ్‌ తూర్పు చాళక్యరాజు కాలపు శాసనాలలో తొలిసారిగా పద్యాలు కనిపించాయి ? ( గుణగ విజాయదిత్యుని ) 


34 


124. 
125. 


126. 
127. 


129. 
130. 


131. 


132. 
133. స 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 


151. 
152 


గుప్తవర్మ తర్కంపై 70 వ్యాఖ్యానాలు వల్లివేసెనని తెలిపే శాసనం ? 


వల్లపుటు 


గణిత శాస్త్రంలో పద్యాలు రచించిన పావులూరి మల్లవ ఎవరి సమకాలీనుడు ? 


శాతవాహనుల తర్వాత దక్షిణాపథంలో గొప్ప స్మామాజ్యం నిర్మించిన వారు 
పల్లవ చరిత్రకు ఆధారములైన శాసనములు ? ( మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం, హిరగడపల్లి శాసనం మొ॥నవి) 
128. పల్లవుల వంశంలో వున్న శాఖలు 


( నన్నయ్య) 
( 'పెదమద్దాలి శాసనం ) 


( పల్లవులు) 


1. ప్రాకృత పల్లవులు ( లేక ) (ప్రాచీన పల్లవులు 2. సంస్కృత పల్లవులు 3. బృహత్‌ పల్లవులు. 4.చివరి పల్లవులు 


(ప్రాచీన పల్లవుల మూల పురుషుడు 
సంస్కృత శాసనములందుపేర్కొనిన పల్లవులలో మొదటి పాలకుడు ? 
మహాపల్లవ వంశమునకు మూల పురుషుడు ? 
దక్షిణాపధంలో వైదిక మతంలో వైష్ణ్లవమును పోషించిన వారు ? 
ప్త పవిత్ర నగరాలలో, పల్లవ కాలం నాటి రాజధాని ? 
బౌద్ద వాజ్మయములో, పల్లవులు నివసించిన మండలానికి ఏమని పేరు? 
పల్లవుల రాజచిహ్నము న 
పలవ చక్రవర్తులలో సుప్రసిద్ధుడు ? 

we అవి ఠా 
నవీన పల్లవుల అధికారం నాశనం చేసినది ? 
వీర కూర్చవర్మ బిరుదమేమి ? 
'మత్త విలాస (ప్రహసన ' కర్త ? 
“ కిరాతార్జునీయం” కర్త భారవి ఎవరి ఆస్థాన కవి ? 
రెండవ మహేంద వర్మ ఆస్థాన కవి ? 

(63. 

పల్లవుల రాజధాని ? 
మొదటి మహేంద్రవర్మ దక్షిణాత్య చిత లేఖనంపై రచించిన (గంథం ఇ 
మహాబలిపుర ఏక శిలా రధాల నిర్మాణకర్త ? 
కంచిలోని కైలాసనాధ ఆలయనిర్మాణకర్త ? 
పల్లవులు అనుసరించిన శిల్ప సాంప్రదాయము ? 
ఎవరి కాలంలో చైనా నుండి హూయాన్‌ సాంగ్‌ యాత్రికుడు వచ్చాడు ? 


భారతీయ తర్క శాస్త్ర పితామహుడు ? 

(బాహ్మణ మతోద్దరణకై కృషి సల్పిన పల్లవ రాజు ? 

దక్షిణాపథంలో తొలిసారిగా (గ్రానైట్‌ రాళ్ళతో నిర్మించిన దేవాలయము? 
. ఆగ్నేయాసియాలో శిల్ఫానికి మాతృక ? 


153. (పపంచ దృష్టి నాకర్షించిన “ గంగావతరణ ” శిల్ప దృశ్యం ఎచ్చటిది 2? 


154 


. నలందా విశ్వవిద్యాలయ ఆచార్యునిగా పేర్గాంచిన కంచి నివాసి ? 


155. వేద శాస్త్రములను, సంస్కృతమును పోషించిన ఆంధ్ర రాజులు ? 
156. పల్లవుల ఇతర ముఖ్య నగరములు ? 


157 


. అవనిసింహుడని బిరుదున్న పల్లవ రాజు? 


ఆర్య ఆర్ష wd 
158. పల్లవ రాజ్య పునరుద్దారకుడు ? 


159. పల్లవుల కాలంనాటి చిత కళాఖండాలు ఏవి? 


35 


(ఏర కూర్చవర్మ ) 

( విష్ణుగోపుడు ) 

(సింహ విష్ణువు ) 

( పల్లవులు ) 

( కాంచీపురం) 

( వల్ల బోగ్గము ) 

( వృషభము ) 

( మొదటి నరసింహ వర్మ) 
(చోళులు) 

( సింహవర్శ) 

( మొదటి మహేంద వర్మ) 
(మొదటి నరసింహవర్మ) 
(దండి) 

కంచి ( కాంచీపురం) 

( దక్షిణ చిత ) 

(మొదటి నరసింహవర్మ) 
( రెండవ నరసింహవర్మ) 

( అమరావతీ శిల్పం) 
(మొదటి నర సింహవర్శ) 


పల్లవులు అష్టాదశ పరిహారమన్న శాసనం ద్వారా వారు ఎన్ని రకాల పన్నులు వసూలు చేసినట్టు తెలుస్తుంది? (180 రకాలు 


( దిజ్ఞాగుడు ) 

(నర సింహవర్శ) 
(తీర దేవాలయము ) 
( పల్లవ శిల్పకళ) 

( మహాబలిపురం) 

( ధర్మపాలుడు ) 


(పల్లవులు ) 


(1. పలక్కడ 2. దశనపుర 3. తాంబ్రాప) 


( సింహవిష్టువు ) 
(సింహ విష్ణువు) 


(పుదుద్నోట సమీపంలోని చిత్తన వాసల్‌ గుహకుడ్య చిత్రాలు ) 


160. నేటి పలనాడును ఏమని పిలిచేవారు ? ( పల్లవబోగ్గి ) 
161. ఏ పల్లవ రాజు కాలంలో సముద్ర గుప్తుడు దక్షిణ దిగిజయయాత్ర చేసినాడు ? ( విష్ణు గోపుడు) 
162. పల్లవుల ధ్వజం ఏది ? ( ఖట్యాంగ ధ్వజము ) 
163. ఆంధ పదము అనే పదప్రయోగం ఏ రాజుల శాసనంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తుంది ? 

(బళ్ళారి జిల్లాలో చెక్కబడిన పల్లవ రాజుల శాసనంలో ) 
164. వాతాపి చాళుక్యరాజగు పులకేశిని జయించి, వాతాపి నగరంలో 'జయస్తంభం' నాటిన పల్లవ రాజు ? (మొదటి 
నరసింహవర్మ) 
165. మొదటి మహేం[ద్ర వర్మ నిర్మించిన గుహాలయములు ? (మహాబలిపురం, మామంటారు , దళవానూరు, తిరుచ్చిరాపల్లి,) 

166. మహేం[ద్ర వర్మ కాలం నాటి 'సిత్తన్న వాసరా * చిత్రములలో ఏ ప్రాచీన చిత్రకళా పోలికలగుపడుచున్నవి? 
(అజంతా, అమరావతీ చి తకళల పోలికలు ) 
167. మహేం(దవర్మకున్న బిరుదు ? ( సంకీర్ల జాతి) 
168. నందికంపేశ్వరాలయ నిర్మాణ కర్త ? (పల్లవ రాజు కంపవర్మ) 
169. పల్లవ మల్టుడన్న బిరుదు గల చివరి పల్లవ రాజు? ( ఇమ్మడినందివర్మ) 
170. పల్లవరాజు అపరాజితుని చంపి తంజావూరు చోళ వంశజుడైన ఆదిత్యుడు ఏ రాజ్యాన్ని వశం చేసుకున్నాడు ? (పల్లవ 
రాజ్యాన్ని) 

రాజమ్ముత రంజ్వాలు 
1. రాజపుత్ర యుగ కాలము ఏది ? ( (క్రీశ 647 - 1206) 
2. హర్షుని మరణానంతరం నుండి మహమ్మదీయ సా(మాజ్య స్థాపన వరకు ఉత్తరాపథ చర్మితలో అపూర్వమైన అద్వితీయమైన 
పాత్ర వహించిన వారెవరు ? ( రాజపుత్రులు) 

3. రాజపుతులలో మొదట విజృంభించిన వారు ఎవరు ? ( ఘార్దర (ప్రతీహారులు ) 
4. ఘూర్ణర (పతీహార వంశ స్థాపకుడు ఎవరు ? (మొదటి నాగభటుడు ) 
5. ఘూర్జర (ప్రతీహారుల తొలి రాజధాని ఏది ? ( బీన్‌ మల్‌ ) 
6. (పతీహారుల మలి రాజధాని ఏది ? (కనూజ్‌ ) 
7. (పతీహార పాలకులలో గొప్పవాడు ఎవరు ? ( మిహిర భోజుడు ) 
8. మిహిర భోజుని కాలమున కనూజ్‌ రాజ్యమును సందర్శించిన అరబ్బు దేశస్థుడు ఎవరు ? (సులేమాన్‌ ) 
9. (ప్రతీహారుల పాలనా కాలమేది ? ( క్రీ. శ, 783 - 1019 ) 
10. మిహిర భోజుని కుమారుడెవరు ? ( మహేంద్రపాలుడు ) 
1. (ప్రతీహారులు ఏ మతాభిమానులు ? ( హిందూమతం) 
12. అరబ్‌దండయ్యాత్రల నుండి ఆర్యావర్తనమును కాపాడిన వారెవరు ? ( ప్రతీహరులు) 
13. (పతీహరుల అనంతరం కనూజ్‌ను ఆక్రమించి పాలించిన వారు ఎవరు? (గహద్వాలులు) 
14. గహద్వాల వంశ మూలపురుషుడు ఎవరు ? ( చందదేవుడు ) 
15. గహద్వాలలో సుప్రసిద్దుడు ఎవరు? ( జయచంద్రుడు ) 
16. గహద్వాలులకు గల మరొక పేరు ఏది ? ( రారోరులు) 
17. జయచం|ద్రుని కుమార్తె ఎవరు ? (రాణి సంయుక్త ) 
18. గహద్వాలు పాలనాకాలమేది ? (క్రీ.శ. 1085 - 1202 ) 
19. జయచం|దుని మహమ్మదీయ ఘౌరీ ఏ యుద్దంలో ఓడించాడు ? ( (క్రీశ 1193 లోజరిగిన చందార్‌ యుద్దంలో) 
20. (పతీహార వంశ శిథిలములపై వెలసిన రాజ్యమేది ? ( పరమారుల రాజ్యము ) 


36 


21. పరమారులు ఎవరు? ( మాళ్వా ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట వంశ శాఖ అయిన రాజపుత్రులు ) 


22. మరమార రాజ్య స్థాపకుడు ఎవరు ? ( ఉపేంద్రుడు ) 
23. పరమారుల పాలనా కాలమేది? ( క్రీ.శ 950 - 1055 ) 
24. పరమారుల రాజధాని ఏది ? ( ధారా నగరం) 
25. పరమారులలో (ప్రసిద్దుడు ఎవరు ? ( వాక్సతి రాజు ( ముంజురాజు ) 
26. పరమారులలో గొప్ప సాహిత్యవేత్త ఎవరు ? ( పరమారభోజుడు ) 
27. ముంజురాజు ఆస్థానమందలి కవులెవరు ? ( హలాయుధ, ధనంజయ) 
28. ముంజురాజు తరువాత పరమారులలో గొప్పవాడెవరు ? ( భోజుడు ) 
29. కవిత్వము, వాస్తు శ్నాస్తము, వేదాంతము, ఆయుర్వేదము, మతము. మొ॥ వానిపై సుమారు 20 [గ్రంథములు రచించిన 
పరమార రాజెవరు ? (భోజుడు ) 

30. రాజపుత్ర వంశాలలో బలీయమైన వారు ఎవరు. ? ( చందేలులు) 
31. చందేలులు ఏ (ప్రాంతాన్ని పాలించారు ? ( మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌ ) 
32. చందేలుల రాజధాని ఏది ? ( ఖజురాహో ) 
33. చందేలుల మూలపురుషుడెవరు ? ( జయశ్రక్తి 
34. స్వతం(త చందేల రాజ్యస్థాపకుడెవరు ? (యశోవర్మ ) 
35. చందేలుల పాలనా కాలమేది ? ( క్రీశ. 950 - 1202 (252. సం॥లు) 
36. చందేలులలో సుప్రసిద్దులు ఎవరు ? ( విద్యాధరుడు ) 
37. సుప్రసిద్ద ఖజురహో దేవాలయ నిర్మాతలు ఎవరు ? (చందేలులు) 
38. చందేలులను ఓడించి బుందేల్‌ఖండ్‌ను ఆక్రమించింది ఎవరు ? ఎప్పుడు? ( అల్లాఉద్దీన్‌ ఖిల్జీ (క్రీశ 1309లో) 
39. చందేలుల దుర్భేద్యములైన, రక్షణ కవచముల వంటి కోటలేవి ? (గ్వాలియర్‌ , కలింజర్‌ ) 
40. (ప్రతీహార రాజ్య శిధిలాలపై గుజరాతు నందు వెలసిన స్వతం[త రాజ్యము ఏది ? ( సోలంకి రాజ్యము ) 
41. సోలంకీల పాలనా కాలమేది ? ( క్రీశ 945 - 1143 ) 
42. సోలంకీల రాజ్యమేది 2? ( అనిహిల్‌ వాడ్‌ గుజరాత్‌ ) 
43. సోలంకి రాజ్యస్థాపకుడు ఎవరు ? ( మూలరాజు ) 
44. ఏ సోలంకి రాజు కాలమున గజనీ మహమ్మదు సోమనాథ్‌ దేవాలయం ధ్వంసం చేసెను ? ( భీముడు ) 
45. బిల్వకుడు ఎవరి ఆస్థాన కవి ? (భీముని కుమారుడైన కర్షుని ) 
46. బిల్వకుడు రచించిన (గంథమేది ? (వి క్రమాంకదేవ చరిత్రం) 
47. సోలంకి వంశస్థులలో సుప్రసిద్దుడు ఎవరు ? (కర్లుని కుమారుడైన జయసింహుడు) 
48. సుప్రసిద్ద జైన పండితుడు హేమచంద్రుడు ఎవరి అనుచరుడు ? ( జయచందుని ) 
49. సోలంకి రాజ్యాన్ని ఎవరు ఆ|క్రమించారు ? (వారి సామంతులైన వాఘేల వంశీయులు ) 
50. చేది రాజ్య స్థాపకులు ఎవరు ? (కాల చుర్యులు ) 
51. చేది రాజ్య స్థాపకుడు ఎవరు ? ( కోకోల్టుడు ) 
52. కాలచుర్యులలో సుప్రసిద్ద చ| కవర్తులెవ్వరు ? ( గాంగయదేవుడు, కర్లదేవుడు) 
53. కాలచుర్యులు పాలించిన (ప్రాంతమేది 9 ( ఒరిస్సా (ప్రాంతం ) 
54. కాలచుర్యుల రాజధాని ఏది ? ( (త్రిపుర ) 
55. కాలచుర్యుల పాలనా కాలమేది? ( క్రీశ 945 - 1212) 
56. ఆర్యావర్తమంతయు అధికారము చలాయించిన శతాధిక యుద్ద వీరుడు ఎవరు ? (కర్ల దేవుడు ) 
57. ఉత్తరాపథ సార్వభౌమత్వమునకై, ప్రతీహారులతోనూ, రాష్ట్ర కూటులతోనూ పోరాడి, బెంగాలు నందు విజృంభించిన వారెవరు? 
(పాలవంశీయులు ) 


37 


దరి. 
59. 
60. 
61. 
62. 


63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 


పాలవంశ స్థాపకుడు ఎవరు ? ( గోపాలుడు ) 
పాలవంశీయులలో సుప్రసిద్దుడెవరు ? ( ధర్మపాలుడు ) 
పాలవంశీయుల పాలనా కాలమేది ? ( క్రీ. శు 750 - 1138 ) 
(పతీహారులనోడించిన పాల వంశీయుడు ఎవరు ? ( ధర్మపాలుడు ) 
నలందా విశ్శవిద్యాలయమువలె పాల రాజులు ఏఏ విశ్చ్శవిద్యాలయములను స్టాపించినారు 2 ( విక్రమశిల, 

ఉద్దంతపురి, జగద్దల ) 
పాల వంశీయులను అంతమొందించి బెంగాలునందు అధికారము చేజిక్కించుకొన్న వారెవరు? (సేన వంశీయులు) 
సేన వంశ స్థాపకుడు ఎవరు ? ( విజయ సేనుడు ) 
సేన వంశీయుల పాలనా కాలమేది ? ( (క్రీశ 1138 - 199) 
సేన వంశీయుల రాజధాని ఏది ? (నాడియా ) 
సేన వంశీయులు ఏమతాభిమానులు ? (హిందూ) 
సేన వంశీయులలో సుపసిధ్దు డెవరు ? ( లక్ష్మణ సేనుడు ) 
సేన వంశీయులలో చివరివాడు ఎవరు? (లక్ష్మణ సేనుడు) 
లక్ష్మణసేనుని ఆస్థాన కవుల పేరేమి ? (పంచ రత్నములు ) 
“గీతా గోవిందము ' ను రచించిన జయదేవుడు ఎవరి ఆస్థాన కవి. (లక్ష్మణసేనుడు) 
సేన వంశమును అంతమొందించిన మహమ్మదు ఘోరీ సేనాని ఎవరు ? ( భక్తియార్‌ఖిల్ట) 
(ప్రతీహారుల అనంతరం అజ్మీరు (ప్రాంతంలో స్వతం[త రాజ్యమును స్థాపించింది ఎవరు ? (చౌహనులు ) 
చౌహానుల మూలపురుషుడు ఎవరు? ( సింహరాజు ) 
చౌహానులలోనే కాక భారతీయులలో సుప్రసిద్దుడు ఎవరు ? ( పృథ్వీరాజు ) 
పృథ్వీరాజు ఆస్థాన కవి చాంద్‌బరదాయ్‌ రచించిన (గంథమేది ? ( పృథ్వీరాజ్‌ రాసో ) 
చౌహనుల పాలనా కాలమేది ? ( (క్రీశ 956 - 1192) 
చౌహానుల రాజధాని ఏది ? (కనూజ్‌ ) 


పృథ్వీరాజ్‌ మహమ్మద్‌ ఘోరీని ఏ యుద్దంలో ఓడించాడు ? ఎప్పుడు జరిగింది ? (మొదటి స్టానేశ్వర్‌ యుద్దం (క్రీ.శ. 1191) 


80. మహమ శ్‌ ఘోరీ పృథ్వీ రాజ్‌ను ఓడించిన యుద్దం ఏది ? ఎప్పుడు జరిగింది?( రెండవ స్టానేశ్వర్‌ యుద్దం ( (క్రీ.శ.1192 ) 


81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 


రాజపుత్ర యుగంలో కాళ్మీరును పాలించిన రాజవంశాలేవి ? (కార్కోట, ఉత్పల, లోహర వంశీయులు ) 
కార్కోట వంశ మూల పురుషుడు ఎవరు ? ( దుర్లభివర్హనుడు ) 
కార్కోట వంశీయులలో సుప్రసిద్దుడు ఎవరు ? ( లలితాదిత్యముక్తాపీటుడు ) 
సుప్రసిద్ధ మార్తాండ దేవాలయ నిర్మాత ఎవరు ? ( లలితాదిత్యముక్తాపీటుడు ) 
కార్కోట వంశీయులను నిర్మూలించిన దెవరు ? ( ఉత్పల వంశీయులు) 
ఉత్పల వంశీయుల మూలపురుషుడు ఎవరు ? ( అవంతి వర్మ) 
మిహిరభోజుని, లల్లియసాహిని ఓడించిన ఉత్సల వంశీయుడు ఎవరు ? ( అవంతీవర్మ కుమారుడైన శంకర వర్మ 
(ప్రజల తిరుగుబాటుతో పదవీచ్యుతుడైన ఉత్పలవంశ రాజు ఎవరు ? ( శంకరవర్మ ) 
ఉత్పల వంశీయుల తరువాత కాశ్మీరును ఏ రాజులు పాలించిరి ? ( లోహర వంశీయులు ) 
రాజపుత్ర యుగంలో పంజాబు, గాంధార (ప్రాంతాలను పాలించింది ఎవరు? ( షాహీవంశీయులు ) 
షాహీ వంశీయులెన్ని శాఖలవారు ? (రెండు . 1. తురుష్క షాహి 2. హిందూ షాహి ) 
హిందూషాహి వంశీయుల రాజధాని ఏది ? ( ఉదభాండాపురము) 
తురుష్క షాహి వంశీయుల రాజధాని ఏది ? (కాబాల్‌ 
హిందూ షాహి వంశీయులలో సుప్రసిద్దుడు ఎవరు ? ( జయపాలుడు ) 


రాజపుత్రులు ఎంతకాలం పాలించారు ? ( ఐదున్నర శతాబ్దాలు) 


38 


96. రాజపుత్ర యుగంలోని హిందూ (తిమతాచార్యులు ఎవరు? (శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు) 


97. కుమార భట్టు వ్యాపింపజేసిన హిందూమత సిద్దాంతమేది ? ( పూర్వమీమాంస) 
98. శంకరాచార్యులు వ్యాపింపజేసిన హిందూ దర్శనమేది ? (ఉత్తర మీమాంస) 
99. ద్వైతమత స్థాపకుడు ఎవరు ? ( మధ్యాచార్యుడు ) 
100. అద్వైత మత స్థాపకుడు ఎవరు ? ( శంకరాచార్యుడు ) 
101. విశిష్టాద్వైత మతస్థాపకుడు ఎవరు ? ( రామానుజాచార్యుడు ) 
102. శతువుల బారినుండి తప్పించుకొనేందుకు రాజపుత్ర స్త్రీలు సామూహికంగా అగ్నిగుండంలో దూకి చేసుకోనే ఆత్మాహుతిని 
ఏమందురు ? ( జోహర్‌) 
103. క్షేమేర్యద్రుడు రచించిన (గ్రంథమేది? (బృహత్కథాకోశము ) 
104 'గీతగోవిందము'ను రచించింది ఎవరు ? ( జయదేవుడు ) 
105. భవభూతి ఏమి రచించినాడు ? (ఉత్తర రామ చరి[తం, మాలతీమాధవం, మహావీర 
చరిత) 
106. భవభూతి ఎవరి ఆస్థాన కవి ? (కనోజ్‌ రాజైన యశోవర్ముడు ) 
107. రాజశేఖరుడు ఎవరి ఆస్థానకవి ? ( ప్రతీహార మహీపాలుడు ) 
108. రాజశేఖరుడు రచించిన [గంథాలేవి ? ( కర్పూర మంజరి, బాలరామాయణం ) 
109. సిద్దాంత శిరోమణి రచించినది ఎవరు ? ( భాస్కరాచార్యులు ) 
110. “చికిత్సా సార సంగహం' (గ్రంథాన్ని రచించింది ఎవరు ? ( చకపాణిదత్తుడు) 
రాష్ట్రకూటులు 
111. కర్ణాటక (ప్రాంతాన్ని పాలించిన కన్నడిగులు ఎవరు ? (రాష్ట్ర కూటులు ) 
112. ర్యాష్టకూటు రాజ్యస్థాపకుడు ఎవరు ? ( దంతిదుర్లుడు ) 
113. దంతిదుర్లుని రాజధాని ఏది ? ( ఎల్లోరా ) 
114. ఎల్లోరా, కైలాసనాథ గుహాలయమును నిర్మించింది ఎవరు ? ( మొదటి కృష్ణుడు ) 
115. ర్యాష్టకూటుల పాలనా కాలమేది ? ( క్రీశ 753 - 973) 
116. రాష్ట్రకూట రాజులలో గొప్ప కవి ఎవరు ? (అమోఘవరుడు) 
117. అమోఘవర్షుడు రచించిన (గ్రంథాలు ఏవి? (“కవి రాజమార్గం), 'ప్రశ్నీత్తర మాల) 
118. మొదటి కృష్ణుని తరువాత రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్టించిన (ప్రసిద్ధ రాజులెవరు ? 
( ధృవుడు, మూడవ గోవిందుడు, అమోఘ వర్షుడు , మూడవ కృష్ణుడు) 
119. రాష్టకూట వంశంలో చివరి రాజు ఎవరు ? (రెండవ కర్కరాజు ) 
120. రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని అంతం చేసింది ఎవరు ? (కళ్యాణి చాళుక్య రాజైన రెండవ తైలపుడు ) 
rmdoసలు 
121. కర్ణాటక ర్యాష్ట్రంలోని ఉత్తర కెనరా |ప్రాంతంవారు ఎవరు? ((గాంగులు) 
122. గాంగులలో ఎన్ని శాఖలు కలవు ? (రెండు 1. తూర్పుగాంగులు 2. పశ్చిమ గాంగులు ) 
123. కర్ణాటకలోని ఉత్తర కెనరా (ప్రాంతాన్ని పాలించిన గాంగులెవరు ? (పళ్చిమ గాంగులు) 
124. ఒరిస్సాలోని కళింగ ప్రాంతాన్ని పాలించిన గాంగులెవరు ? (తూర్పు గాంగులు) 
125. గాంగు శకము ఎప్పుడు (ప్రారంభమైనది ? (క్రీశ 497 ) 
126. తూర్పు గాంగుల తొలి రాజధాని ఏది ? ( దంతపురం) 
127. తూర్పు గాంగులలో పేరెన్నికగన్న మొదటి చక్రవర్తి ఎవరు ? ( ఆధిరాజ ఇంద్రుడు ) 


39 


128. 
129. 


130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 


140. 


తూర్పు గాంగులలో సుప్రసిద్దుడు ఎవరు ? ( అనంతవర్మ చోడ గంగ దేవుడు ) 
సుప్రసిద్ధ పూరీ జగన్నాథాలయము, శ్రీకూర్మం దేవాలయములను కట్టించింది ఎవరు? 
(తూర్పుగాంగ చ[కవర్తియైన చోడ గంగదేవుడు ) 


(త్రికళింగాధిపతి బిరుదును ధరించిన గాంగురాజు ఎవరు ? (వజహస్తుడు ) 
ప్రసిద్ద ఖగోళ (గ్రంథమైన “భాస్వతి”ని రచించిన “శతానందుడు” ఎవరి ఆస్థాన పండితుడు ? ( చోడగంగదేవుడు) 
ఒరిస్సాలోని ప్రసిద్ధ కోణార్క్‌ సూర్యదేవాలయాన్ని నిర్మించిన గాంగరాజు ఎవరు ? ( మొదటి నరసింహడు ) 
గాంగుల తరువాత కళింగను పాలించిన రాజవంశమేది ? ( కళింగ గజపతులు) 
కళింగ గజపతుల మూలపురుషుడు ఎవరు ? (కపిలేం[ద గజపతి ) 
తూర్పుగాంగుల పాలనా కాలమేది ? ( (క్రీ.శ 497 - 1434) 
గాంగ రాజధానిని 'దంతపురం” నుండి కళింగ నగరమునికు మార్చిన గాంగరాజుఎవరు ? ( హస్తివర్మ) 
పశ్చిమ గాంగుల మూలపురుషుడు ఎవరు ? ( మొదటి మాధవరాజు ) 
పశ్చిమ గాంగుల రాజధాని ఏది? (తలకాటు ) 
139. (శావణబెళగోళలోని సుప్రసిద్ధ జైన దేవాలయమును, 56 1/2 అడుగుల గోమరేశ్వర విగ్రహమును నిర్మించిన పశ్చిమ 
గాంగరాజు ఎవరు ? ( నాల్గవ రాజమల్లుడు ) 
సుప్రసిద్ద కన్నడ కవి తయమైన సంప, రన్న, పోన్నలు, ఎవరి ఆస్థాన కవులు ? (పళ్చిమ గాంగులు) 
చాకుక్వచికతులు 


141. 


142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 


156. 
157. 
158. 
159. 
160. 


చాళుక్య చోళులు అంటే ఎవరు? 
(ఏడో విజయాదిత్యుని మరణం అనంతరం సింహసనం అధిష్టించిన కులోత్తుంగుని సంతతివారు 


చాళుక్య చోళ యుగాన్ని ఏమని సిలుస్తారు ? ( మాండలిక యుగం ) 
చాళుక్య చోళయుగ పాలనా కాలమేది ? (కీ.శ. 1076 - 1215) 
కులోత్తుంగుని అసలు పేరు ? (వేంగీ చాళుక్య రాజేంద్రుడు ) 
1084లో పాండ్యులు తిరుగుబాటు జరిపిన కాలంలో వేంగీ (ప్రభువు ? ( కుమార వీర చోడుడు) 
మొదటి కులోత్తుంగుని తరువాత చక్రవర్తి అయినది ? (విక్రమ చోడుడు) 
చ[కకూట సోమేశ్వరుని బిరుదు ఏది ? (వీరచోడ సంహారకామ) 
వెలనాటి చోడుల మూలపురుషుడెవరు ? ( మల్లవర్మ ) 
వెలనాటి రాజధాని ఏది ? ( సనదు(పోలు - చందోలు) 
రెండవ వెలనాటి రాజేంద్రచోళుని బిరుదు ఏది ? (దుర్ణయకుల (ప్రాకార) 
వెలనాటిచోళులు ఏ వంశస్తులని భావిస్తున్నారు? ( దుర్ణయ వంశస్థులు) 
వెలనాటిచోళుల పూర్వులలో దుర్ణయుడొకడుగలడని తెలియజేయు శాసనం ఏది ? ( పిఠాపుర శాసనము ) 
వెలనాటిచోడులకు ఎవరితో వివాహ సంబంధాలు వుండేవి? ( దుర్ణయులగు కొండపమటి రాజులతో ) 
పాండ్య దండయా[తలో వీరచోడునకు సహాయం చేసినది ? ( వెలనాటి వెదురుడు ) 
వీరచోడుడు 1084లో దక్షిణ దేశానికేగినప్పుడు వేంగి పాలనాభారాన్ని వహించినదెవరు ? (ఎదురుని పిన తండియైన 

గోంకరాజు) 
గోంకరాజు మంత్రి ఎవరు? (నాదెండ్ల గోపయామాత్యుడు ) 
గోంకరాజు కుమారుడు ఎవరు? (కులోత్తుంగ రాజేంద్రచోళుడు) 
రాజేందచోళుని కుమారుడు ఎవరు ? (రెండవ గోంకరాజు ) 
కవి రాక్షసుడు, తిట్టుకవి అని |ప్రసిద్దుడైనది ఎవరు ? (వేములవాడ భీమకవి ) 
మంచనకవి రచించిన (గంథమేది? (కేయూర బాహు చరిత ) 


40 


161. 
162. 
163. 
164. 
165. 


167. 
168. 
169. 
170. 
171. 
172. 


173. 


174. 
175. 
176. 
177. 
178. 
179. 
180. 
181. 
182. 
183. 
184. 
185. 
186. 
187. 
188. 
189. 


190. 


191. 


192. 
193. 


ఏ యుద్దంలో వేంగిలో పశ్చిమ చాళుక్యుల అధికారం పూర్తిగా తుడిచి పెట్టబడింది ? 


“కాకతి (పాల నిరహని బిరుదు ఎవరికి గలదు ? 
వెలనాటి చోడులలో (ప్రసిద్దుడెవరు ? 

రెండవ రాజేంద్ర చోడుని మంత్రి ? 

చౌండరాయ చాణూర మురాంతక బిరుదు ఎవరిది ? 


( గోదావరీ యుద్దం 1133 ) 


(వీర రాజేంద్రుడు, కోటచోడయరాజు) 


( రెండవ రాజేంద్ర చోడుడు) 
( నండూరి కోమ శన) 
( రాచూరు దారపరాజు ) 


166. వెలనాట చోళయ నిర్మూలన అనే బిరుదు ఎవరిది? ( సంకర్షణ దేవుని సేనాపతి కాణవయ్య దండనాయకుడు ) 


వెలనాటి చోడుల (పభ ఎవరి మరణంతో అంతరించింది ? 

రెండో రాజేందచోడుని మనుమడు ఎవరు ? 

పృథ్వీ శ్వరుడు తిరిగి ఏ సంవత్సరమున వెలనాటును ఆ[క్రమించెను ? 
పృథ్వీశ్వరుని మంత్రి ఎవరు ? 

(త్రిభువన చక్రవర్తి బిరుదుతో వేంగీలో సింహాసనమధి రోహించినది ఎవరు ? 
ఎవరి మరణంతో వెలనాటిచోడ వంశం అంతరించినది ? 


ఆగ్నేయ ఆసియా రాజ్యాలు 


పురాణములలో శ్రీలంకను ఏఏ పేర్లతో పిలిచేవారు ? 


శ్రీలంకలోని “పోలోన్నరువా”లో శివాలయమును నిర్మించింది ఎవరు ? 
భారతీయ చారిత్రక విశేషాలు గల సింహళ బౌద్ద (గంథమేది ? 
సింహళములో బౌద్దమత (ప్రచారము చేసిన అశోకుని బంధువులు ఎవరు? 
పూర్వం భారతీయులు బర్మాను ఏ పేరుతో పిలిచేవారు ? 

బర్మాను పాలించిన హిందూ పాలకులలో సు ప్రసిద్దులు 

(చూమ్మనుల రాజధాని ఏది ? 

(మామ్మనులలో సుప్రసిద్దుడెవరు ? 

పాగన్‌లోని సుప్రసిద్ద ప్వజగాన్‌ బౌద్ధ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? 
ఇండోనేషియాలోని ద్వీపాలు ఏవి ? 

మలయా ముఖ్య రేవు పట్టణం ఏది ? 

సుమిత్రాలోని శ్రీ విజయ బౌద్దరాజ్యంలో ముఖ్యమైన బౌద్ద కేంద్రం ఏది? 
శ్రీ విజయ రాజ్య పాలకులెవరు ? 

జావా ద్వీపం పూర్వ నామమేది ? 

కాంబోడియాను పాలించిన రాజులెవరు ? 


కాంబోడియాలో (ప్రఖ్యాతి గాంచిన “'అంగర్‌కోల్‌వాట్‌ ” వైష్ణవ దేవాలయ నిర్మాత? 


(రెండో రాజేంద్రచోడుని) 
(పట రులు. 

(1203) 
(వెన్నయామాత్యుడు ) 

( ముమ్మడి రాజాధిరాజు) 

( ముమ్మడిరాజేం[ద చోడుని) 


(లంక, తా(మపర్లి, సింహళం, 
నాగలోకం) 

( రాజరాజ చోళుడు ) 

( దీప వంశం) 

(సంఘమి[త, మహేంద ) 

( సువర్ష భూమి ) 

( (మామ్మనులు ) 

(పాగన్‌ ) 

( అనిరుద్దుడు ) 

( అనిరుద్దుడు ) 


(మలయా, సుమిత్రా, జావా, బలి, బోర్నియా) 


(తకువాసా) 

( పాలెంబాగ్‌ ) 
(శైలేం[ద వంశీయులు ) 
(యువద్వీపము) 


(“౦బు, స్వయంభు వంశీయులు ) 


(రెండవ సూర్యవర్మ ) 


ఆగ్నేయాసియాలోని నిర్మాణములన్నింటిలో తలమానికము వంటిదైన జావాలోని స్టూపము ఏది ? 


అన్నాంనకు గల మరోకపేరు ? 
యుసైం టదండయ్యాతలు 


భారతదేశంపై దండెత్తిన మహమ్మదీయులలో మొదటి వారు ఎవరు ? 
భారతదేశంపై దండెత్తిన తొలి ముస్లిం ఎవరు ? 


( బోరోరుదురు మహాస్తూపము ) 


(చంపా) 


( అరబ్బులు ) 
( మహమ్మద్‌ ఖాశిం) 


మహమ్మద్‌ గజనీ మొదటిసారిగా భారతదేశంపై ఎప్పుడు దండెత్తినాడు?( క్రీ.శ. 1000 - 1029 మధ్యకాలంలో (17 సార్లు) 


41 


194. గజనీ మహమ్మద్‌ దాడులను తిప్పికొట్టిన ఏకైక రసపుత వీరుడు ఎవరు ? ( చందేల విద్యాధరుడు ) 
195. ఫిరదౌసి ఎవరి ఆస్థానంలోని వాడు ? అతడు రచించిన [గంథమేది ? (మహమ్మద్‌ గజనీ, షానామా) 
196. ఆల్‌ బెరూని ఎవరి ఆస్థానంలోని వాడు ? అతడు రచించిన |గంథమేది? (గజనీ మహమ్మద్‌, తారీక్‌ 

డెల్‌ హిండ్‌ ) 
197. మహమ్మద్‌ గజనీ సోమనాధ దేవాలయమును ఎప్పుడు కొల్లగొట్టాడు ? ( క్రీశ. 1029 లో ) 
198. ఘౌరీ మహమ్మద్‌ అసలు పెరేమిటి ? (షిహజ్‌ ఉద్దీన్‌) 
199. భారతదేశంలో మహమ్మదీయ రాజ్యాన్ని స్థాపించినది ఎవరు ? ( మహమ్మద్‌ ఘౌరీ) 
200. ఘౌరీ రాజ్యం ఎక్కడ ఉంది ? (ఆస్టనిస్తాన్‌లోని జగనీ హీరట్‌ల మధ్య ) 
201. ఘౌరీ దండయ్యాత్ర సమయంలో కనూజ్‌ను పాలించిన గహద్వాల రాజెవరు? ( జయచందుడు ) 
202. ఘౌరీ దండయాత్ర సమయంలో ఢిల్లీ ఆజ్మీరులను పాలిస్తున్న చౌహాను వంశీయుడెవరు ? ( పృథ్వీరాజ్‌ 
203. ఘౌరీ దండయా[త సమయంలో గుజరాత్‌ను పాలించు సోలంకీ వంశస్థుడు ఎవరు? ( రెండవ మాలరాజు ) 
204. ఘౌరీ దండయాత్ర కాలంలో బెంగాలునేలు సేన వంశీయుడెవరు ? ( లక్ష్మణసేనుడు ) 


205. మొదటి స్టానేశ్వర్‌ యుద్దం లేక తరైన్‌ యుద్దం ఎప్పుడు జరిగింది ? ఎవరెవరికి జరిగింది ? ఎవరు ఓడిపోయారు? 
( (్రీ.శ.1191లో మహమ్మద్‌ ఘేరీ పృథ్వీరాజ్‌ల మధ్య, మహమ్మద్‌ ఘౌరీ ఓడిపోయాడు ) 


206. రెండవ తరైన్‌ యుద్దం ఎప్పుడు జరిగింది ? ఎవరెవరి మధ్య జరగింది? ఎవరు ఓడిపోయారు ? 


( (క్రీ.శ.1192లో ఘౌరీ,ప్పథ్వీరాజ్‌ల మధ్య పృథ్వీరాజ్‌ ఓడిపోయాడు ) 


207. భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపనకు దారి తీసిన యుద్దమేది ? ( రెండవ తరైన్‌ యుద్దం) 


న్‌ MDnm= 


6 
7. 
8 
9 


10 


12. ఢెల్లీ సుల్తానుల యుగం (కే.ఈ. 1206 - 1526) 


బానిస వంతము 1206 - 1290) 


. భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానుల యుగమేది ? ( (క్రీశ. 1206 నుండి 1526 ) 

. డిలీలో మొటటమొదట స్వతంత్ర ముసిం రాజ్యాన్ని సాపించినదెవరు ? ( కుత్‌బుదీన్‌ ఐబక్‌ 1206 సం॥) 
లలి (౫) స్‌. @ (2) 

: ఢిల్లీని పాలించిన మొదటి ముస్లిం వంశము ఏది? ( బానిసవంశం) 

. బానిసవంశ స్థాపకుడెవరు ఇ ( కుతుబుద్దీన్‌ ఐబక్‌ ) 


. బానిసవంశ పాలనాకాలం ఏది ? ఆ వంశ ముఖ్య రాజులెవరు 2? 


(క్రీ.శ. 1206 - 1290, కుతుబుద్దీన్‌ ఐబక్‌, ఇల్‌టట్‌మిష్‌, బాల్బన్‌) 


. బానిసవంశానికి మరియొక పేరు ఏది ? ( యెమ్‌లూక్‌) 

ఢిల్లీనేలిన మొదటి తురుష్క వంశమేది ? ( బానిసవంశం ) 

. భారతదేశంలో ఘౌరి మహమ్మద్‌ జయించిన రాజ్యాలకు రాజ[పతినిధి ఎవరు ? ( కుతుబుద్దీన్‌ ఐబక్‌ ) 

. కుతుబుద్దీన్‌ ఐబక్‌ బిరుదేమి ? (లక్షాబక్స్‌) 

. కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఎప్పుడు మరణించినాడు ? ( (క్రీశ 1210 (లాహోర్‌ లో) 

. కుతుబుద్దీన్‌ ఐబక్‌ కట్టించిన మసీదులేవి ? ( ఢీల్లిలోని సువట్‌ - ఉల్‌ - ఇస్తాం అజ్మీర్‌లోని అర్హదిన్‌ కా చోప్రా 
. కుతుబ్‌మీనార్‌ను (ప్రారంభించినదెవరు ? పూర్తి చేసినదెవరు ? 

(|పారంభించినది కుతుబుద్దీన్‌ ఐబక్‌, పూర్తి చేసింది ఇల్‌టుట్‌మిష్‌ 
కుతుబుద్దీన్‌ ఐబక్‌ అల్లుడు ఎవరు ? ( ఇల్‌టుట్‌మిష్‌) 
. కుతుబుద్దీన్‌ ఐబక్‌ తరువాత ఢిల్లీ సింహాసనమును ఎక్కిన అతని కుమారుడు ఎవరు ? (ఆరామ్‌ షా క్రీ.శ. 1210 ) 
- (క్రీ.శ. 1211లో ఆరామ్‌షాను చంపి ఢిల్లీ సింహాసనమును ఆక్రమించింది ఎవరు ? ( ఇల్‌టుట్‌మిష్‌ 


. ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో భారతదేశంపై దండెత్తిన మంగోలుల నాయకుడు ఎవరు. ( చెంగిజ్‌ఖాన్‌ ) 


42 


17. 
18. 
19. 
20. 
21. 
22, 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 


33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 
42. 
43. 
44. 
45. 


46. 
47. 
48. 
49. 
50. 


ఇల్‌టుట్‌మిష్‌ ఆస్థానంలోని చర్మితకారుడు ఎవరు ? ( మినహాజుద్దీన్‌ ) 


బాల్యంలో ఇల్‌టుట్‌మిష్‌ను అతని సోదరులు ఎవరికి బానిసగా అమ్మారు? ( జమాలుద్దీన్‌) 
జమాలుద్దీన్‌ ఇల్‌టుటమిష్‌ను ఎవరికి బానిసగా అమ్మెను ? ( కుతుబుద్దీన్‌ ఐబక్‌కు ) 
గ్వాలియర్‌ దుర్గాన్ని జయించిన మొదటి ఢిల్లీ సుల్తాను ఎవరు ? ( ఇల్‌టుట్‌మిష్‌ 
బానిసవంశ సుల్తానులలో అ|గగణ్యుడెవరు ? ( ఇల్‌టుట్‌మిష్‌ ) 
స్వతంత్రంగా అరబ్బీ నాణెములను మొట్టమొదట ముద్రించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? ( ఇల్‌టుట్‌మిప్‌) 
ఇల్‌టుట్‌మిష్‌ ఎప్పుడు మరణించెను ? ( క్రీ.శ 1236 ) 
ఇల్‌టుట్‌మిష్‌ యొక్క సాంస్కృతిక (ప్రాముఖ్యత ఏమి ? (ముస్లింల అవసరాలకు హిందూ శిల్పరీతులు అన్వయము) 
మంగోలుల దాడినుండి తనను రక్షింపవలసినదిగా ఇల్‌టుట్‌మిష్‌ను కోరిన క్యారజాల (ప్రభువు ? (మంగబార్నీ) 
భారతదేశమును పాలించిన తొలి ముస్లిం మహిళ ఎవరు ? ( సుల్తానా రజియా (ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె) 
తురుష్కేతర ముస్లింలకు ఉన్నత ఉద్యోగాలిచ్చిన సుల్తాన్‌ ఎవరు ? ( సుల్తానా రజియా) 
రజియా తరువాత సింహాసనము నధిష్టించిన దెవరు ? (బహరాంషా) 
బహరాంషా తరువాత ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించిన దెవరు? ( నాసరుద్దీన్‌ మహమ్మద్‌ ) 
నాసరుద్దీన్‌ మహమ్మద్‌ కాలంలో వాస్తవంగా [ప్రభుత్వ కార్యకలాపాలను సాగించిన వ్యక్తి ఎవరు ( బాల్బన్‌ ) 
బాల్బన్‌ మొదటి పేరేమి ? ( బహా ఉద్దీన్‌ ) 
బాల్బన్‌ ఏ జాతీయుడు ? ( మధ్య ఆసియాలోని ఇల్ఫారీ తెగకు చెందిన తురుష్క జాతీయుడు 

) 
బానిస వంశ రాజుల దర్భారులోని 40 మంది సర్దారుల కూటమి నేమంటారు ? ( చిహాల్‌ గనీ) 
బాల్బన్‌ పాలనా కాలమేది ? అతనెప్పుడు మరణించినాడు ? ( (క్రీశ. 1266 - 1287, 1287లో ) 
చిహల్‌గనీ (ప్రాబల్యాన్ని, మియోలనే దారిదోపిడీ దొంగల నణచినది ఎవరు? (బాల్బన్‌ ) 
బాల్బన్‌ కాలంలో తిరుగుబాటు చేసిన బెంగాలు నాయకుడు ఎవరు ? (టుగీల్‌ ఖాన్‌) 
టు(గీల్‌ ఖాన్‌ మరణానంతరం బెంగాలు (ప్రతినిధియైన బాల్బన్‌ కుమారుడు ఎవరు. ( బు[గాఖాన్‌ ) 
బాల్బన్‌ బిరుదు ఏది ? ( ఉల్లుఖాన్‌ ) 
తైమూర్‌తో పోరాడునపుడు (ప్రాణాలు కోల్పోయిన బాల్బన్‌ పెద్దకుమారుడు ఎవరు? ( మహమ్మద్‌) 
బానిస వంశ రాజులలో చివరివాడు ఎవరు ? ( కైకుబాద్‌ ) 


ఖల్తే వంశము (1290 - 1320) 


ఖిల్లీలు ఏ జాతి వారు ? ( ఆస్టన్‌ జాతివారు ) 
ఖిర్జీ వంశ స్థాపకుడు ఎవరు ? (జలాలుద్దీన్‌ ఖిల్టీ ) 
జలాలుద్దీన్‌ ఖిల్జీ అసలు పేరేమి ? ఏ సంవత్సరంలో సింహసనమధిష్టించినాడు ? (మాలిక్‌ ఫిరోజ్‌ ఖిల్జీ , క్రీ.శ. 1290లో) 
జలాలుద్దీన్‌ ఖిల్లీ పాలనా కాలమేది ? (కీ.శ. 1290 - 1296 ) 
(ప్రజాహిత నిరంకుశ సూత్రాల (ప్రకారం (ప్రభుత్వాన్ని నడుపుచు (పజాభిమానము పోందుటకై (ప్రయత్నించిన మొదటి ఢిల్లీ 
సుల్తాన్‌ ఎవరు? ( జాలాలుద్దీన్‌ ఖిల్జీ ) 
మంగోలులు ఏ సుల్తాను కాలంలో ఇస్తాంమతాన్ని స్వీకరించారు ? ( జలాలుద్దీన్‌ ఖిల్జీ ) 
జలాలుద్దీన్‌ ఖిర్టీని హత్య చేసింది ఎవరు ? ఎప్పుడు ? (అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ (క్రీశ. 1296లో ) 
తన నాణెములపై * రెండవ అలెగ్జాండర్‌ అని ముదించుకున్న ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? (అల్లాఉద్దీన్‌ ఖిల్టీ ) 
దక్షణాపథంలో మొదటిసారిగా ఇస్తాం విజయానికి కారకుడెవరు ? ( అల్లాఉద్దీన్‌ ఖిల్లీ ) 


రణతంబోర్‌ యుద్దమందు రాజ[దోహమునకు పాల్పడి అల్లాజఉద్దీన్‌కు సాయపడిన హంవీరదేవుని మంత్రి ఎవరు ? 
(రాణమల్‌) 


43 


51. 
52. 


53. 
54. 
55. 
56. 
57. 
55. 
59. 
60. 


61. 
62. 
63. 


65. 
66. 


67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 


78. 


79. 


80. 
81. 


దక్షిణదేశ దండయ్యాత్ర నిర్వహించిన అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సేనాని ఎవరు ? ( మాలిక్‌ కాఫర్‌ ) 
మాలిక్‌ కాఫర్‌ దక్షిణదేశమందు ఏఏ రాజుల నోడించినాడు ? 
(యాదవ రామ చందుడు ( దేవగిరి రాజు ) , రెండవ (ప్రతాపరుదుడు (కాకతీయ రాజు ), మూడవ వీర బల్లాలుడు 


(హోయసాల రాజు) 
ఢిల్లీ స్మామాజ్యానికి క్రమబద్దమైన పాలనా వ్యవస్థను అందించిన ఢిల్లీ సుల్తాను ఎవరు ? ( అల్లాఉద్దీన్‌ ఖిల్లీ) 
రాజ్యమును మతం నుండి వేరు చేసిన మొదటి మహమ్మదీయ చక్రవర్తి ఎవరు ? ( అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ) 
అల్లాఉద్దీన్‌ ఖిల్దీ మరణించింది ఎప్పుడు ? ( (క్రీశ 1316లో) 
అల్లాఉద్దీన్‌ ఖిల్జీ పాలనా కాలమేది ? ( క్రీశ 1296 - 1316 ) 
అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కాలంనాటి చర్మితకారుడెవరు ? (బరౌని ) 
అల్లాఉద్దీన్‌ ఖిల్లీ ఆస్థానములోని పారశీక కవులు ఎవరు ? ( అమీర్‌ ఖుసు , అమీర్‌ హసన్‌ ) 
హిందువులపై అవమానకరమైన జయా పన్నును విధించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? ( అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ) 


అల్లాఉద్దీన్‌ ఖిద్దీకి రాచరికంపై యున్న అభి ప్రాయమేమి ? 
( దైవదత్త సిద్దాంతం ) 


తుగ్లక్‌ వంచము (1320 - 1413) 


తుగ్గక్‌లు ఏ జాతివారు ? (కరౌనా తెగకు చెందిన తురుష్క జాతీయులు ) 
తుగ్గక్‌ వంశపాలనా కాలమేది ? ( (కీ.శ. 1320 - 1413) 
తుగ్గక్‌ వంశ స్థాపకుడెవరు ? ( గియాజుద్దిన్‌ తుగ్లక్‌ ) 
64. తుగ్లక్‌ వంశంలో (ప్రసిద్ధి చెందిన సుల్తానులు ఎవరు?(గియాజుద్దీన్‌ తుగ్లక్‌, మహమ్మద్‌బీన్‌ తుగ్లక్‌, ఫిరోజ్‌షా తుగ్లక్‌ ) 
గియాజుద్దీన్‌ తుగ్లక్‌ నిర్మించిన కొత్త రాజధాని ఏది ? ( తుగక్‌ బాద్‌ ) 
అంచలవారీగా గుణ్టాల మీద వార్తలను పంపే తపాలా పద్దతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? ( గియాజుద్దీన్‌ 

తుగ్గక్‌) 
గియాజుద్దీన్‌ తుగ్లక్‌ ఎప్పుడు మరణించాడు ? ( (క్రీశ 1325 లో) 
గియాజుద్దీన్‌ తుగ్షక్‌ తరువాత ఢిల్లీ సింహాసనమును అధిష్టించినది ఎవరు? ( మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ (1325 లో)) 
' పిచ్చితుగ్గక్‌ ' గా పేరుపొందిన మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ మొదట పేరేమి? ( జునాఖాన్‌ ) 
విరుద్దగుణ నిలయునిగా చి(తీకరింపబడిన ఢిల్లీ సుల్తానెవరు ? ( మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ) 
రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన సుల్తాన్‌ ఎవరు ? ( మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ) 
భారతదేశ చరిత్రలో పరమత సహనం (ప్రదర్శించిన మొదటి ముస్లిం చక్రవర్తి ఎవరు ? (మహమ్మద్‌ బీన్‌ తుగ్వక్‌ ) 
మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పాలనాకాలం ఏది ? ( క్రీ.శ. 1325 - 1351) 
దేవగిరికి తుగ్లక్‌ పెట్టిన పేరు ఏది ? ( దౌలతాబాద్‌ ) 
మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఆస్థానానికి వచ్చిన ఈజిప్టు దేశీయుడెవరు ? (ఇబాన్‌ - బటటా ) 
తుగ్లక్‌ కాలంలో దాడి చేసిన మంగోలు నాయకుడు ఎవరు ? ( టర్మాషిరిన్‌ ) 
మంగోలు దాడులను నివారించుటకై మంగోలులకు లంచాలనిచ్చుటకు నిర్ణయించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? 


( మహమ్మద్‌ బీన్‌ తుగ్వక్‌ ) 

దక్షిణ ఇండియాకు ఇస్లాం సంస్కృతిలో సాన్నిహిత్యము ఏర్పడుటకు కారణమైన దండయ్యాత్ర 
( మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ దక్షిణ ఇండియా దండయ్యాత్ర) 
మహమ్మద్‌ బీన్‌ తుగ్వక్‌ ఏ దండయాత్రలో మార్గమధ్యంలో మరణించినాడు? ( గుజరాత్‌ మరియు సింధు ) 
మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఎపుడు ? ఎక్కడ మరణించినాడు ? ( క్రీశ. 1351 ధట్టావద్ద ) 
మహమ కద్‌ బీన్‌ తుగ్గక్‌ తరువాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించినది ఎవరు? ( ఫిరోజ్‌ షా తుగ్టక్‌ (క్రీశ 1351) 


44 


82. 
83. 
84. 
85. 


86. 
87. 
88. 


89. 
90. 
91. 
92. 


93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 


11. 


112. 
13. 


'రైతు బాంధవుడని *, “ఢిల్లీ సుల్తానత్‌ అక్చరు'గా పేరుపొందిన ఢిల్లీ సుల్తాను ఎవరు ? (ఫిరోజ్‌ షా తుగ్లక్‌ ) 
మీరట్‌ , తో ప్రాలందలి అశోక స్థంభములను ఢిల్లీకి తరలించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? (ఫిరోజ్‌ షా తుగ్వక్‌ ) 
ఫిరోజ్‌ షా ఆస్థానంలోని చరి త్రకారులెవరు ? ( జయాజిద్దీన్‌ బరానీ, షామ్స్‌ ఇసిరాజ్‌ ) 
ఫిరోజ్‌ షా తుగ్టక్‌ ఏ సంవత్సరమున మరణించెను ? (క్రీ.శ. 1388 ) 
సయ్యద్‌ వంశం (కే.ఈ. 1414 - 1451) 
తుగ్గక్‌ వంశం తరువాత ఢిల్లీని పాలించిన వంశమేది ? ( సయ్యద్‌ వంశం ) 
క్రీ.శ 1398 లో భారతదేశంపై దండెత్తి ఢిల్లీ సుల్తానత్‌ను చావుదెబ్బ కొట్టిన సమర్‌ ఖండ్‌ పాలకుడు ఎవరు? (తైమూర్‌) 
తుగ్గక్‌ వంశంలో చివరివాడు, తైమూర్‌ దండయా[త సమయంలో ఢిల్లీ పాలకుడు అయిన సుల్తానెవరు ? ( 
నసీరుద్దిన్‌ మహమ్మద్‌ ) 
తైమూరు జన్మస్థలమేది 2? ( టాన్ఫోక్షియానా ) 
సయ్యద్‌ వంశ స్థాపకుడు ఎవరు ? సయ్యద్‌ వంశీయుల జాతి ఏది ? (తైమూర్‌ ప్రతినిధి ఖిజీర్‌ ఖాన్‌ , అరబ్బు జాతి ) 
సయ్యద్‌ వంశ పాలనా కాలమేది ? (|కీ.శ. 1414 - 1451) 
సయ్యద్‌ వంశంలో చివరివాడు ఎవరు ? (అల్లాఉద్దీన్‌ ఆలంషా ) 
లోడే వంచము (కే.ఈ. 1451 - 1526 ) 
లోడీ వంశ పాలనా కాలమేది ? ( క్రీ.శ. 1451 - 1526 ) 
లోడీ వంశ స్థాపకుడు ఎవరు ? ( బహలాల్‌ లోడి ) 
లోడీలు ఏ జాతీయులు ? ( ఆస్ట్రనులు ) 
లోడీ వంశ రాజులు ఎవరు? ( బహలాల్‌ లోడీ, సికిందర్‌ లోడీ, ఇబహీంలోడీ ) 
“ఢిల్లీ సుల్తాన్‌ల పాలనాకాలంలో రూపొందిన [కొంగొత్త వాస్తు శైలి ఏది ? (ఇండో - ఇస్టామిక్‌ ) 
ఢిల్లీ సుల్తానత్‌ కడపటి చ|క్రవర్తి ఎవరు ? ( ఇబ్రహీంలోడి) 
ఢిల్లీ సుల్తానుల పతనము ఏ యుద్దముతో పూర్తి అయినది ? ఆ యుద్దము ఎప్పుడు జరిగింది ? (మొదటి 
పానిపట్టు యుద్దం |కీ.శ.1526 ) 
మొదటి పానిపట్టు యుద్దంలో ఇ(బహీంలోడీని ఓడించినదెవరు? (బాబరు ) 
క్రీ.శ. 14,15, శతాబ్దాలలో భక్తిమార్గం ద్వారా హిందూ మతోద్ధరణకు కృషి చేసిన ఉద్యమమేది ? (భక్తి ఉద్యమము ) 
రామానందుడు ఏ కాలంవాడు ? అతని జన్మస్థలం ఏది? ( క్రీ.శ. 14వ శతాబ్దంవాడు, అలహబాద్‌ ) 
మీరాబాయి, కబీరు ఎవరి శిష్యులు ? ( రామానందుడు ) 
మీరాబాయి ఎవరు ? ( రారోర్‌ వంశానికి చెందిన రాజవనిత ) 
వల్లభాచార్యుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు ? ( (క్రీశ. 1479లో వారణాసిలో ) 
వల్లభాచార్యుడు ప్రబోధించిన మతమేది ? ( శుద్దాద్వైతము - కృష్ణ భక్తి ) 
బెంగాలులో కృష్ణ భక్తిని ప్రచారం చేసింది ఎవరు ? ( చైతన్యుడు ) 
చైతన్యుడు ఎప్పుడు ? ఎక్కడ జన్మించాడు ? ( (క్రీశ 1485లో బెంగాలులోని నాడియాలో ) 
క్రీ.శ. 15వ శతాబ్దంలో మహారాష్ట భక్తి ఉద్యమ (ప్రవక్త ఎవరు ? ( నామదేవుడు ) 
సిక్కు మత స్టాపకుడు ఎవరు ? (గురునానక్‌ ) 
గురునానక్‌ ఎపుడు, ఎక్కడ జన్మించినాడు ? ( (క్రీశ 1469లో పంజాబులోని 'తల్వెండీలో ) 
హిందీ, పారశీకం, టర్కీ, అరబ్బీ భాషల మ్మిశమ భాష ఏది ? (ఉరూ) 
ఉర్దూ భాషలో ఆదికవి ఎవరు ? (అమీర్‌ ఖుసూ ( అల్ల్హాఉద్దీన్‌ ఖిల్జీ ఆస్థాన కవి ) 


114. మధుర దండయా[త సమయంలో మాలిక్‌ కాఫర్‌ ధ్వంసం చేసిన హిందూ దేవాలయం ఏది ?(రామేశ్వర దేవాలయం) 


45 


115. 


116. 


117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 


129. 


131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 


141. 
142. 
143. 
144. 
145. 


ఉత్తర హిందూదేశ దండయ్యాత్రను నిర్వహించిన అల్లాఉద్దీన్‌ సేనానులు ఎవరు ? ( ఉల్లూఖాన్‌, సస్రత్‌ ఖాన్‌, 
జఫర్‌ ఖాన్‌, అలఫ్‌ఖాన్‌ ) 

గుర్రముల మార్పిడి నిరోధించేందుకు గ్మురములపై ముద్రలు, అలైదర్వాజా ను నియమించిన ఢిల్లీ సుల్తాను ఎవరు ? 
( అల్జాఉద్దీన్‌ఖిల్లీ) 


మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ వరంగల్లు పేరును ఏమని మార్చినాడు? ( సుల్లాన్‌పూర్‌ ) 
'ఆ(గా' నగరమును నిర్మించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ? (సికిందర్‌ షా లోడీ ) 
వ్యవసాయాభివృద్దికై మహమ్మద్‌బీన్‌ తుగ్గక్‌ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖపేరు ? ( దివాన్‌ ఇకోహీ ) 
లోడీ వంశీయులలో సమర్ధవంతమైన గూఢఛారి శాఖను ఏర్పాటు చేసినది ఎవరు ? (సికిందర్‌ షా లోడీ) 
ఢిల్లీ సుల్తానుల [ప్రధానమంత్రి నేమంటారు ? ( వజీర్‌) 
ఢిల్లీ సుల్తానుల విదేశాంగ మంత్రి నేమందురు ? ( దివాన్‌ - ఇ-రసాలత్‌ ) 
ఢిల్లీ సుల్తానుల సైనిక మంత్రి నేమంటారు ? ( దివాని అర్టి ) 
ఢిల్లీ సుల్తానుల సైనిక రాష్ట్రం పేరేమి ? (ఇకా) 
ఢిల్లీ సుల్తానుల కాలంలో 'జకతొ శిస్తు ఎవరి నుండి వసూలు చేసెడివారు? ( ముస్టింలనుండి ) 
ఢీల్లీ సుల్తానులు వసూలు చేసిన యుద్ధ దోపిడీ పన్నును ఏమంటారు ? ( ఖామ్స్‌) 
ఢిల్లీ సుల్తానులు ముస్లిమేతర రైతుల మీద వేసిన పన్నునేమందురు ? (ఖరజ్‌ ) 
'చాచ్‌ నామా” (గ్రంధకర్త ఎవరు ?, చాచ్‌ నామా ఎవరి చరిత్రను తెల్పుతుంది ? ( మహమ్మద్‌ ఆలీబిన్‌ బక్‌ , 
అరబ్బు దండయ్మాత ) 
తారీఖ్‌ - ఇ - సింధ (గ్రంధాన్ని ఎవరు ఎప్పుడు రచించారు ? ( మీర్‌ మహమ్మద్‌ మసూమ్‌, (క్రీ.శ1600లో ) 
130. 'తబ్‌ కత్‌ - ఇ - నజీర్‌ అనే (గ్రంథాన్ని ఎవరు రచించారు ? అది ఎవరి చరితను తెల్పుతుంది ? 
( మినహజ్‌ సిరాజ్‌, మహమ్మద్‌ ఘోరీ దండయా(తలు) 

దక్షైణ భారతదేశ రాజ్యాలు 

(25) యాదవ్వ్తలు 

దక్షిణాపథమున కళ్యాణి చాళుక్య శిథిలాలపై వెలసిన మహారాష్ట్ర రాజ్యమేది? ( దేవగిరి యాదవ రాజ్యం ) 
దేవగిరి యాదవ వంశ మూలపురుషుడు ఎవరు ? (దృడ (ప్రహారుడు ) 
ధృఢ ప్రహారుని పాలనా కాలమేది ? ( క్రీ.శ 860 - 880) 
దృఢ (ప్రహారుని రాజధాని ఏది? ( చంద్రాదిత్య పురం) 
స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించినదెవరు ? ( ఐదవ భిల్లముడు ) 
కాకతీయ ర్నుదుని వధించిన యాదవ రాజు ఎవరు? ( భిల్లముని కుమారుడు జైతుగి) 
యాదవ రాజ్యము తెలంగాణా (ప్రాంతంలోనికి విస్తరింప చేసిన యాదవరాజు ఎవరు ? (జైతుగి ) 
యాదవ రాజులలో సుప్రసిద్దుడు ఎవరు ? ( జైతుగి కుమారుడైన సింఘణ) 
సుప్రసిద్ద రచయిత, విద్వాంసుడైన హేమ్మాది ఎవరి మంత్రి ? ( యాదవ మహదేవుడు ) 
(క్రీ.శ. 1294లో యాదవ రాజ్యంపై దండెత్తి యాదవరాజైన రామచంద్ర దేవుని ఓడించిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ( 
అల్లాఉద్దీన్‌ ఖిల్లీ) 
అల్లాఉద్దీన్‌ సేనానియెన మాలిక్‌ కాఫర్‌ చే వధింపబడిన యాదవ రాజు ఎవరు ? (శంకర దేవుడు ) 
యాదవ రాజులలో చివరివాడు ఎవరు? ( హరపాలదేవుడు ) 
యాదవుల రాజధాని ఏది ? ( దేవగిరి) 
యాదవుల మాతృభాష ఏది ? (మారాఠి) 
యాదవ హరపాలదేవుని ఓడించి వధించిన ఢిల్లీ సుల్తాను ఎవరు ? (ముబారక్‌ షా ఖిల్జీ ) 


46 


146. ప్రసిద్ద గణిత శాస్త్రవేత్త, భాస్కరాచార్యుని కుమారుడైన లక్ష్మీధరుడు ఎవరి ఆస్థాన విద్యాపతి ? ( జైతుగి ) 


147. మరాఠీ భాషలో ఆదికవి ఎవరు ? (ముకుందరాయుడు ) 
148. వివేక సింధు అను వేదాంత (గ్రంథమును వ్రాసినదెవరు ? ( ముకుందరాయుడు ) 
149. మరాఠీ భాషలో మొదటి (గంథమేది ? (జ్ఞానే శ్వరీయము ) 
150. యాదవులు ఎవరి భక్తులు ? (విష్ణువు ) 
151. యాదవుల కాలంనాటి మహారాష్ట భక్తి ఉద్యమ (ప్రవక్తలెవరు ? ( జ్ఞానదేవుడు, నామదేవుడు, జనాబామ్‌ ) 
152. “సంగీత రత్నాకరము'ను రచించిన 'సారంగదేవుడు ' ఎవరి ఆస్థాన కవి? ( యాదవ సింఘణ) 
153. యాదవ కృష్ణుని సేనాని, “ జల్వని సంకలనం చేసిన సంస్కృత |గంథమేది? (సూక్తి ముక్తావళి ) 
154. సంస్కృత రచయితలలో మేటి , యాదవ మహదేవుని మంతి “ హేమాది' రచించిన (గ్రంథాలేవి ? (చతురభర్గ 

చింతామణి, దానవాక్వావళి ) 
155. యాదవుల రాజచిహ్నమేది ? ( గరుడుడు ) 

పశకేయుసాలులు 
156. హోయసాలుల మూలపురుషుడు ఎవరు ? (సాలుడు) 
157. హోయసాలుల |ప్రాభవమునకు పునాది వేసినవాడు ఎవరు ? ( భిత్తిదేవ విష్ణువర్హనుడు ) 
158. హోయసాలులు ఏ (ప్రాంత పాలకులు ? (కర్ణాటక ) 
159. హోయసాలుల రాజధాని ఏది ? (ద్వార సముద్రం ( హలిబేటు ) 
160. హోయసాల రాజులు పోషించిన భాషలు ఏవి ? (సంస్కృతము, కన్నడము ) 
161. స్వతం[త హోయసాల రాజ్యస్థాపకుడెవరు ? (రెండవ బల్లాలుడు ) 
162. “బల్లాలకశకం' ను ఎవరు (ప్రారంభించెను స (రెండవ బల్హాలుడు ) 
163. * చోళ రాజ్య పున: వ్యవస్థాపకుడు” అని పేరు పొందిన హోయసాల రాజు ఎవరు? ( రెండవ నరసింహుడు ) 
164. హోయసాలుల రాజులలో గొప్పవాడెవరు? (మూడవ బల్హాలుడు ) 
165. ద్వైత సిద్దాంత [ప్రవక్త మధ్వాచార్యులు ఎవరి కాలంవాడు ? ( హోయసాలులు ) 
166. కన్నడ భాషలో మొదటి నవల అయిన లీలావతి” ని (వ్రాసింది ఎవరు ? (నేమి చంద్రుడు ) 
167. * అభినవపంప ” బిరుదాంకితుడైన * 'నాగచందుడు” వ్రాసిన [గంథమేది? ( జైన రామాయణము ) 
168. భిత్తిదేవ విషువర్హనుడు నిర్మించిన ఆలయం ఏది ? ( బేలూరులోని చెన్నకేశవాలయము) 
169. ద్వార సముద్రం 'హోయలేశ్వర దేవాలయం నిర్మించింది ' ఎవరు ? ( హోయసాల మొదటి నరసింహుడు) 
170. హోయసాలుల కాలంనాటి సంస్కృత [గ్రంథాలలో ముఖ్యమైనవి ఏవి ? ( ప్రస్థాన త్రయ భాష్యాలు ) 
కాకతియులు 

171. కాకతీయులు ఎవరు ? ( (కీ.శ 1000 నుండి 1323 వరకు తెలుగునేలను పాలించిన ఆంధ్ర రాజులు ) 
172. కాకతీయులని పేరు ఏ దేవతను ఆరాధించుట వలన వచ్చినది ? (కాకతి ) 
173. కాకతీయుల జన్మస్థలమేది ? ( కాకతిపురము ) 
174. కాకతీయుల పాలనాకాలమేది ? ( (క్రీశ 1000 - 1323 ) 
175. కాకతి వంశానికి పునాదులు వేసిన వాడు ఎవరు ? ( గుండయ ) 
176. కాకతీయులు మొదట ఎవరి సామంత రాజులు ? (తూర్పు చాళుక్యులు ) 
177. స్వతంత్ర కాకతీయ రాజ్యమును నిర్మించింది ఎవరు ? (రెండవ (ప్రోలరాజు ) 
178. కాకతీయుల మొదట రాజధాని ఏది ? ( హనుమకొండ ) 
179. కాకతీయుల మలి రాజధాని ఏది ? (ఓరుగల్లు ) 


180. (ప్రోలరాజు ఎవరి చేతిలో హతుడయ్యెను ? (ఛందోలు రాజు ) 


47 


181. 


182. 
183. 
184. 


185 


186. 
187. 
188. 
189. 
190. 


191. 


192. 
193. 
194. 
195. 
196. 
197. 
198. 
199. 
200. 
201. 
202. 
203. 
204. 
205. 
206. 
207. 
208. 
209. 
210. 


211. 
121. 


214. 
215. 
216. 


తన తండ్రిని వధించిన వెలనాటి చోడులపై ప్రతీకారం తీర్చుకున్న కాకతీయ రాజు ఎవరు ? 
( రుద్రదేవుడు లేక మొదటి (ప్రతాపరుద్రుడు ) 


రుద్రదేవుడు రచించిన (గ్రంథమేది ? (నీతి సారము) 
యాదవ రాజైన జైతుగిచే వధింపబడిన కాకతీయ రాజెవరు ? ( రుదదేవుడు ) 
యాదవులకు బంధీగా చిక్కిన కాకతీయ రాజు ఎవరు? ( గణపతి దేవుడు ) 
. కాకతీయ చక్రవర్తులలో అ[గగణ్యుడు ఎవరు? ( గణపతిదేవుడు ) 
గణపతి దేవుడు ఎప్పుడు రాజ్యమునధిష్టించెను ? ( (క్రీశ 1209లో) 
హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చిన కాకతీయరాజు ఎవరు? ( గణపతి దేవుడు ) 
గణపతి దేవుడుచే ఓడింపబడిన యాదవ రాజు ఎవరు? (కృష్ణుడు ) 
గణపతి దేవుని పాలనా కాలమేది ? ( (క్రీశ 1209 - 1262 ) 
గణపతి దేవుడు ఎప్పుడు మరణించెను ? ( (క్రీశ 1262 ) 
గణపతి దేవుని అనంతరం కాకతీయ రాజ్యసింహాసనము అదీష్టించిన దెవరు ?  ( గణపతి దేవుని పెద్దకుమార్తె అయిన 
రుదమదేవి) 

రుద్రమదేవిచే ఓడింపబడిన యాదవ రాజు ఎవరు. ( మహాదేవుడు ) 
రుదమదేవి కాలమున కాకతీయ రాజ్యమును సందర్శించిన వెనిస్‌ వర్తకుడు ఎవరు ? (మార్కోపోలో) 
రుదమదేవి తరువాత కాకతీయ సింహాసనమును అధిష్టించినది ఎవరు? ((పతాపరుదుడు ) 
కాకతీయ చ[క్రవర్తులలో చివరివాడు ఎవరు? ((పతాపరుదుడు ) 
ఒరుగల్టుపై ఏ సంవత్సరమున ముస్లింలు మొదటి దండయా[త చేసారు? (క్రీ.శ. 1300) 
(క్రీశ 1308 లో కాకతీయ ప్రతాపర్నుదుని ఓడించిన అల్లాఉద్దీన్‌ ఖిల్దీ సేనాని ఎవరు? ( మాలిక్‌ కాఫర్‌ ) 
(పతాపరుదుని ఓడించి బంధీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకొనిపోయిన ముస్లిం సేనాని ఎవరు? ( జునాఖాన్‌ ) 
కాకతీయ (ప్రతాపరుద్రుడు ఏ నదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నాడు? (నర్మదా ) 
కాకతీయుల ముఖ్య రేవు పట్టణము ఏది ? (మోటుపల్లి ) 
కాకతీయులు ఆదరించిన మతమేది ? ( వీరశైవ మతము ) 
కాకతీయులు పోషించిన భాష ఏది? (సంస్కృతము ) 
(పతాపరు(దుని 'యశోభూషణము” అను అలంకార శాస్త్రమును (వాసినదెవరు? ( విద్యానాధుడు ) 
జాయపసేనాని వ్రాసిన (గ్రంథమేది ? ( నృత్త రత్నావళి) 
పాల్కురికి సోమనాధుడు రచించిన (గ్రంథాలేవి ? ( బసవపురాణము, పండితారాధ్య చరితము) 
కాకతీయుల కాలంలోని సుప్రసిద్ద తెలుగు కవి ఎవరు ? ( తిక్కన సోమయాజి ) 
తిక్కన సోమయాజి రచించిన (గ్రంథాలేవి ? ( ఆంధ్ర మహా భారతము, ఉత్తర రామాయణము ) 
తిక్కనకు గల బిరుదులేవి ? ( కవిిబహ్మ ఉభయకవి మిత్రుడు ) 
“రంగనాథ రామాయణము ” రచించినది ఎవరు ? ( గోనబుద్దారెడ్డి) 
“మార్కండేయ పురాణమును రచించినది ఎవరు ? (మారన ) 

ఐెంంద్వులు! 

(క్రీశ. 13వ శతాబ్దంలో పాండ్యుల (ప్రతిష్టను పునరుద్దరించినవాడు ఎవరు? ( కడుంగన్‌ ) 
పాండ్య రాజులలో అ(గగణ్యుడు ఎవరు? ( జాటవర్మ కులశేఖరుడు ) 
213. పాండ్య రాజ్యం ఏది? (నేటితమిళనాడులోని తిరుచెనాపల్లి, తంజావూరు, సేలం, కోయంబత్తూరు జిల్లా (ప్రాంతం ) 

పాండ్యుల రాజధాని ఏది ? (మధురై) 
పాండ్యుల ముఖ్య రేవు పట్టణం ఏది ? ( కమాల్‌ ) 
కులశేఖర పాండ్యుని కాలంలో పాండ్య రాజ్యమును సందర్శించిన వెనిస్‌ య్యాతికుడుఎవరు ? ( మార్క్‌పోలో) 


48 


217. 
218. 
219. 
220. 


221; 


222. 
223. 
224. 
225. 
226. 


227. 
228. 
229. 
230. 
231. 
232. 
233. 


234. 
235. 
236. 
237. 
238. 
239. 
240. 
241. 
242. 
243. 
244. 
245. 
246. 
247. 
248. 


సింహళరాజును ఓడించి భుద్ద ధాతువుని తెచ్చిన పాండ్య రాజెవరు? (కుల శేఖర పాండ్యుడు ) 


సాండగ్య రాజ్యముపై దేడెత్తిన ముస్లిం సేనాని ఎవరు ? (మాలిక్‌కాఫర్‌ ) 
పాండ్యులు ముస్లింలలో అవలంభించిన యుద్దం ఏది ? ( గెరిల్లా యుద్దపద్దతి ) 
పాండ్య రాజ్యమును ఢిల్లీ సుల్తానత్‌ సామాజ్యంలో కలిపినది ఎవరు? (మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ) 


దకైణ ఖభారతదేశంలకే స్వాతం, తకేద్యమాలు 


యుణునూారి నాయకులు 


కాకతీయుల అనంతరం వరంగల్లు (ప్రాంతంలో హిందూ స్వాతంతోద్యమమునకు నాయకత్వం వహించినది ఎవరు ? 
(బెండపూడి అన్నమం|తి రేచర్ల సింగమ నాయకుడు, మునుసూరి (ప్రోలయ నాయకుడు ) 


స్వతంత్ర మునుసూరి నాయక రాజ్య స్థాపకుడు ఎవరు ? 
కాపయనాయకుని రాజధాని ఏది ? 
“ఆంధ సుర్మతాణ' బిరుదు పొందినది ఎవరు ? 


కాపయనాయకుని కుమారుడైన అనపోతానాయకుని వధించిన బహమనీ సుల్తాను ఎవరు ? 


కాపయనాయకుని ఓడించి ఓరుగల్లును జయించినదెవరు ? 


రేచర్ల పద నాయకులు 


పద్మనాయకులకు మరొక పేరేమి ? 

రేచర్ల పద్మనాయక రాజ్యం స్థాపించినది ఎవరు ? 

రేచర్ల పద్మనాయకులలో అగ్రగణ్యుడు ఎవరు? 

రేచర్ల పద్మనాయకుల రాజధాని ఏది ? 

దేవర కొండ దుర్గమును నిర్మించినది ఎవరు? 

రేచర్ల పద్మనాయకులలో చివరివాడు ఎవరు ? 

ఓరుగల్లు శాశ్వతంగా ఎవరికాలంలో బహమనీల వశమయినది ? 


లడ్డ రాజులు 


రెడ్డి రాజులు ఏ వంశీయులు ? 
స్వతంత్ర రెడ్డి రాజ్యమును సాపించినది ఎవరు ? 
యి (53. 
(పోలయవేమారెడ్డి రాజధాని ఏది ? 
(పోలయవేమారెడ్డి పాలనా కాలమేది ? 
i ధర్మ ప్రతిష్టాపన గురు” అను బిరుదు పొందిన రెడ్డి రాజు ఎవరు? 


రెడ్డిరాజుల రాజధానిని * అద్దంకి” నుండి 'కొండవీటి'కి మార్చిన రెడ్డి రాజు ఎవరు ? 


రెడ్డిరాజులలో అగ్రగణ్యుడు ఎవరు ? 
'కర్ఫూర వసంతరాయలు” గా పేరుపొందిన రెడ్డిరాజు ఎవరు? 
రెడ్డిరాజులలో అంతర్యుద్దము ఏ రాజు కాలములో [ప్రారంభమైంది 


కుమారగిరిరెడ్డి కాలములో రెడ్డి రాజ్యంపై దాడి చేసిన విజయనగర చక్రవర్తి ఎవరు ? 


రాజమండి రెడ్డి రాజ్యస్థాపకుడు ఎవరు ? 
“ సర్వజ్ఞ చక్రవర్తి ' ఎవరు ? 
Se ఆలే 
కొండవీటి రెడ్డి రాజులలో చివరి వాడు ఎవరు? 


ఆంధ మహాభారతాన్ని పూర్తి చేసిన ఎ(ర్రాప్రగ్గడ ఎవరి ఆస్థానకవి ? 


'ఆం[ధమహాభాగవతమున "నురచించింది ఎవరు ? 


49 


(కాపయనాయకుడు) 
( ఓరుగల్లు ) 

( కాపయనాయకుడు ) 
(మహమ్మద్‌ షా) 


(రేచర్ల అనపోతానాయకుడు) 


(వెలయ) 

( సింగమ నాయకుడు ) 

( అనపోతానాయకుడు ) 

( రాచకొండ) 

( అనపోతా నాయకుడు ) 

( రెండవ సింగమనాయకుడు ) 
( సింగమనాయకుడు) 


( దేసటి ) 

( (పోలయవేమారెడ్డి ) 

( అద్దంకి ) 

( (కీ.శ 1325 - 1353 ) 

( (పోలయవేమారెడ్డి) 
(అనపోతారెడ్డి ) 

( అనవేమారెడ్డి) 
(కుమారగిరి రెడ్డి ) 

( కుమరగిరి రెడ్డి కాలంలో ) 
(రెండవ హరి హరరాయలు) 
(కాటయ వేమారెడ్డి ) 

( పెద కోమటి వేమారెడ్డి ) 
(ఏర భద్రారెడ్డి ) 

( (పొలయ వేమారెడ్డి ) 
(బమ్మెర పోతన) 


249. కుమార గిరిరెడ్డి (వ్రాసిన నాట్య శాస్త్ర (గంథమేది ? (వసంత రాజీయము ) 


250. పెదకోమటి వేమారెడ్డి రచించిన (గ్రంథాలేవి ? ( సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక) 
251. శ్రీనాధ కవి సార్వభౌముడు ఎవరి ఆస్థానకవి ? (పెదకోమటి వేమారెడ్డి ) 
252. శ్రీనాధుడు రచించిన (గ్రంథాలేవి 9 ( శృంగార నైషధం, హర విలాసము, కాశీఖండం, పల్నాటి చరిత్రం) 
253. శ్రీనాధుడు ఓడించిన విజయనగర ఆస్థాన పండితుడు ఎవరు? ( గౌడ డింఢిమ భట్టు) 


13. విజయనగర బహమనీ రాజ్యాలు 


(జ) విజయనగర రాజ్యము 


1. విజయనగర సామాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది ? ( (క్రీశ 1336 ) 
2. విజయనగర రాజ్య స్థాపకులు ఎవరు ? ( హరిహరరాయలు, బుక్కరాయలు ) 
3. విజయనగర సామ్రాజ్య స్థాపనా (ప్రేరకులు ఎవరు? ( విద్యారణ్య స్వామి ) 
4. విజయనగర చర్విత [వ్రాసిన దెవరు ? ( రాబర్జు సీవెల్‌) 
5. విజయనగర సా[మాజ్య పాలనా కాలమేది ? ( (క్రీశ 1336 - 1680 ) 
6. విజయనగర సా్మామాజ్యమును పాలించిన రాజవంశములేవి ? 


(1. సంగమ వంశము (క్రీశ 1336 - 1485, 2. సాళువ వంశము క్రీ.శ.1485 - 1505 3.తుళువ వంశము (క్రీశ 1505 - 
1576 4. అరవీటి వంశము (కీ.శ 1570 - 1680 ) 
సంగమ వంతము 


7. సంగమ వంశస్థాపకులు ఎవరు? ( హరిహర రాయలు, బుక్కరాయలు ) 
8. హరిహర, బుక్క రాయల తండి ఎవరు? ( సంగముడు) 
9. విజయనగర రాజ్యమును పాలించిన మొదటి రాజు ఎవరు ? ( మొదటి హరి హర రాయలు ) 
10. బుక్కరాయల కాలంలో జరిగిన ముఖ్య సంఘటన ఏమి ? ( మధురా విజయము ) 
11. కంపరాయల మధుర జై తయా[తను ఇతివృత్తముగా స్వీకరించి అతని భార్య గంగాదేవి రచించిన [గంథమేది? (మధురా 
విజయము ) 

12. బహమనీ - విజయనగర రాజ్యాల మధ్య దీర్షకాల పోరుకు ఏ విజయనగర రాజు కాలంలో నాంది పలికింది ? ( 
బుక్కరాయలు ) 

13. బుక్కరాయల ఆస్థానంలోని సుప్రసిద్ధ తెలుగు కవి ఎవరు? (నాచన సోముడు ) 
14. సంగమ వంశ రాజులలో అగగణ్యుడు ఎవరు ? ( రెండవ దేవరాయలు (లేక ) (పౌఢ దేవరాయలు) 
15. (పొఢదేవరాయల సేనాని ఎవరు? (లక్కణ్ఞ్ర 
16. (పౌఢదేవరాయలు కాలమున విజయనగరమును సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ? ( నికోలోకాంటి ) 
17. (పొఢదేవరాయలు కాలమున విజయనగరమును సందర్శించిన పారశీక రాయబారి ఎవరు ? ( అబ్బుల్‌ రజాక్‌ ) 
18. ప్రాఢదేవరాయలు ఆస్థానంలోని సుప్రసిద్ధ కన్నడ కవి, వీరశైవ రచయిత ఎవరు ? (చామరసు ) 
19. (పౌఢ దేవరాయలు రచించిన సంస్కృత [గంథాలేవి ? ( మహానాటక సుధానిధివుత్తి) 
20. శ్రీనాధ కవి సార్వభౌమునకు కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు ? (|పౌఢ దేవరాయలు ) 
21. సంగమ వంశంలో చివరివాడు ఎవరు? ((పౌఢ దేవరాయలు ) 
22. మొదటిసారిగా తురుష్కులను కొలువులో చేర్చుకొనిన విజయనగర రాజు ఎవరు ? ( (ప్రాఢ దేవరాయలు) 
23. విజయనగరములోని ' విఠలస్వామి ఆలయాన్ని' నిర్మించింది వెవరు? ( (పౌఢ దేవరాయలు) 


24. (పొఢదేవరాయల పాలనా కాలమేది ? ( క్రీ.శ, 1422 - 1446 ) 


50 


25. 
26. 
27. 


28. 
29, 
30. 
31. 
32. 


33. 


34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


43. 


44. 


45. 


46. 


47. 


49. 


50. 


51. 


52. 


53. 
54. 


ఇతాుబుంయయు 


సంగం వంశం తరువాత విజయనగర సా[మాజ్యమును పాలించిన రాజవంశం ఏది ? ( సాళువ వంశం) 
సాళువ వంశ పాలనా కాలమేది ? ( (క్రీ.శ.1485 - 1505 ) 
సంగమ వంశాన్ని తుదముట్టించి విజయనగరాన్ని స్వాధీనం చేసుకున్న విజయనగర రాజుల సేనాని ఎవరు? (సాళువ 


నరసింహరాజు ) 


సాళువ నరసింహరాయలు ఆస్థానంలోని సంస్కృత పండితుడు ఎవరు ? ( రాజనాథ డిండిముడు ) 
'సాళువాభ్యుదయము” ను రచించింది ఎవరు ? ( రాజనాథ డిండిముడు ) 
సాళువ నరసింహరాయలు ఆస్థానంలోని తెలుగు కవి ఎవరు? (పిల్లలమ(రి పినవీరభదుడు) 
పిల్లలమర్రి పినవీరభ్మదుడు తెలుగులో (వ్రాసిన (గ్రంథములు సూ ( జైమిని భారతం, శృంగార శాకుంతలము ) 
సాళువ వంశంలో చివరివాడు ఎవరు ?( ఇమ్మడి నరసింహరాయలు ) 
యళువ వంతం 
సాళువ వంశ పాలకుడైన ఇమ్మడి నరసింహరాయలను వధించి, విజయ నగర సింహాసనం ఆక్రమించి తుళువ వంశమును 
స్థాపించినది ఎవరు? ( తుళువవీర నరసింహరాయలు) 
తుళువ వంశ పాలనా కాలమేది ? ( క్రీశ 1505 - 1576 ) 
తుళువ వంశంలోనే కాక విజయనగర రాజులలో కూడ అ(గగణ్యుడు ఎవరు ? ( శ్రీ కృష్ణ దేవరాయలు) 
శ్రీ కృష్ణ దేవరాయల పాలనా కాలమేది ? (1509 - 1529) 
శ్రీకృష్ణ దేవరాయల ఆస్టానమును సందర్శించిన పోర్చుగీసు వర్తకుడు ఎవరు? ( డామింగోపేస్‌ ) 
శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం పేరేమి ? (భువన విజయము) 
శ్రీ కృష్ణ దేవరాయల మంత్రి ఎవరు? ( తిమ్మరుసు ) 
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవుల పేరేమి ? ( అష్ట దిగ్గజములు ) 
ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దన రచించిన (ప్రబంధమేది ? ( మనుచర్శిత ) 
42. నంది తిమ్మన ఎవరి ఆస్థాన కవి ? ఆయన (వ్రాసిన (గంథమేది ?( శ్రీకృష్ణ దేవరాయలు, పారిజాతాపహరణము) 
సంస్కృతమున ' సంగీత సూర్యోదయము'ను రచించిన లక్ష్మీ నారాయణ కవి ఎవరి ఆస్థానంలోని వాడు ? ( శ్రీకృష్ణ 


దేవరాయలు ) 
శ్రీకృష్ణ దేవరాయలు (వ్రాసిన తెలుగు ప్రబంధమేది ? ( అముక్తమాల్యద) 
శ్రీకృష్ణ దేవరాయలు తన తల్లి పేరుతో నిర్మించిన నగరం పేరేమి ? ( నాగలాపురం ) 


విజయనగరంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన దేవాలయాలు ఏవి ? 
( కృష్ణ స్వామి దేవాలయం, హజారా రామాలయము) 
శ్రీ కష్ట దేవరాయల బిరుదులేవి ? ( ఆంధ్రభోజ, సాహితీ సమరాంగణ యవన రాజ్యస్థాపనాచార్య ) 
48. “పాండురంగ మహాత్య్యం'ను రచించిన తెనాలి రామకృష్ణుడు బెవరి ఆస్థానములోని వాడు ? (శ్రీకృష్ణ దేవరాయలు) 
శ్రీకృష్ణదేవరాయలు చేతిలో దివానీ, కోవిలకొండ యుద్దాలలో ఓడిపోయిన బీదర్‌, బీజపూర్‌, సుల్తానులు ఎవరు? 

( మహమ్మద్‌ యూసఫ్‌, ఆదిల్‌ షా ) 
రాయచూర్‌ యుద్దంలో శ్రీకృష్ణ దేవరాయల చేతిలో ఓడిన బీజపూర్‌ సుల్తాను ఎవరు? ( ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా ) 
శ్రీకృష్ణ దేవరాయల తూర్పు దిగ్విజయ యాత్రకు చిహ్నములుగా విజయస్థంభములు గల |ప్రదేశములేవి ? 

( సింహాచలము , పోట్నారు ) 

శ్రీకృష్ణ దేవరాయలుతో సంధి చేసికొని తన కుమార్తె అయిన అన్నపూర్ణా దేవిని అతనికిచ్చి వివాహం చేసిన గజపతి రాజు 
ఎవరు ? ((ప్రతాపరుద గజపతి ) 

శ్రీకృష్ణ దేవరాయలు తరువాత విజయనగర సింహాసనము అధిష్టించింది ఎవరు ? (అచ్యుత దేవరాయలు ) 

మొగలు సా(మాజ్య స్థాపకుడైన బాబరుకు సమకాలికుడైన విజయనగర రాజు ఎవరు ? ( శ్రీకృష్ణ దేవరాయలు ) 


51 


55. 
56. 


57. 


రర. 


68. 
69. 
70. 
71. 


73. 


74. 


75. 


77. 
78. 


79. 
80. 


81. 


శ్రీ కృష్ణ దేవరాయలు ఎప్పుడు మరణించాడు ? ( (క్రీశ 1529 లో ) 
దక్షిణ దేశమున విజయనగర సామాజ్యానికి చరమ గీతం పాడిన యుద్దము ఏది ? (తళ్ళికోట యుద్దం (తేదా ) 
రాక్షస - తంగడి యుద్దం) 

తళ్ళికోట యుద్దం ఎప్పుడు జరిగింది ? ఎవరెవరి మధ్య జరిగింది ? 
(క్రీ.శ. 1565లో రామరాయలు నాయకత్వంలోని విజయనగర సైన్యానికి, బీజాపూర్‌ సుల్తాను ఆలీ ఆదిల్‌ షా 
నాయకత్వంలోని బహమనీ రాజ్యకూటమికి) 
తుళువ వంశంలో చివరివాడు ఎవరు ? తుళువ వంశం ఎప్పుడు అంతరించింది? ( సదాశివ రాయలు, క్రీ.శ. 1576 లో) 


ఆరవిటె వంశం 
. ఆరవీటి వంశ స్థాపకుడు ఎవరు ? ( తిరుమల రాయలు ) 
. ఆరవీటి వంశీయుల రాజధానులు ఏవి ? (పెనుగొండ, నెల్లూరు ) 
. ఆరవీటి వంశీయుల పాలనా కాలమేది ? ( క్రీశ. 1570 - 1680 ) 
. 'వసు చరితను రచించిన రామరాజ భూషణుడు ఎవరి ఆస్థాన కవి ? (తిరమలరాయలు ) 
. ఆరవీటి వంశస్థులలో గొప్పవాడు ఎవరు ? ( రెండవ వేంకటపతి రాయలు ) 


. మొగలు చ కవర్తియైన అకురు వాదు రబౌమాధికారా రాకరించిన ఆర వంశ |పభువు ఎవరు ? ( రెండవ 
(కవర్తిణె కరు పాదుషా సార్వ ధికారాన్ని ని వీటి ( ? (రెండ 


వేంకటపతిరాయలు ) 


. రెండవ ఆంధ్రభోజుడు” అని ప్రసిద్ది చెందిన విజయనగర రాజు ఎవరు? (రెండవ వేంకటపతి రాయలు ) 


66. రెండవ వేంకటపతి రాయల ఆస్థానంలోని సుప్రసిద్ధ తెలుగు కవులెవరు? (తెనాలి రామకృష్ణుడు , పింగళి సూరన ) 
ఆరవీటి వంశంలో చివరి పాలకుడు ఎవరు? అతడు ఎప్పుడు మరణించాడు ? (మూడవ శ్రీరంగరాయలు , క్రీ.శ. 1680 
లో) 


నాయక ర3జ్యాలు 


తంజాపూరు నాయకులు 


తంజావూరు నాయక రాజులలో మొదటివాడు ఎవరు ? ( చెవ్వప్ప నాయకుడు క్రీ.శ, 1535 - 1561) 
తంజావూరు చవ్వప్ప నాయక రాజు మంత్రి ఎవరు ? ( గోవింద దీక్షితులు ) 
తంజావూరు నాయక రాజులలో గొప్పవాడు ఎవరు? (రఘునాధరాయలు ) 
పోర్చుగీసువారి దుండగాలను అరికట్టిన తంజావూరు నాయకరాజు ఎవరు? (రఘనాధ రాయలు ) 
72. రఘునాధరాయలు ఆస్థానంలోని వైదిక విద్యాంసులు ఎవరు ? ( గోవింద దీక్షితులు , యజ్ఞనారాయణ దీక్షితులు ) 
రఘునాథరాయలు ఆస్థానంలోని తెలుగు కవి ఎవరు ? ( చేమకూర వేంకటకవి ) 
రఘునాధరాయలు ఆస్థానంలోని కవయిత్రులు ఎవరు ? ( రామభద్రాంబ, మధురవాణి ) 
రఘునాధరాయలు రచించిన [గంథాలు ఏవి? (సంగీత సుధ, వాల్మీకి చరిత, పారిజాతాపహరణ నాటకం ) 
76. తెలుగులో ' యక్షగానములు ' ఎవరి కాలములో [ప్రారంభమైనవి ? ( విజయరాఘవుడు (క్రీశ 1633 - 1673 ) 
తంజావూరు నాయకరాజులలో చివరివాడు ఎవరు ? ( చంగమలదాసు (క్రీశ 1673 - 1676 ) 
చంగమలదాసును తొలగించి తంజావూరు సింహాసనము న్నాకమించిన బీజపూర్‌ సేనాని ఎవరు? ( వెంకోబి ) 
మధుర నాయకులు 
మధుర నాయక రాజ్యాన్ని స్థాపించినదెవరు? ( విశ్వనాథ నాయకుడు ) 
విజయనగర రాజ్యాన్ని ధిక్కరించి మధుర రాజ్య స్వాతం త్యాన్ని (ప్రకటించింది ఎవరు? 


( ముత్తు వీరప్ప నాయకుడు |క్రీ.శ.1602 - 1623) 
మధుర నాయక రాజులలో అగ్రగణ్యుడు ఎవరు ? (తిరుమలనాయకుడు) 


52 


82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 


91. 
92. 
93. 
94. 
95. 


96. 
97. 
98. 


99. 
100 
11. 


112. 
113. 
114. 
115. 
116. 
117. 
118. 


119. 
120. 


121. 


122. 
123. 


తిరుచురాపల్లి నుండి రాజధానిని మధురకు మార్చినది ఎవరు? ( తిరమల నాయకుడు ) 


తిరుమల నాయకుని ఆస్థానంలోని కవులు ఎవరు ? ( నీలకంఠ దీక్షితులు , కామేశ్వరకవి ) 
నీలకంఠ దీక్షితులు [వాసిన కావ్యాలు ఏవి ? (శివలీలా వర్లనము, నీలకంఠ విజయము ) 
రెండవ చోక్కనాధుని అనంతరం మధురను పాలించిన అతని భార్య ఎవరు? (మీనాక్షి ) 
సత్యభామా స్వాంతన కర్త ఎవరు ? ( కామెశ్వరకవి ) 
రెండవ వేంకటపతినాయకుడు ముత్తువీరప్పనాయకుని ఏ యుద్దంలో ఓడించెను ? ( పళ్ళంకోట యుద్దంలో ) 
మీనాక్షీ దేవిని మోసగించి మధురను ఆక్రమించిన కర్ణాటక నవాబు ఎవరు? ( చందాసాహెబ్‌ ) 
మధుర నాయక రాజులలో చివరివాడు ఎవరు ? (రెండవ చోక్కనాధుడు |క్రీ.శ.1689 - 1739 ) 
మైసూరునాయక రాజ్య స్థాపకుడు ఎవరు? (చామరాజు) (|క్రీ.శ.1617-1637) 
మైసూరు నాయకులు 

మైసూరునాయక రాజులలో సుప్రసిద్ధుడు ఎవరు ? ( చిక్క దేవరాయలు) 
చిక్క దేవరాయల రాజధాని ఏది? ( శ్రీరంగపట్టణం ) 
ఆధునిక మైసూరు రాష్ట్ర నిర్మాత ఎవరు ? (( చిక్క దేవరాయలు ) 
తెలుగు వచన భారత కర్తఐన కళువెవీరరాజు ఎవరి ఆస్థానంలోని వాడు? ( చిక్క దేవరాయలు ) 
క్రీ.శ. 1761లో మైసూరు రాజ్యాన్ని ఆక్రమించిన సేనాని ఎవరు ? (హైదర్‌ ఆలీ ) 

(జు బహమనీ రాజ్యాలు 
బహమనీ రాజ్యం ఎప్పుడు స్థాపించబడినది ? (కీ.శ. 1347 లో ) 
బహమనీ రాజ్యస్థాపకుడు ఎవరు? ( హసన్‌ గంగుబహమని) 
హాసన్‌గంగు బహమని ఏ పేరుతో సింహాసనము నధిష్టించెను? 


(అబుల్‌ ముజఫర్‌ అల్లాఉద్దీన్‌ మహమ్మద్‌ షా బహమిని ) 


బహమిన్‌ షా రాజధాని ఏది ? (గుల్బర్గా) 
. అల్లాఉద్దీన్‌ బహమన్‌ షా రాజ్యస్థాపనలో సహాయము చేసినది ఎవరు? ( కాపయనాయకుడు ) 
తెలంగాణా (ప్రాంతాన్ని బహమనీ రాజ్యంలో విలీనం చేసిన బహమనీ సుల్తాను ఎవరు? (రెండవ అహమ్మద్‌ షా) 
రెండవ అరిస్టాటిల్‌ అని పేరుపొందిన బహమనీ సుల్తాన్‌ఎవరు ? (రెండవ అహమ్మద్‌ షా) 
'ప్రాచ్యదేశపు నీరో అని దూషింపబడిన బహమనీ సుల్తాన్‌ ఎవరు ? (హుమయూన్‌ ) 
బహమనీ రాజధానిని * గుల్ఫర్లా' నుండి “ బీదర్‌ కు మార్చిన బహమనీ సుల్తాన్‌ ఎవరు ? ( రెండవ అహమ్మద్‌ షా) 
బహమనీ సుల్తానులలో గొప్పవాడెవరు ? ( మూడవ మహమ్మద్‌ షా) 
మూడవ మహమ్మద్‌ షా రాజ్యవైభవానికి కారకుడు ఎవరు ? (అతని మంత్రి గవాన్‌ ) 
మహమ్మద్‌ గవాన్‌ ఏ దేశస్తుడు ? ( పారశీకము ) 
పంటపొలములను సర్వే చేయించి పంటను బట్టి శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టిన బహమనీ సుల్తాన్‌ మూడవ మహమ్మద్‌ 
షా (ప్రధాన మంత్రి ఎవరు ? ( గవాన్‌ ) 
బహమనీ రాజ్యపాలకులలో చివరివాడు ఎవరు? ( కాలీముల్హా) 
పారశీక వాస్తు శిల్ప కళా రీతులు దక్షిణ ఇండియాలో వ్యాపించుటకు కారకులైన సుల్తానులు ఎవరు ? (బహమనీ 


సుల్తానులు ) 
బహమనీ రాజ్యం విచ్చిన్నమై ఏర్పడిన ఐదు ముస్లిం రాజ్యాలు ఏవి ? 

( బీదర్‌, బీరార్‌, బీజాపూర్‌, అహమ్మద్‌ నగర్‌ , గోల్కొండ ) 
బీరార్‌లో ఇమ్మద్‌ షాహీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? (ఫతుల్లా ) 
బీరార్‌ రాజధాని ఏది ? ( ఎలిచ్‌పూర్‌ ) 


53 


124. రాక్షసి - తంగడి యుద్దంలో బీరార్‌ ఆటస్థలము వహించుటకు కారకుడు? (తుఫాల్‌ ఖాన్‌ ) 
125. బీదర్‌ను పాలించిన బరీద్‌షాహి వంశ స్థాపకుడు ఎవరు ? ( ఖాసిం బరీద్‌ ) 
126. దక్కన్‌ గుంట నక్క అని ఎవరినందురు ? (బీదర్‌ సుల్తాన్‌ అమీర్‌ ఆలీ ) 
127. అహమ్మద్‌ నగర్‌ను పాలించిన నిజాంషాహీ వంశ స్థాపకుడు ఎవరు ? ( మాలిక్‌ అహమ్మద్‌ ) 
128. మాలిక్‌ అహమ శ్రద్‌ నిర్మించిన నగరము ఏది? ( అహమ శ్‌ నగరము) 
129. బహమనీ రాజ్యంనుండి అహమ్మద్‌నగర్‌ ఎప్పుడు విడిపోయింది ? ( (క్రీశ 1490) 
130. బీరార్‌ అహమ్మద్‌నగర్‌లో ఎప్పుడు విలీనం చేయబడింది ? (కీ.శ, 1574లో ) 
131. బీజపూర్‌ను పాలించిన అదిల్‌ షాహీ వంశ స్థాపకుడు ఎవరు ? (యూసఫ్‌ ఆదిల్‌ షా) 
132. బీజపూర్‌ బహమనీ రాజ్యం నుండి ఎప్పుడు విడిపోయింది ? ( క్రీ.శ 1490 ) 
133. బీదర్‌ బీజపూర్‌లో ఎప్పుడు విలీనమైంది ? ( క్రీశ 1619 లో) 
134. బీదర్‌ను బీజపూర్‌లో విలీనం చేసింది ఎవరు ? ( రెండవ ఇబ్రహీం ఆదిల్‌ షా ) 
135. గోల్కోండను పాలించిన కుతుబ్‌షాహి వంశ స్థాపకుడు ఎవరు ? ( కులీకుతుబ్‌ షా) 
136. బహమనీ రాజ్యంనుండి గోల్కోండ ఎప్పుడు విడిపోయింది ? ( క్రీశ 1512 ) 
137. మొగలు చక్రవర్తులు దక్షిణాపధముపై అడగుపెట్టేనాటికి దక్షిణాపథములో మిగిలిన ముస్లిం రాజ్యాలేవి? 
( అహమ్మద్‌నగర్‌, బీజపూర్‌, గోల్కొండ ) 
138. అహమ్మద్‌నగర్‌ను మొగలు స్మామాజ్యంలో విలీనం చేసినది ఎవరు.? ( షాజహాన్‌ కీ.శ. 1631లో ) 
139. గోల్కోండ, బీజపూర్‌లను మొగలు స్మామాజ్యంలో విలీనం చేసిన చక్రవర్తి ఎవరు ? ( జొరంగజేబు ) 
140. బీరార్‌ ఎవరి కాలంలో మొగలు స్మామాజ్యంలో విలీనమైంది ? (అక్బర్‌ ) 
141. 'బర్యాన్‌ ఇమసర్‌ " అను (గ్రంథమును రచించిన ముస్లిం చరిత్రకారుడు , రెండవ బుర్హ న్‌ షా ఆస్థాన పండితుడు ఎవరు? 
(-తబ-తబ) 
142. అక్చరుతో వీరోచితముగా పోరాడి, ఓడిన అహమ్మద్‌ నగర్‌ పాలకురాలు ఎవరు ? ( చాంద్‌బీబీ) 
143. చాంద్‌బీబీ ఎవరి భార్య ? ( ఆలీ ఆదిల్‌ షా) 
144. * చాంద్‌ బీబీ ” మరణానంతరం అహమ్మద్‌నగర చరి[తలో (ప్రముఖ పాత్రవహించినది ఎవరు? (మాలిక్‌ అంబర్‌ ) 
145. అహ్మద్‌ నగర చరిత్రలో (ప్రముఖుడైన మంత్రి ఎవరు? ( మాలిక్‌ అంబర్‌) 
146. అహమ్మద్‌నగర్‌ను పాలించిన నీజాంషాహీ వంశంలో చివరివాడు ఎవరు? (రెండవ మూర్తజా) 
147. శివాజీ సమకాలికుడైన బీజపూర్‌ సుల్తాన్‌ ఎవరు ? (మహమ్మద్‌ ఆదిల్‌ షా) 
148. విజయనగర రామరాయలుతో మైత్రి కొనసాగించి పరమత సహనం (ప్రదర్శించి, తన రాజ్యాన్ని, కాపాడుకున్న బీజపూర్‌ 
సుల్తాన్‌ ఎవరు ? (ఇ(బహిం ఆదిల్‌ షా) 
149. బీజపూర్‌లోని మహమ శద్‌ ఆదిల్‌షా సమాధి పేరేమి ? ( జోల్‌గుంభజ్‌ 
150. బీజపూర్‌వంశ రాజులలో చివరి వాడు ఎవరు ?ఎప్పుడు మరణించాడు? ( సికిందర్‌ షా, (క్రీ.శ.1700 ) 
151. హైదరాబాద్‌ను నిర్మించిన గోల్కొండ సుల్తాను ఎవరు ? (మహమ్ముద్‌ కులీకుతుబ్‌ షా క్రీ.శ. 1580 - 1612 ) 


152. 


153. 
154. 
155. 
156. 
157. 
158. 


అనేక మంది తెలుగు కవులను పోషించి 'మల్కిభరాం'” అని పేరుపొందిన గోల్కోండ సుల్తాను ఎవరు ? 
( ఇబహీం కుతుబ్‌ షా [క్రీ.శ 1550 - 1580 ) 


చార్మినార్‌ను కట్టించిన గోల్కోండ సుల్తాను ఎవరు ? ( మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా [క్రీ.శ . 1593. ) 
గోల్కొండ మొగలు సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనమైంది ? ( (క్రీశ 1687లో ) 
గోల్కొండను పాలించిన కుతుబ్‌ షాహి వంశంలో చివరివాడు ఎవరు ? (అబ్ధల్‌ హసన్‌ (క్రీశ 1672 - 1687 ) 
అబ్బల్‌ హసన్‌ మంత్రులెవరు ? ( అక్కన్న, మాధన్న ) 
శివాజీ సమకాలికుడైన గోల్కొండ నవాబుఎవరు? (అబ్బల్‌ హసన్‌ ) 
భద్రాచల రామదాసును బంధించిన తానీషా ఎవరు ? ( అబ్జల్‌ హసన్‌ ) 


54 


159. గోల్కొండ రాజ్య రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్‌ కు మార్చిన గోల్కొండ సుల్తాను ఎవరు ? ( మహమ్మద్‌ 


కులీకుతుబ్‌ షా) 
160. జొరంగజేబు తానీషాను ఏకోటలో బంధించెను ?( దౌలతాబాద్‌ ) 
14. మొగలు యుగం (కే.ఈ. 1526 - 1707) 
1. మొగలు సా[మాజ్య స్థాపకుడెవరు ? (బాబరు) 
2. మొగలు సా[మాజ్యం ఎప్పుడు స్థాపించబడినది ? ( (క్రీశ 1526 లో ) 
3. ఏ యుద్దము మొగల్‌ సామాజ్య స్థాపనకు దోహదము చేసినది ? (మొదటి పానిపట్టు యుద్దము) 
4. బాబరునకు విజయ పరంపరలను సాధించిపెట్టిన సైన్య విభాగమేది? (ఫిరంగి దళము ) 
5. మొదటి పానిపట్టు యుద్దము ఎవరెవరికి ఎప్పుడు జరిగింది ? (కీ.శ. 1526 లో బాబరు - ఇ[బహీంలోడీకి ) 
6. బాబరు పూర్తి పేరేమి ? ( జహీరుద్దీన్‌ మహమ్మద్‌ బాబరు ) 
7, బాబరు ఏ తెగకు చెందినవాడు ? (టర్కీ జాతికి చెందిన 'చగ్‌కాషి తెగకు ) 
8. బాబరు టర్కీభాషలో రచించిన స్వీయ చరిత్ర పేరేమి ? ( తుజక్‌ - ఇ-బాబరీ) 
9. కాల్విహ యుద్దం ఎవరెవరికి, ఎప్పుడు జరిగింది ? విజేత ఎవరు? 
( (క్రీశ 1527 మార్చి 17న బాబరు, రాణా సంగామ సింహుడు మధ్య విజేత బాబరు ) 
10. బాబరు పాలనా కాలమేది ? (క్రీ.శ. 1520 - 1530 ) 
11. బాబరు తరువాత రాజ్యమునకు వచ్చినది ఎవరు ? ( హుమాయూన్‌ ) 
12. హుమాయూన్‌ పూర్తి పేరు ఏమిటి ? ( నసీరుద్దీన్‌ మహమ్మద్‌ హుమాయూన్‌ ) 
13. చౌసా యుద్దము ఎవరెవరికి మధ్య ఎప్పుడు జరిగింది ? విజేత ఎవరు ? 
( హుమాయూన్‌, షేర్ణాల మధ్య 1539లో విజేత షేర్షా) 
14. హుమాయూన్‌ షేర్షా చేతిలో పూర్తిగా ఓడిపోయి అజ్ఞాత వాసమునకు వెళ్ళినది ఏ యుద్దము తరువాత ? (క్రీ.శ. 
1540లో జరిగిన కనూజ్‌ యుద్దం ) 
15. హుమాయూన్‌ను ఆదరించి సహకరించిన పారశీక చక్రవర్తి ఎవరు ? ( షాతమస్సు ) 
16. హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని ఎపుడు ? ఎవరినోడించి పొందినాడు ? ( క్రీ. శ, 1555 లో సికిందర్‌ షా ) 
17. హుమాయూన్‌ వ్యక్తిత్వమునందు గల విశిష్ట లక్షణమేది ? ( పట్టుదల ) 
18. అక్బరు తల్లిదండ్రులు ఎవరు ? (హుమాయూన్‌ - హమీదాబేగం ) 
19. అక్బరు ఎప్పుడు ? ఎక్కడ జన్మించాడు ? ( క్రీ.శ. 1542. అమర్‌ కోటలో) 
20. హుమాయూన్‌ పాలనా కాలమేది ? ( (క్రీశ. 1530 - 40 మరియు 1555 - 56 ) 
21. హుమాయూన్‌ తన పఠన మందిరం నుండి దిగుతూ కాలుజారి పడి మరణించింది ఎప్పుడు? ( (క్రీశ 1556 జనవరి 26) 
22. షేర్షా అసలు పేరేమిటి ? (ఫరీద్‌) 
23. అసహయశూరడై పులిని చంపినందుకు దక్షిణ బీహరు పాలకుడైన ' బహార్‌ ఖాన్‌ లోహనీ * ఫరీద్‌కు ఇచ్చిన బిరుదు ఏది? 
(షేర్‌ఖాన్‌) 
24. షేర్షా చునార్‌ దుర్గాథిపతి ఎపుడు అయినాడు ? ( (క్రీశ. 1553లో ) 
25. షేర్షా జన్మస్థలమేది ? ( నసరామ్‌ ) 
26. షేర్షా ఏ జాతీయుడు ? ( ఆపఫ్టను) 
27. ఏ యుద్దం తరువాత షేర్షా ఢిల్లీ పాలకుడైనాడు ? (కనూజ్‌ యద్ధం (క్రీ.శ. 1540 )) 
28. షేర్షా ఏకోట ముట్టడిలో మరణించాడు ? ( కలింజర్‌ ( [క్రీ.శ 1545)) 
29. (పజాభీష్టాన్ని (ప్రధానంగా చేసుకొని (పభుత్వ యంత్రాంగాన్ని నిర్మించటానికి (ప్రయత్నించిన (ప(పథమ భారతీయ ముస్లిం 


= 
చక్రవర్తి ఎవరు ? (షేర్గా) 


55 


30. 


షేర్షా తన రాజ్యాన్ని ఎన్ని సర్కారులుగా విభజించినాడు ? (47) 


. షేర్షా ప్రవేశ పెట్టిన భూమిశిస్తు విధానం ఏది ? ( రైత్వారీ పద్దతి ) 
. సర్కారును పాలించే అధికార్ల పేరేమి ? ( ప్రధాన షిక్సార్‌ , ప్రధాన మున్సిఫ్‌) 
, షేర్షా మంత్రిమండలిలోని సభ్యులెవరు ? (నలుగురువారు 1) వజీర్‌ 2) అరీజ్‌ 3) రసాలత్‌ 4) ఇన్నా) 
. షేర్షా పాలన యందు ' వజీర్‌ " అనగానెవరు ? ( ప్రధానమంత్రి ) 
. షేర్షా పాలనలోని ' అరీజ్‌ ' ఎవరు ? (రక్షణ మంత్రి ) 
. షేర్షా పాలనలోని ' రసాలత్‌ * ఎవరు ? ( విదేశాంగ మంత్రి ) 
. షేర్షా ఆస్థానంలో రాజశాసనాలను, ఉత్తర (ప్రత్యుత్తరాలను పరిశీలించే మంత్రి ఎవరు ? ( ఇన్నా) 
. ప్రభుత్వం పట్ల రైతులకు గల బాధ్యతను తెలియజేస్తూ రైతుల నుండి షేర్షా (గ్రహించిన పతాలేవి ? షేర్దా రైతులకు ఇచ్చిన 
షతాలేవి? ( కబోలియత్‌లు, పట్టాలు ) 
. షేర్షా కాలంలో తాలుకా స్థాయి పాలనా విభాగమేది ? (పరగణా ) 
. పరగణాలోని (ప్రధాన ఉద్యోగులెవరు ? (షిక్టార్‌ , మున్సిఫ్‌, పోద్దార్‌ ) 
. షేర్షా పాలనలో (గామపాలనలో (గామ పెద్దలకు సహకరించే ఉద్యోగులెవరు? (పట్వారీ - చౌకీదార్‌ - మక్టన్‌ ) 
. ఢిల్లీలోని 'పురాణఖిలా'ను నిర్మించింది ఎవరు ? ( షేర్షా) 
. పాలనా విధానంలో అక్బరుకు మార్గ దర్శకుడు ఎవరు ? ( షేర్గా) 
. అక్బర్‌ పూర్తి పేరేమి ? (జలాలుద్దీన్‌ మహమ్మద్‌ అక్బర్‌ ) 
. అక్బర్‌ పూర్తి పేరేమి ? ( జలాలుద్దీన్‌ మహమ్మద్‌ అక్బర్‌ ) 
. అక్బరు పాదుషా గా ఎప్పుడు ? ఎక్కడ ? (ప్రకటింపబడ్డాడు? ( (క్రీశ 1556 ఫిబవరి 4వ తేదిన కాల్‌నూర్‌లో ) 
. అక్బరు సంరక్షకుడు ఎవరు ? ( బైరాంఖాన్‌ ) 
. రెండవ పానిపట్టు యుద్దము ఎప్పుడు జరిగింది ? ( (క్రీశ 1556 ) 
. రెండవ పానిపట్టు యుద్దం ఎవరెవరికి జరిగింది ? విజేత ఎవరు ? ( హెయు - బైరాంఖాన్‌లకు, బైరాంఖాన్‌ ) 
. అక్పరును వీరోచితంగా ఎదిరించి అసువులు బాసిన రాజపుత వనిత ఎవరు ? (రాణీ దుర్గావతి ) 
. అక్బరుని వీరోచితంగా ఎదిరించిన రసపుత వీరుడెవరు ? ( రాణ్యాపతాప సింహుడు ) 
. అక్బరు సేనాని రాజామాన్‌సింగ్‌ రాణ్మాపతాపసింహుని న్‌ యుద్దంలో ఓడించాడు? ( హాలీ ఘాట్‌ యుద్దం 
(క్రీ.శ.1574 ) 
. అక్బరు స్థాపించిన నూతన మతమేది ? ( దిన్‌-ఇ-ఇలాహి |క్రీ.శ.1582 ) 
. అక్బరు నూతన మతాన్ని స్వీకరించిన ఒకేఒక హిందువు ఎవరు ? ( బీహారీమల్‌ 
. అక్బరు కట్టించిన పూజామందిరం పేరేమి ? ( ఇబాదత్‌ ఖానా ) 
. అక్బరు నూతన మతమునకు (ప్రధానాధికారి ఎవరు ? ( అబుల్‌ ఫజల్‌ ) 
. అక్బరు రాజ్యంలో రాష్ట్రమును ఏమందురు ? (సుబా) 
(| అక్బరు తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభబించినాడు ? (15 సుబాలుగా ) 
. అక్బరు కాలంలోని సుప్రసిద్ద పారశీక కవి ఎవరు ? ( అబుల్‌ ఫజల్‌ ) 
. అక్బరు ఆస్తాన గాయకుడు ఎవరు ? ( తాన్‌సేన్‌ ) 
. అక్బరు సమకాలీకుడయిన హిందీ రామాయణ కర్త ఎవరు ? (తులసీదాస్‌ ) 
. అక్బరు ఆస్థాన చి త్రకారులుఎవరు ? ( బసవన్‌ , దసవంత్‌ ) 
. సలీమ్‌ చిస్తీ గౌరవార్హం అక్బరు నిర్మించిన పట్టణం ఏది ? (ఫతేపూర్‌ సిక్రీ ) 


. అక్బరు నిర్మించిన కట్టడము లేవి? ( బులంద్‌ దర్వాజ - ఆగా, లాహోరు కోటలు -పంచమహల్‌, జుమామసీదు - 


దివాన్‌ ఇఖాస్‌, దివాన్‌-ఇ-ఆమ్‌, ఇబాదత్‌ ఖాన్‌ 


. అక్బరు పాలనా కాలమేది ? ( (క్రీశ 1556 - 1605 ) 


56 


66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 


74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


84. 
85. 


86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 


97. 
98. 
99. 


అక్బరు ఏ సం॥లో మరణించినాడు ? ( (క్రీశ 1605) 


అక్బరు తరువాత సింహాసన మధిష్టించిన వారెవరు ? ( జహంగీరు ) 
జహంగీరు అసలు పేరేమి ? ( సుల్తాన్‌ మహమ్మద్‌ సలీం) 
అబుల్‌ ఫజల్‌ను హత్య చేయించినది ఎవరు ? ( జహంగీరు ) 
జహంగీరు పై తిరుగుబాటు చేసిన అతని కుమారుడు ఎవరు ? (ఖు[సూ) 
జహంగీరు వ్రాసిన స్వీయ చరిత ఏమిటి ? ( తుజ్‌ - కే - జహంగీరీ ) 
జహంగీర్‌ నూర్దహానుల వివాహం ఎప్పుడు జరిగింది ? ( (కీ.శ 1611లో ) 
జహంగీర్‌ను లోబరచుకొని పారశీకయువతైన నూర్జహాను ఎన్ని సం॥లు మొగలు సామ్రాజ్యాన్ని పాలించినది ? (11 

సం॥లు |క్రీ.శ.1611-1622) 
జహంగీరు ఆస్థానానికి వచ్చిన ఇంగ్లండ్‌ రాయబారులెవరు ? (విలియం హాకిన్స్‌, సర్‌ థామస్‌రో) 
జహంగీరు ఆస్థానానికి రాయబారులను పంపిన బ్రిటీష్‌ చక్రవర్తి ఎవరు ? (మొదటి జేమ్స్‌ ) 
న్యాయగంటను ఏర్పాటు చేసిన మొగలు చక్రవర్తి ఎవరు ? ( జహంగీరు ) 
నూర్జహన్‌ తన మేనకోడలు ముంతాజ్‌ మహల్‌ని ఎవరికిచ్చి వివాహం చేసింది? ( షాజహన్‌ ) 
జహంగీరుచే నిర్మింపబడిన అక్బరు సమాధి ఎక్కడ ఉంది ? (సికిందా ) 
ఆంగ్లేయులు మొదట వర్తక కేందమును జహంగీరు అనుమతితో ఎక్కడ ఏర్పరచుకొనిరి ? (సూరత్‌లో ) 
జహంగీరు పై షాజహాన్‌ చేసిన తిరుగుబాటును అణచివేసిన మొగలు సేనాని ఎవరు ? ( మహబత్‌ ఖాన్‌ ) 
జహంగీరు ఎప్పుడు మరణించాడు ( క్రీ.శ 1627లో ) 
జహంగీరు సమాధి ఎక్కడ ఉంది ? (లాహోర్‌లో ) 
నూర్జహాను అసలు పేరేమి ? నూర్జహాను ఎవరి కుమార్తె ? 


( మెహరున్సీసా, ఖోరవాన్‌ వాస్తవ్యుడు పర్షియా మీర్జా ఘీమాస్‌బేగ్‌ కుమార్తె) 


నూర్జహాను మొదటి భర్త ఎవరు ? ( షేర్‌ ఆస్టన్‌ ) 
నూర్జహాన్‌ తన కుమార్తె అయిన లాడ్డీ బేగంను ఎవరికిచ్చి వివాహం చేసింది? ( జహంగీరు కుమారుడైన 

“పరియారు"కు) 
నూర్జహాన్‌ లాహోర్‌ వెళ్ళి తన శేష జీవితాన్ని దైవ చింతనలో గడుపుతూ ఎప్పుడు మరణించింది ? ( (క్రీశ 1645. ) 
మొగల్‌ వంశీయులలో ఎవరి కాలాన్ని స్వర్గయుగమందురు ? ( షాజహాను ) 
షాజహన్‌ మొగల్‌ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్టించినాడు ? ( (క్రీశ 1628లో) 
షాజహాన్‌ అసలు పేరేమి ? ( ఖురం) 
షాజహాన్‌ భార్య ముంతాజ్‌ మహల్‌ ఎప్పుడు మరణించింది ? ( (క్రీశ 1633 జనవరి 17 ) 
షాజహాన్‌ భార్య ముంతాద్‌ మహల్‌ జ్ఞాపకార్థం నిర్మించిన గొప్ప కట్టడం ఏది? ( తాజ్‌ మహల్‌) 
షాజహాన్‌ పై తిరుగుబాటు చేసిన దక్కను పాలకుడు ఎవరు ? ( ఖాన్‌ జహన్‌ ) 
షాజహాన్‌ అహమ్మద్‌నగర్‌ను ఎప్పుడు ఆక్రమించాడు ? ( (క్రీశ 1633లో ) 
షాజహాన్‌ కాలంలో మొగలు సామాజ్యం సందర్శించిన (ఫెంచి యా(త్రికుడెవరు ? ( బర్నియర్‌ ) 
మొగలు చక్రవర్తులలో గొప్ప నిర్మాత ఎవరు ? ( షాజహాన్‌ ) 
“భువిపై ఆనందమయ స్వర్గం అంటూ ఉంటే అది ఇదే * అని ఏ కట్టడం గోడలపై (వ్రాసి ఉంది ? 


(ఎర్రకోట భవనాలులోని రివానీఖాన్‌ కట్టడంలోని గోడలపై ) 
ఢిల్లీలోని 'జుమ్మా మసీదు ' ఆగ్రాలోని 'మోతీ మసీదు ' ను నిర్మించింది ఎవరు ? ( షాజహన్‌ ) 
మయూర సింహాసనాన్ని చేయించింది ఎవరు ? ( షాజహాన్‌ ) 
షాజహాన్‌ ఆస్థానంలోని సుప్రసిద్ద సంస్కృత పండితుడు ఎవరు ? ఆయన వ్రాసిన (గంథములేవి ? 

( జగన్నాథ పండితుడు, రసగంగాధరము, గంగాలహరి) 


57 


100. షాజహాన్‌ పెద్ద కుమారుడు “దారాయ కోల్‌” (వ్రాసిన (గంథమేది ఇ (మహా సముద సం[గ్రామం ) 


101 షాజహాన్‌ ఆస్థానంలోని చర్విత కారులు ఎవరు ? ( అబుల్‌ హమీద్‌ లాహిరీ, ఇతియత్‌ ఖాన్‌ ) 
102. షాజహాన్‌ పాలనా కాలమేది ? ( (క్రీశ 1628 - 1656 ) 
103. షాజహాన్‌ను బందీ చేసిన అతని కుమారుడు ఎవరు ? షాజహాన్‌ ఎప్పుడు మరణించాడు ? ( జారంగబేబు (క్రీశ 
1666లో ) 
104. జౌరంగజేబు మొగలు సింహాసనాన్ని ఎప్పుడు ఆ[కమించినాడు ? ( (క్రీశ 1658 లో ) 
105. జొారంగజేబు అసలు పేరు ఏమి ? (మొహిదీన్‌ మహమ ద్‌ జారంగజేబు ) 
106. భారతదేశాన్ని పూర్తిగా మొగల్‌ సామాజ్యంలోనికి తీసుకువచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు ? ( జొరంగజేబు ) 
107. జొరంగజేబుచే వధింపబడిన శిక్కుల మత గురువు ఎవరు ? (తేజ్‌ బహదూర్‌ ) 
108. హిందూ దేవాలయాలను, పాఠశాలలను ధ్వంసం చేయడానికి బౌరంగజేబు నియమించిన (ప్రత్యేకాధికారి ఎవరు ? ( 
దరోగా ) 
109. మధుర పరిసరాలలోని జాటలు జౌరంగజేబుపై ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు ? ( గోక్టా) 
110. జారంగజేబుపై తిరగుబాటును చేసిన మహరాష్ట్ర నాయకుడు ఎవరు ? ( శివాజీ ) 
111. జారంగజేబు ఎప్పుడు మరణించాడు ? ( (క్రీశ 1707లో ) 
112. బారంగజేబు పాలనా కాలమేది ? ( (క్రీ.శ.1658 - 1707) 
113. బుందేల్‌ ఖండ్‌ స్వాతంత్ర్యాన్ని (ప్రకటించి జారంగజేబును ఎదిరించిన బుందేల్‌ఖండ్‌ నాయకుడు ఎవరు? (ఛ్మతసాల్‌ 
) 
114. రాజపుత్రులు ఎవరి నాయకత్వములో జౌరంగజేబుపై తిరుగుబాటు చేశారు ? ( దుర్గాదాస్‌ ) 
115. ఎవరి మరణంతో భారతదేశంలో మొగలుల (ప్రాభవం అడుగంటుటతోపాటు మధ్యయుగం అంతరించినది ? 
(జారంగజేబు ) 
116. జారంగజేబు తరువాత మొగలు సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు ? ( బహుదూర్‌ షా (లేక) మొదటి షా ఆలం) 
117. మొగలు పాలనా విధానానికి మూల పురుషుడు ఎవరు ? ( అక్బరు ) 
118. మొగలుల పరిపాలనలో (ప్రభుత్వానికి పెద్ద ఎవరు ? (చ(క్రవర్తి ) 
119. మొగలుల (ప్రధాన మంత్రి పేరేమి ? ( వకీల్‌ ) 
120. మొగలుల సేనాపతి ఎవరు ? (మీర్‌ భక్షి) 
121. మొగలుల ఆర్టిక మంత్రి పేరేమి ? (దివాన్‌ ) 
122. మొగలుల న్యాయశాఖ మంత్రి ఎవరు? (చీఫ్‌ ఖాజీ) 
123. మొగలుల అంత:పురాధికారి ఎవరు ? (మీర్‌ సమన్‌ ) 
124. మొగలుల మతాధికారి పేరేమి ? (చీఫ్‌ సదర్‌ ) 
125. పరిపాలనలో అక్బరు ఎవరికి చోటీయలేదు ? ( ఉలేమాలకు ) 
126. మొగలుల కాలంలో డారోగా -ఇ-టాప్‌కాన్‌ అనగా ఎవరు ? ( రాజభవనం, కోటల రక్షణాధికారి ) 


127. 
128. 


129. 


130 


131 


మొగలు స్మామాజ్యంలో రాష్ట స్థాయి పాలనా విభాగం పేరేమి ? దాని పాలకుడు ఎవరు ? ( సుబా - సుబేదార్‌ ) 
మొగలు పాలనలో జిల్లా స్థాయి విభాగం ఏది ?ఈ విభాగ పాలకుడెవరు ? అతనికి ఏ ఉద్యోగులు సాయం చేస్తారు ? 
(సర్కార్‌ , పౌజుదార్‌ సహాయకులు అమల్‌ గుజార్‌, ఖజానాదార్‌ ) 

మొగలు పాలనలో తాలుకా స్థాయి పాలనా విభాగం పేరేమి ? దీని (ప్రధాన పాలకుడు ఎవరు? అతనికి తోడ్పడే ఉద్యోగులు 
ఎవరు ? ( పరగణా ( లేక ) మహల్‌ - షిక్‌దార్‌, సహాయకులు; అమత్‌ ఫొద్దార్‌, కానుంగో ) 
. మొగలుల కాలంలో (గామపాలనను నిర్వహించేవారు ఎవరు? వారికి సహయము చేసే ఉద్యోగులెవరు ? 

(గామ పంచాయతీ, మక్‌ధన్‌, పట్వారీ ) 
మొగలాయిల ర్మాష్ట్రంలో పట్టణాధికారి ఎవరు ? (కొత్వాల్‌ ) 


58 


132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 
156. 
157. 


158. 
159. 


160. 
161. 
162. 
163. 
164. 


165. 
166. 


పట్వారీ విధులేవి ? ( పంటపొలములు - శిస్తు గూర్చి లెక్కల తయారీ ) 
మక్‌దిన్‌ విధులేవి ? (శాంతి భద్రతల పరిరక్షణ ) 
అక్బరు భూమిశిస్తు విధానంలో అతనికి తోడ్పడింది ఎవరు ? ( రాజాతోడర్‌మల్‌ ) 
భూమిని కొలవటానికి అక్బరు (ప్రవేశపెట్టిన సాధనం పేరేమిటి ? (జరీత్‌ ) 
మొగలాయిలు భూమిని కొలుచుటకు ఉపయోగించు కొలత|త్రాడు ఏది? (తనబ్‌) 
మొగలాయిల కాలంలో చక్రవర్తి పోషించు సైన్యమునేమందురు ? ( స్థిర సైన్యము ) 
మొగలాయిల సైనిక విధానము ఏది ? ( మున్సబ్‌దారీ విధానము ) 
మున్సబ్‌దారీ విధానం అంటే ఏమిటి ? ( (కమ బద్దమైన అశ్వికదళ నిర్వహణ ) 
మున్సబ్‌దారులు ఎవరికి బాధ్యత కలిగి ఉంటారు? (చక్రవర్తికి ) 
అక్బరు ఆస్థాన పండితుడు అబుల్‌ ఫజల్‌ బిరుదమేది ? ( కవిరాజు ) 
అక్బరు ఆస్థానంలోని చిత్రకారుడు ఎవరు ? అతని బిరదమేది ? ( అబ్బుల్‌ సమద్‌, రమ్యలేఖిని ) 
అక్చరు ఆస్థానంలోని సుప్రసిద్ద గాయకులలో గొప్పవాడు ఎవరు ? ( తాన్‌సేన్‌ ) 
అక్బరు కాలంలో తయారుచేయబడిన పారశీక - సంస్కృత నిఘంటువు పేరేమి ? (పారశీ ప్రకాష్‌ ) 
అబుల్‌ ఫజల్‌ (వాసిన పారశీక (గంథాలేవి ? (అక్బరు నామా, దినీ అక్బరీ ) 
“హుమాయూన్‌ నామా'ను (వ్రాసింది ఎవరు? ( గుల్‌బదన్‌ బేగం ) 
'కవిరాయ'” అను బిరుదును పొందిన అక్బరు ఆస్థాన కవి ఎవరు ? (బీర్బల్‌ ) 
అక్బరు కాలం నాటి సుప్రసిద్ద హిందీకవి ఎవరు ? ( తులసీదాస్‌ ) 
ఆ(గాలోని అంధ గాయకుడు సూరదాసు రచించిన (గంథమేది ? (సూర్‌ సాగర్‌) 
తబకత్‌ - ఇ - అక్చరీ అను చరిత (గ్రంథాన్ని రచించింది ఎవరు ? ( నిజాముద్దీన్‌ అహమ్మద్‌ ) 
ఏ మొగలు చక్రవర్తి కాలంలో వాస్తు శిల్పం మహోన్నత స్థితికి చేరుకుంది ? ( షాజహాన్‌ ) 
'చి తలేఖనం' మహోన్నత స్థితికి చేరుకొన్నది ఏ మొగలు చక్రవర్తి కాలంలో? ( జహంగీర్‌ ) 
జహంగీర్‌ కాలంలో (ప్రసిద్ధి గాంచిన హిందూ చిత్రకారులు ఎవరు? (బిషన్‌ దాస్‌, మనోహర్‌, గోవర్దన్‌ ) 
షాజహాన్‌ ఆస్థానంలోని సుప్రసిద్ద గాయకుడు ఎవరు.? (లాల్‌ ఖాన్‌ ) 
ఏ మొగలు చక్రవర్తి కాలంలో లలిత కళలకు నిరాదరణ లభించింది ? ( జారంగజేబు) 
ఫతావా ఇ అలంఘీరీ అను న్యాయ శాస్త్రమును తయారు చేయించిన దెవరు ? ( జొరంగజేబు ) 
పారశీక చక్రవర్తి నాదిర్హా భారతదేశంపై ఎప్పుడు దండెత్తినాడు ? అప్పటి మొగలు చక్రవర్తి ఎవరు ? ( (క్రీశ 
1739 లో, మహమ్మద్‌ షా) 
మొగలు చక్రవర్తుల చివరి వాడెవరు? ( రెండవ బహదూర్‌ షా) 
రెండవ బహదూర్‌షా ఎప్పుడు ఎక్కడ మరణించినాడు ? ( క్రీ.శ.1862 రంగూన్‌లో, ఆంగ్లేయుల బందీగా ) 
శిక్కులు 

శిక్కు మత స్టాపకుడెవరు ? ( గురునానక్‌ ) 
నానక్‌ శిష్యులనేమందు? ( శిక్కులు ) 
శిక్కుల పుణ్య క్షేతమేది ? ( అమృతసర్‌ లోని స్వర్ష దేవాలయము ) 
శిక్కుల పవ్మిత (గ్రంథమేది ? (' ఆదిగంధథ్‌ ' లేక [గంథ సాహెబా .) 
గురునానక్‌ ఏ మొగలు చక్రవర్తి సమకాలికుడు ? ఆయన జీవిత చరిత్రను వ్రాసిన శిక్కు గురువెవరు ? (బాబరు, 
గురుఅంగదుడు ) 

గురు నానక్‌ ఎప్పుడు ? ఎక్కడ జన్మించినాడు ? ( (క్రీ.శ 1469లో పంజాబులోని తల్వెండి (గామములో ) 


శిక్కుల పుణ్యక్షేత్రమైన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయ నిర్మాణాన్ని అమృత సరస్సును [తవ్వించిన శిక్కు గురువు ఎవరు 
(గురు రామదాస్‌ ) 


59 


167. 
168. 
169. 
170. 


171. 


172. 
173. 
174. 
175. 


176 


177. 


178. 
179. 
180. 


181. 


182. 
183. 
184. 


185. 
186. 
187. 
188. 
189. 
190. 


191. 


192. 
193. 
194. 
195. 
196. 
197. 
198. 
199. 
200. 
201. 


'ఆధిగంధో - శిక్కు మత (గ్రంథాన్ని [వ్రాసిన శిక్కు గురువు ఎవరు ? (గురు అర్జున్‌ సింగ్‌ ) 
శిక్కుల [ప్రథమ పాలకుడైన శిక్కు గురువు ఎవరు ? (గురు అర్జున్‌ సింగ్‌ ) 
గురు అర్జున్‌ సింగ్‌ ను మొగలు ఆస్థానంలో వధించిన చక్రవర్తి ఎవరు? ( జహంగీర్‌ ) 
రాజలాంచనాలతో గురుపీఠాన్ని అలంకరించిన శిక్కుగురువు ఎవరు ? (గురు హర గోవింద సింగ్‌ ) 
శిక్కులను యుద్ద వీరులుగా మార్చిన శిక్కు గురువు ఎవరు ? ( గురు హరగోవింద సింగ్‌ ) 
జౌరంగజేబుచే వధింపబడిన శిక్కు గురువు ఎవరు ? (తేజ్‌ బహదూర్‌ ) 
శిక్కు మత గురువులలో చివరి వాడుఎవరు ? (గురు గోవింద సింగ్‌) 
'ఖల్ఫా' అనే శిక్కు సైన్యాన్ని నిర్మించిన శిక్కు గురువు ఎవరు ? (గురు గోవింద సింగ్‌ ) 
ఖల్ఫాలో చేరిన శిక్కులనేమంటారు ? ఇందులో చేరిన శిక్కులు ధరించ వలసిన పంచ కి కారములేవి ? 

(సింగ్‌, కంఘీ (దువ్వెన), కబ్‌(పొట్టిలాగు),కర్డ్‌ ( చాకు), కేశ ( జుట్టు), కృపాల్‌ ( ఖడ్గము ) 
గురుగోవింద సింగ్‌ తరువాత శిక్కులకు నాయకత్వం వహించినది ఎవరు? ( బందా బహదూర్‌ ) 
బందా మరణం పిమ్మట ఏర్పడిన శిక్కులలోని చీలికలు ఏవి ? (బందాఖాల్చా, తాత్‌ ఖల్సా) 

మహార్మాషులు 
స్వతంత్ర మహారాష్ట రాజ్య నిర్మాత ఎవరు ? (శివాజీ ) 
శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎవరు? ( సమర్థ రామదాసు ) 
శివాజీ తల్లిదం[డులు ఎవరు? శివాజీ ఎప్పుడు ఎక్కడ జన్మించాడు ? 


( జిజియాబాయి, షాజీ భాన్సే (క్రీశ 1630లో శివనేర్‌ దుర్గంలో) 


శివాజీకి యుద్ద విద్యలను నేర్పించిన గురువు ఎవరు ? ( దాదాజీ ఖాండదేవ్‌ ) 
శివాజీ ఆక్రమించిన మొదటి దుర్గము ఏది ? (తోరణ దుర్గం (క్రీ.శ1646 ) 
శివాజీ స్వాతంత్యమును ఎప్పుడు ప్రకటించెను ? ( కీ.శ. 1653లో ) 


శివాజీని అణచడానికి ఎవరెవరు ఏఏ సేనానులను పంపినారు ? 
( బీజపూర్‌ సుల్తాన్‌ - అఫ్‌జర్‌ఖాన్‌, బౌరంగజేబు - షయిస్తాఖాన్‌ ) 


శివాజీకి చెందిన కొండ నాగిరి దుర్గాన్ని పట్టుకొనుటలో విఫలుడయిన మొగలు సేనాని ఎవరు? ( జస్వంతసింగు ) 
(క్రీశ 1665 లో మొగలు సేనాని రాజా జయసింగ్‌ తో శివాజీ చేసుకున్న సంధి ఏది ? ( పురందర సంధి ) 
శివాజీకి గల బిరుదేమి ? శివాజీ స్థాపించిన స్వతం[త రాజ్యం పేరేమిటి? ( చఛ్మతపతి, స్వరాజ్యం ) 
శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ( (క్రీశ 1674 జూన్‌ 16, రాయగఢ్‌లో ) 
శివాబీ స్వరాజ్యానికి రాజధాని ఏది ? (రాయగఢ్‌ ) 
శివాబీ ఇలవేలుపు ఎవరు? ( తుల్టా భవానీ దేవి ) 
శివాజీ ఏ కోటను జలదుర్గంగా మార్చాడు ? ( సదాసివఘడ్‌ ) 
మొట్టమొదట మనదేశంలో జాతీయ (ప్రభుత్వ స్థాపన చేసినది ? ( శివాజీ ) 
శివాజీ ఎప్పుడు మరణించాడు ( (క్రీశ 1680లో ) 
ఆధునిక మహారాష్ట జాతి నిర్మాత ఎవరు ? (శివాజీ ) 
శివాజీ మంత్రి మండలి పేరు ఏమిటి ? (అష్ట ప్రధానులు ) 
శివాజీ రాజ్యంలో (ప్రధాన మంత్రి నేమందురు ? (పీష్వా ) 
శివాజీ అష్ట్రప్రధానులు ఎవరు? ( షీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సేనాపతి, పండిత రావ్‌, సుమంత, న్యాయాధీశ) 

శివాజీ కాలంలో సర్‌కాబత్‌ అనగా నెవరు ? (అశ్చదళాధిపతి ) 
శివాబీ రాజ్యంలో ర్యాష్ట్రాలెన్ని ? ర్యాష్ట పాలనాధికారి ఎవరు ? (నాలుగు, ర్యాష్ట్రాధిపతి ) 
పొరుగు రాజ్యాల నుండి శివాజీ వసూలు చేసిన పన్నులేవి ? (చౌత్‌, సర్టేశ్‌ ముఖి) 
ఎవరి అనుమతితో (ఫెంచివారు పాంఢిచేరిలో వర్తకం చేసుకొనుటకు అధికారము సంపాదించారు ? ( శివాజీ) 


60 


203. శివాజీ కాలం నాటి మొగలు చక్రవర్తి ఎవరు ? ( జొరంగజేబు ) 


204. శివాజీ నిర్మించిన కోటల సంఖ్య ఎంత ? (280) 
205. శివాజీ అనంతరం మహార్శాష్ట సింహాసనం అధిష్టించిన వారు ఎవరు . ? ( శంభూజీ 1680 ) 
206. శంభూజీ ఎప్పుడు ఎవరిచే చంపబడ్డాడు ? ( (క్రీ.శ 1689లో బౌరంగజేబుచే ) 
207. శంభూజీ తరువాత మహారాష్ట పాలకుడెవరు ? ( రాజారాం 1689 ) 
208. రాజారాం భార్య ఎవరు ? (తారాబాయి ) 
209. రాజారాం ఎప్పుడు, ఎక్కడ మరణించాడు ? ( (కీ.శ 1700 మార్చి 12న సింహఘడ్‌ దుర్గంలో ) 
210. రాజారాం అనంతరం మహారాష్టులకు నాయకత్వం వహించిన మహిళ ఎవరు ? (తారాబాయి ) 
211. శివాజీ అనంతరం విచ్చిన్నమైన మహారా[ష్ట సా[మాజ్యాన్ని పునరుద్ధరించింది ఎవరు ? ( పీష్యాలు ) 
212. పీష్యాలలో మొదటివాడు ఎవరు? (బాలాజీ విశ్వనాథ్‌ ( 1713 - 1720 ) 
213. మహార్మాష్ట్ర స్మామాజ్యానికి రెండవ వ్యవస్థాపకుడు ఎవరు? ( బాలాజీ విశ్వనాథ్‌ ) 


214. ' హింధూ పద్‌ పద్‌ షాహీ ' ఆదర్శంగా గల పీష్వా మరియు బాలాజీ విశ్వనాథ్‌ తరువాత మహారాష్ట నేలిని పీష్వా ఎవరు? 

( బాబీరావు 1720 - 1740 ) 

215. హిందూ పద్‌ పద్‌ షాహీ అంటే ఏమిటి ? ( అఖిల భారత హిందూ సా([మాజ్యం ) 

216. బాబీరావు తరువాత పీషా ఎవరు ? ( బాలాజీ బాజీరావు 1746 - 1761) 

217. మూడవ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ? అప్పటి పీష్వా ఎవరు?( కీ.శ. 1761 జనవరి 14న, బాలాజీ బాజీరావు) 
218. మూడవ పానిపట్టు యుద్దం ఎవరెవరికి జరిగింది ? 

(ఆఫ్ట్‌ను రాజైన అహమ్మద్‌ షా అబ్బాలీకి మొగలు చక్రవర్తి రెండవ షా ఆలం రక్షణ బాధ్యత తీసుకున్న మహారా(ష్టులకు) 


219. మూడవ పానిపట్టు యుద్ద విజేత ఎవరు? ( అహ్మద్‌షా అబ్దాలీ ) 

220. ఏ యుద్దంలో మహారాష్ట్రల 'హిందూ పదపద్‌ షాహీ ' ఆశయం నేలకూలింది ? ( మూడవ పానిపట్టు యుద్దం ) 

221. మూడవ పానిపట్టు యుద్దంలో మహారాష్ట్ర సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు ? ( సదాశివరావు ) 

222. మూడవ పానిపట్టు యుద్దంలో పాల్గొన్న జాట్‌ నాయకుడు ఎవరు ? (సూరజ్‌ మల్‌) 

223. మూడవ పానిపట్టు యుద్దంలో మహారా(ష్టులు ఓడిపోవుటకు కారణము ఏమి ? ( గెరిల్లా యుద్ద రీతులను 

అనుసరించకపోవటం) 

224. బాలాజీబాజీరావు లేదా నానా సాహెబు ఎపుడు మరణించాడు ? ( (క్రీ.శ.1761లో ) 
225. బాలాజీ బాజీరావు తరువాత అధికారములోనికి వచ్చిన వారు ఎవరు? ( మాధవరావు ) 


15. యూరోపియన్ల రాక - ఆంగ్ల రాజ్వ స్థాపన 


కే.ఈ. 1707 -1856 


© 

1. ఆటోమాన్‌ టర్క్‌లు కాన్‌స్టాంటినోపుల్‌ను ఎప్పుడు ఆక్రమించారు? (|కీ.శ.1453లో ) 
2. భారతదేశానికి నూతన సముద్ర మార్గమును కనిపెట్టిన పోర్చుగీసు నావికుడు ఎవరు? (వాస్కోడిగామా ) 
3. వాస్కోడిగామా కాలికట్‌కు ఎప్పుడు చేరాడు ? (కీ.శ. 1498 లో) 
4. వాస్కోడిగామా సందర్శించిన కాలికట్‌ రాజు ఎవరు ? ( జమోరిన్‌ ) 
5. భారత దేశానికి వర్తకానికి వచ్చిన తొలి యూరోపియన్లు ఎవరు? వారు ఏ దేశస్థులు ? (పోర్చుగీసువారు, పోర్చుగల్‌ ) 
6. పోర్చుగీస్‌ వారి మొదటి స్టావరాలేవి ? (కాలికట్‌, కొచ్చిన్‌, కన్ననూర్‌ ) 
7. ఇండియాలోని పోర్చుగీస్‌ స్థావరాలకు మొదటి గవర్నరు ఎవరు? ( ఆల్‌మీడా ) 
8. పోర్చుగీస్‌ వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ఆల్‌మీడా అనుసరించిన విధానానికేమని పేరు ? (బ్బూవాటర్‌ పాలసీ ) 
9. పోర్చుగీసు వారికి శతువులు ఎవరు? (మొగలు చక్రవర్తులు, మహారాష్షులు, బహమనీ సుల్తానులు ) 


10. పోర్చుగీసు వారికి వర్తకంలో మొదటి పోటీదారులు ఎవరు ? ( అరబ్బులు ) 


61 


1. 


12. 
13. 
14. 
15. 
16. 


17. 
18. 
19. 
20. 
21. 
22. 


23. 
24. 
25. 
26. 


27. 
28. 
29, 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


43. 
44. 
45. 


ఇండియాలో రెండో పోర్చుగీస్‌ గవర్నర్‌ ఎవరు ? ( అప్పాన్‌ - సో- డి-ఆల్పూక్షర్క్‌ ) 


ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామాజ్య నిర్మాత ఎవరు ? ( అల్వ్పూక్షర్క్‌ ) 
ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామాజ్యానికి రాజధాని ఏది ? (గోవా) 
ఇండియాకు మొట్టమొదటగా వచ్చి చిట్టచివరిగా వెళ్ళిన ఐరోపావారు ఎవరు? (పోర్చుగీసువారు ) 
డచ్చివారు ఐరోపాలో ఏ దేశస్థులు ? ( హాలెండ్‌ ) 
భారతదేశంలోనూ, తూర్పు ఇండియా దీవులలోనూ వర్తకం (ప్రారంభించిన డచ్చి సంఘం పేరేమిటి ? ( 

యునైటెడ్‌ఈస్టిండియా కంపెనీ ) 
యునైటెడ్‌ ఈస్టిండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడినది? ( క్రీశ 1602 ) 
డచ్చివారి భారతదేశ స్థావరములకు కేంద్రము లేవి ? ( పులికాట్‌, సూరత్‌, నాగపట్టణం ) 
ఇండియాలో పోర్చుగీస్‌ల అధికారాన్ని విచ్చిన్నం చేసిన వారెవరు? (డచ్చివారు ) 
డచ్చివారు అంబాయిన్‌ హత్యలు జరిపినదెప్పుడు ? (క్రీ.శ. 1623లో ) 
ఇంగ్లీష్‌ తూర్పు ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడినది ? ( క్రీశ 1600 ) 


ఆంగ్లేయులు భారతదేశంలో తమ మొట్టమొదటి వర్తక కేందాన్ని ఎక్కడ ఎప్పుడు స్థాపించారు? (క్రీ.శ. 1613లో సూరత్‌ 
వద్ద) 

(కీ.శ 1615లో ఇంగ్లండు రాజైన మొదటి జేమ్స్‌ జహంగీర్‌ కొలువుకు ఎవరిని రాయబారిగా పంపాడు? (సర్‌ థామస్‌రో ) 
దక్షిణ ఇండియాలో ఇంగ్లీషువారు తమ మొదటి ఫ్యాక్టరీని ఎప్పుడు ఎక్కడ నెలకొల్పారు ? ( 1611లో, మచిలీపట్టణంలో) 


మద్రాసులోని సెయింట్‌ జార్జి కోటను ఆంగ్లేయులు ఎప్పుడు నిర్మించారు? ( (క్రీ.శ.1641 లో). 
(క్రీశ 1639లో ప్రాన్సిస్‌డే అనే ఆంగ్ల ఉద్యోగి ఎవరి వద్ద నుండి మద్రాసును అద్దెకు తీసుకున్నాడు ? ( 

చంద్రగిరి పాలకుడైన శ్రీరంగరాయలు ) 
1661లో పోర్చుగీసువారు బొంబాయిని ఎవరికి అరణంగా ఇచ్చారు? (రెండవ చార్లెస్‌ కు ) 
1687లో సూరత్‌కు బదులు ఏది ఇంగ్లీషు వారి వర్తక కేంద్రమయ్యింది ? (బొంబాయి ) 
కలకత్తాలోని సెయింట్‌ విలియం కోటను ఆంగ్లేయులు ఎప్పుడు నిర్మించారు? ( క్రీ.శ. 1699లో) 
(ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ ఎప్పుడు స్థాపితమయ్యింది ? ( (క్రీ.శ.1664లో ) 
(ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ (ప్రారంభించినదెవరు? ( 14వ లూయీ మంత్రి కోల్‌ బర్ట్‌ ) 
1666లో జొరంగజేబు ఫర్మానాను పొందిన వారెవరు ? ( ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీవారు ) 
వర్తకం కోసం భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వారు ఎవరు ? ( ఫ్రెంచివారు ) 
భారతదేశంలో (ఫ్రెంచివారు మొట్టమొదటి వర్తక కేంద్రం ఎక్కడ స్థాపించారు? (పూరత్‌ క్రీ.శ. 1668 ) 
ఇండియాలోని (ఫ్రెంచి వలసలకు (ప్రధాన కేంద్రం ఏది ? ( పాండిచేరి ) 
(ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీవారు రక్షణ కోసం నిర్మించికొన్న కోట ఏది? ( పోర్టు లూయీ కోట) 
(ఫ్రెంచి గవర్నర్లలో (ప్రసిద్ధి పొందినవారు ఎవరు ? ( ప్రాన్సిస్‌ మార్టిన్‌, లేనాయర్‌,డ్యూమాస్‌, డూప్డే ) 
డూప్టే ఎవరు ? ((ఫెంచి డైరెక్టర్‌ కుమారుడు ) 
కోరమండల్‌ తీరమునకు ఐరోపా వారు పెట్టిన పేరేమి ? (కర్ణాటక ) 
మొదటి కర్ణాటక యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? (క్రీశ 1796 - 48 మధ్య ఆంగ్లేయులకు (ఫైంచి వారికి) 
మొదటి కర్ణాటక యుద్దం సమయంలో కర్ణాటక నవాబు ఎవరు? ( అన్వరుద్దీన్‌ ) 


(ఫ్రెంచి గవర్నరైన డూస్లే కర్ణాటక నవాబుసైన్యాన్ని ఏ యుద్దంలో ఓడించాడు? 

( (క్రీశ 1746లో జరిగిన శాంథామ్‌ లేదా అటమార్‌ యుద్దంలో ) 
మొదటి కర్ణాటక యుద్దం ఎప్పుడు ఎలా ఆగింది ? ( (క్రీశ 1748లో ఆక్సులా - షాపెల్‌ సంధివల్ల ) 
రెండవ కర్ణాటక యుద్దం ఎప్పుడు, ఎవరెవరి మధ్య జరిగింది ? (క్రీశ 1749 - 54 మధ్య, ఆంగ్లేయులకు - (ఫ్రెంచి వారికి 
రెండవ కర్ణాటక యుద్దమునకు (ప్రధాన కారణమేమిటి ? (దక్కను వారసత్వ తగాదాలు ) 


62 


46. 
47. 
48. 
49. 
50. 
51. 


52. 


53. 


54. 
55. 


56. 
57. 
55. 
59. 
60. 
61. 
62. 


63. 
64. 


65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 


72. 
73. 


రెండవ కర్ణాటక యుద్దంలో ఫ్రెంచి వారు ఎవరి పక్షం వహించారు ? ( ముజఫర్‌ జంగ్‌ - చందాసాహెబ్‌ పక్షం ) 

రెండవ కర్ణాటక యుద్దంలో ఆంగ్లేయులు ఎవరి పక్షం వహించారు ? (నాజర్‌ జంగ్‌ - మహమ్మదాలీ ) 

రెండవ కర్ణాటక యుద్ద సమయంలో (ఫ్రెంచి గవర్నరు ఎవరు ? (డూప్లే) 

రెందవ కర్ణాటక యుద్దసమయంలో (ఫ్రెంచి ఇంగ్లీష్‌ గవర్నర్లు ఎవరు ? ( ప్లాయరు - సౌండర్స్‌ ) 
ac) ఠా ౮ ౧ Ca 

మొదటి కర్ణాటక యుద్ద ప్రధాన ఫలితమేది ? ( భారతీయ సైనిక బలహీనత బహిర్గతమయినది) 

రెండవ కర్ణాటక యుద్ద (ప్రధాన ఫలితమేది ? 


(దక్కనులో ఆంగేయులు (ప్రాబల్యం వృద్ది చెందింది , (ఫ్రెంచి (ప్రాబల్యం క్షీణించింది ) 
మూడవ కర్ణాటక యుద్ద ఎప్పుడు జరిగింది ? మూడవ కర్ణాటక యుద్దానికి (ప్రధాన కారణమేది ? ( క్రీ.శ, 1756 - సం। 
- 63 సం॥ల మధ్య , ఐరోపాలోజరిగిన సప్తవర్ష సం|గామం ) 

మూడవ కర్ణాటక యుద్ద సమయంలో (పెంచి, ఇంగ్లీషు గవర్నర్లు ఎవరు? 

( కౌంట్‌-జ-లాలీ - ఫ్రెంచి, రాబర్జు క్లైన్‌ - ఇంగ్లీషు) 
మూడవ కర్ణాటక యుద్ద [ప్రధాన ఫలితమేది ? ( ఆంగ్లరాజ్య స్థాపన -ఫెంచి పరాజయం ) 
(క్రీశ 1760లో జరిగిన వందవాసి యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ? విజేత ఎవరు? 

( (ఫ్రెంచి, ఆంగ్రేయులకు మధ్య, విజేతలు - ఆంగ్రేయులు) 


భారతదేశంలో బ్రిటీష్‌ సా[మాజ్యానికి పునాదులు వేసిన వాడెవరు? ( రాబర్ట్‌ క్లైన్‌ ) 
“ఆర్యాట వీరుడ ' నే బిరుదెవరికి గలదు ? (రాబర్ట్‌ క్రైన్‌ ) 
రాబర్ట్‌ క్లైన్‌ ఫ్రెంచి వారి పై సాధించిన మొట్టమొదటి విజయమేది ? (ఆర్కాటు ముట్టడి (క్రీ.శ. 1752 ) 
ప్లాసీ, యుద్దం ఎప్పుడు, ఎవరెవరి మధ్య జరిగింది?( (క్రీశ. 1757లో, బెంగాలు నవాబైన సిరాజ్‌ ఉద్దాలాకు, ఆంగ్లేయులకు) 
ప్పాసీ విజేత బిరుదెవరికి గలదు? (రాబర్ట్‌ క్రైవ్‌ ) 
పాసీ యుదానంతరం బెంగాలు గవర్నరెవరు ? ( రాబర్‌ కెన్‌) 
౧ డు లం 
ఇండియాలో డచ్చివారి [ప్రాబల్యం నశించటానికి (ప్రధాన కారణమేమి ? 


( (క్రీశ 1759లో రాబర్ట్‌ క్రైన్‌చే చిన్సరా ఆక్రమణ ) 
బక్సార్‌ యుద్దం ఎప్పుడు జరిగింది ? ( (క్రీ.శ.1769 అక్టోబర్‌ 22న ) 
బక్సార్‌ యుద్దం ఎవరెవరికి మధ్య జరిగింది ? విజేత ఎవరు ? 

(మీర్‌ ఖాసిం, ఘజా ఉద్దౌలా, రెండవ షాఆలం కూటమికి, ఆంగ్లేయులకు విజేతలు -ఆంగ్లేయులు ) 
బక్సార్‌ యుద్దంలో ఆంగ్లేయుల విజయానికి కారణమైన ఆంగ్లసీనాని ఎవరు? (మేజర్‌ మృనో ) 
అలహాబాద్‌ సంధి ఎవరెవరికి, ఎప్పుడు జరిగింది ? ( క్రీ.శ. 1765లో రాబర్ట్‌ క్లైన్‌ రెండో షా ఆలంకు ) 
బెంగాలులో ద్వంద్వ పాలన ఎప్పటి నుండి మొదలైంది ? (అలహబాద్‌ సంధి తర్వాత నుండి ) 
అలహాబాద్‌ సంధి (పకారం కంపెనీ ఏమి సంపాదించింది ? ( బెంగాల్‌, బీహర్‌, ఒరిస్సాల పై దీవానీ అధికారం ) 
రెవిన్యూ అధికారం వేరుగా, (ప్రభుత్వ పాలన నిర్వహించే అధికారం వేరుగా ఉండేదానినేమంటారు ? (ద్వంద్వపాలన) 
(బిటీష్‌ కంపెనీవారు స్థానిక ఉద్యోగులకు ఇచ్చే లైసెన్స్‌నేమందురు ? (దస్తక్‌ ) 
ఇండియా లో యుద్దాలలో మరణించినా లేక అంగవైకల్యం పొందిన బ్రిటీష్‌ సైనికుల సహాయార్ధం ఏర్పరచిన నిధి ఏది ? ( 

కైవు నిధి) 
ఇండియాలో మొదటి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? (వారన్‌ హేస్టింగ్స్‌ ( 1774 - 1785) 
ఇండియాలో సివిల్‌ పాలనా విధానానికి పునాదులు వేసిన మొదటి గవర్నరు జనరల్‌ ఎవరు? ( వారన్‌ హేస్టింగ్స్‌ ) 


74. హేస్టింగ్‌ కాలంలో హిందూ ధర్మ శాస్త్రాన్ని “సంక్షిప్త హిందూ ధర్మ శాస్త్రం ' పేరు తో ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు 


75. 


2 (హాల్‌ హెడ్‌ ) 
రాబర్ట్‌ క్రైన్‌ నెలకోల్సిన ద్వంద్వ [ప్రభుత్వాన్ని రద్దు చేసినది ఎవరు? (వారన్‌ హేస్టింగ్స్‌ ) 


63 


76. 


77. 
78. 
79. 


80. 
81. 


82. 


83. 


84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 


96. 
97. 


98. 
99. 
100 


భారతీయ సంస్కృతి పరిరక్షణకు వారన్‌ హేస్టింగ్స్‌ స్థాపించిన “ ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాలు” అధ్యక్షుడు ఎవరు ? 
(సర్‌ విలియం జాన్స్‌) 


వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో జరిగిన (ప్రధాన యుద్దమేది ? ( మందటి మహారాష్ట యుద్దం ) 
వారన్‌ హేస్టింగ్స్‌ (ప్రవేశపెట్టిన సంస్కరణలేవి ? ( రెవిన్యూ న్యాయ సంస్కరణలు ) 
(2) యు 


మొదటి మహార్మాష్ట్ర యుద్ద ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 

(కీ.శ. 1778 - 82 మధ్య నానాఫట్నవీస్‌ నాయకత్వలోని మహారాష్ట కూటమికి, ఆంగ్లేయులకు) 
మొదటి మహారా(ష్ట యుద్దం ఏ సంధితో ముగిసింది . ( సాల్ఫే సంధి ) 
మొదటి మైసూరు యుద్ద ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? 

( క్రీశ 1767 - 69 మధ్య, మైసూరు నవాబు హైదరాలీకు, ఆంగ్లేయులకు మధ్య ) 
రెండవ మైసూరు యుద్దం ఎప్పుడు ,ఎవరెవరికి జరిగింది ? ఆ సమయంలో బిటీష్‌ గవర్నరు జనరల్‌ ఎవరు ? 
( క్రీ.శ. 1780 - 84 మధ్య, వారన్‌ హేస్టింగ్‌) 
మూడవ మైసూర్‌ యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి మధ్య జరిగింది ? 
( క్రీ.శ. 1790లో టిప్పు సుల్తానుకు - ఆంగ్లేయులకు మధ్య ) 


నాల్గవ మైసూర్‌ యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? (టిప్పు సుల్తాన్‌ ఆంగ్లేయులకు , క్రీ.శ. 1799 లో ) 
మొదటి మైసూర్‌ యుద్ద ఏ సంధితో ముగిసింది ? (మదాసు సంధి ) 
రెండవ మైసూర్‌ యుద్ధ ఏ సంధితో ముగిసింది ? ( మంగుళూరు సంధి ) 
మూడవ మైసూర్‌ యుద్దం ఏ సంధితో ముగిసింది ? ( శ్రీరంగ పట్టణ సంధి ) 
ఇండియాలో పోలీసు శాఖకు పునాదులు వేసింది ఎవరు ? ( కారన్‌ వాలీస్‌ ) 
సైన్య సహకార పద్దతిని (ప్రవేశ పెట్టిన |బిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( వెల్లస్లీ ) 
యా ఠా స్‌ C307 
సైన్య సహకార పద్దతికి అంగీకరించిన మొదటి స్వదేశీరాజు ఎవరు ? ( హైదరాబాద్‌ నిజామ్‌ ) 
వెల్లస్లీ కాలంలో జరిగిన యుదాలేవి ? (నాల్గవ మైసూరు యుద్ధం, రెండవ మహార్మాష్ట యుద్దం ) 
౧౧ ఠా vw కా ఠా (s) 
భారతదేశంలోని బ్రిటీష్‌ రాజ్యాన్ని బిటీఫ్‌ సా[మాజ్యంగా మార్చింది ఎవరు? (వెల్లస్లీ ) 
“ wt 5 
మద్రాసు ప్రెసిడెన్సీ నిర్మాత ఎవరు ? ( వెల్లస్త ) 
కలకత్తాలోని ఫోర్టు విలియం కళాశాలను స్థాపించింది ఎవరు ? (వెల్లస్లీ ) 


రెండవ మహారాష్ట యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? విజేతలు ఎవరు ? ( (క్రీశ. 1802 - 1805 లోసింథియా, 
భాణ్‌స్టీలలో కూడిన మహారాష్ట్ర కూటమికి - ఆంగ్లేయులకు ) 
రెండవ మహార్మాష్ట్ర యుద్దము తరువాత జరిగిన సంధి ఏది ? (బేసిన్‌ సంధి) 
మూడవ మహరా(ష్ట్ర యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 
( (కీ.శ 1818లో మహార్మాష్ట నాయకులైన పీష్వా బాజీరావు, అప్పారావు హోల్కారులకూ, ఆంగ్రేయులకూ మధ్య 


పీషా పదవిని రద్దు చేసినదెవరు ? (హేస్టింగ్స్‌ ప్రభువు ) 
“సామంత సంబంధ నిరోధ విధానమును (ప్రవేశ పెట్టినది ఎవరు ? ( మార్యస్‌ ఆఫ్‌ హేస్టింగ్స్‌ ) 
. 1775 - 1818 మధ్య ఆంగ్లేయులకు, మహారాషులకు మధ్య ఎన్ని యుద్దాలు జరిగినాయి ? (3) 


101. నేపాల్‌ యుద్దం లేక గూర్భా యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 


102. 
103. 
104. 
105. 


106 


(క్రీశ1814 - 16లో పృధ్వీ నారాయణ నాయకత్వంలోని గూర్భాలకు - ఆంగ్రేయులకు ) 


సగాలీ సంధి ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? ( [క్రీ.శ 1816లో ఆంగ్లేయులకు గూర్భాలకు మధ్య ) 
పిండారులనే దారి దోపిడి దొంగల నణచిన గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( మార్య్వస్‌ ఆఫ్‌ హేస్టింగ్స్‌) 
పఠానుల బెడద నుండి భారత దేశాన్ని రక్షించింది ఎవరు? ( హేస్టింగ్స్‌ ) 
ధగ్గులను దారి దోపిడి దోంగలను అణచింది ఎవరు? ( విలియం బెంటింక్‌ ) 
. బిటీష్‌ సామ్రాజ్యానికి స్వదేశీ సంస్థానాలు చేర్చి స్మామాజ్య విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వాడెవరు ? ( డల్హౌసీ ) 


64 


107. 
108. 
109. 


110. 


11. 


112. 
113. 


డల్లొసీ (ప్రవేశపెట్టిన సిద్దాంతమేది ? (రాజ్య సం[క్రమణ సిద్దాంతం ) 
భారత దేశంలో తంతి తపాలా పద్దతి, ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో (పవేశపెట్టబడినది ? (డల్లొసి) 
భారత దేశంలో మొదటి రైలు మార్గం ఎప్పుడు ? ఎక్కడ నుండి ఎక్కడకు ఎవరి కాలంలో వేయబడింది ? 

( క్రీ.శ 1853 లో బోంబాయి నుండి థానాకు డల్హౌసీ కాలంలో ) 
బొంబాయి, మదాసు రాష్ట్రాలలో రైత్వారీ పద్దతిని (ప్రవేశపెట్టింది ఎవరు? (మార్వ్వస్‌ ఆఫ్‌ హేస్టింగ్స్‌ ) 
భారత దేశంలో ఆంగ్లభాష రాజభాష ఎప్పుడు అయినది ? ఎవరు చేశారు ? (క్రీ.శ. 1835 మార్చి 7 విలియం బెంటింక్‌ ) 
సతీసహగమనమును ఎవరు, ఎప్పుడు నిషేధించిరి ? ( (క్రీశ 1829లో విలియం బెంటింక్‌ ) 
ఏ బ్రిటీష్‌ గవర్నరు జనరల్‌ కాలంలో ఇంగ్లండు, ఇండియాల మధ్య (ప్రప్రధమంగా పొగ ఓడలు ప్రవేశపెట్టబడినవి? 

(విలియం బెంటింక్‌) 


114. సతీ సహగమన నిషేధం (ప్రవేశపెట్టటంలో బెంటింక్‌కు సహకరించిన భారతీయుడు ఎవరు? (రాజా రామమోహన రాయ్‌) 
115. భారతదేశంలో ఆంగ్లభాషను (ప్రవేశపెట్టటానికి విలియం బెంటింక్‌కు సహకరించిన ఆంగ్రేయుడు ఎవరు?(లార్డ్‌ మెకాలే) 
116. బొంబాయి, కలకత్తా, మద్రాసు విశ్వ విద్యాలయాలు ఎవరి కాలంలో స్థాపించబడినవి ? ( డల్హౌసీ ) 
117. * రాజస్తాన్‌ కథావళి” రచించింది ఎవరు ? ( కర్నల్‌ టాడ్‌) 
118. 'మధ్య ఇండియా గాథలు ' రచించింది ఎవరు ? ( మాల్కామ్‌ ) 
119. శిక్కులకు జాతీయ రాజ్యం నిర్మించి పంజాబు సింహంగా పేరుపొందింది ఎవరు ? (రంజిత్‌ సింగ్‌ ) 
120. రెగ్యులేటింగ్‌ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ? (కీ.శ 1773) 
121. రెగ్యులేటింగ్‌ చట్టం [ప్రాముఖ్యత ఏమిటి ? ( కంపెనీ రాజ్యం (క్రమబద్దం చేయబడింది ) 
122. పిట్‌ ఇండియా చట్టం ఎప్పుడు చేయబడింది ? (కీ.శ. 1784లో ) 
123. చార్జర్‌ చట్టము లెన్ని ? అవి ఏ సంవత్సరాలలో చేయబడినవి ? ( నాలుగు 1793, 1813, 1833,1853 ) 
124. మొదటి శిక్కు యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 

( క్రీ.శ. 1845లో లాల్‌ సింగ్‌, తేజ్‌ సింగ్‌ నాయకత్వంలోని శిక్కులకు, ఆంగ్లేయులకు ) 
125. మొదటి శిక్కు యుద్ద సమయంలో బిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( హార్దింజ్‌ ) 
126. రెండవ శిక్కు యుద్దం ఎప్పుడు,ఎవరెవరి మధ్య జరిగింది ? ( క్రీ.శ. 1849 లో శిక్కులకు, ఆంగ్లేయులకు ) 
127 రెండవ శిక్కు యుద్ద సమయంలో బిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( డల్తౌసీ ) 
128. మొదటి ఆష్ట న్‌ యద్ద ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 


129. 


130. 
131. 


132. 
133. 


134. 


( క్రీ.శ. 1838 - 42 మధ్య, ఆస్టన్‌ రాజైన దోస్త్‌ మహ్మద్‌కు - ఆంగ్లేయులకు ) 

రెండవ ఆస్టన్‌ యుద్దం ఎప్పుడు , ఎవరెవరికి జరిగింది ? 

( క్రీ.శ. 1878 లో ఆస్టన్‌ రాజైన షేర్‌ ఆలీకి - ఆంగ్లేయులకు ) 

మొదటి, రెండవ ఆస్టన్‌ యుద్ద సమయంలో బిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( లిట్టన్‌) 

మూడవ ఆస్ట న్‌ యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 

(క్రీ.శ. 1919లో ఆస్టన్‌ రాజైన హబభీబుల్లాకు - ( ఆంగ్లేయులకు ) 

మూడవ ఆస్ట్మన్‌ యుద్ద సమయంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( మాంటేగ్‌ చెమ్సుఫర్డ్‌ ) 
మొదటి బర్మా యుద్ద ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 

(|కీ.శ.1824 - 26 మధ్య, బర్మా చక్రవర్తి పాగ్విదోవాకు, ఆంగ్లేయులకు అమ్‌హరెస్ట్‌ ) 

రెండవ బర్మా యుద్దం ఎప్పుడు ఎవరెవరికి జరిగింది ? 


( క్రీ.శ. 1852లో బర్మా రాజైన ధెరావడేకి - ఆంగ్లేయులకు ( డల్హౌసీ ) 


135. 


మూడవ బర్మా యుద్దం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది ? 
( క్రీ.శ 1886 - 1897 మధ్య, బర్మా రాజైన థీబాకు, ఆంగ్లేయులకు ( డ(పిన్‌ ) 


65 


రాల ల గు లా 


9. 


16. భారత జాతీయోద్యమము (కే.ఈ. 1857 - 1947) 


(ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం (లేక ) సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ? ( క్రీ.శ. 1857లో ) 
. సిపాయిల తిరుగుబాటు ఎక్కడ |ప్రారంభమ్మెంది ? (మీరట్‌లో ) 
. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు ? ( లార్డ్‌ కానింగ్‌ ) 
. సిపాయిల తిరుగుబాటుకు గల రాజకీయ కారణం ఏది ? (డల్లొసీ అనుసరించిన దురాక్రమణ విధానం ) 
. సిపాయిల తిరుగుబాటుకు గల ఆర్థిక కారణం ఏమి ? ( (బిటీష్‌ వారి నూతన ఆర్టికవిధానం) 
. సిపాయిల తిరుగుబాటుకు గల సాంఘిక కారణం ఏది ? ( హైందవ సాంఘిక వ్యవస్థను ఖండించుట ) 
. సిపాయిల తిరుగుబాటుకు గల సైనిక కారణం ఏమి ? (ఇండియా , ఐరోపా సైనికుల మధ్య ఉన్న తారతమ్యం ) 

8. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ ముట్టడిలో ఆంగ్లేయులు సాగించిన దారుణ హింసాకాండను వర్షించిన ఉరూ 

కవి ఎవరు ? (గాలిబ్‌) 
సిపాయిల తిరుగుబాటుకు కాన్సూర్‌లో ఎవరు నాయకత్వం వహించారు? ( నానాసాహెబ్‌ ) 


10. సిపాయిల తిరుగుబాటుకు అయోధ్యలో నాయకత్వం వహించింది ఎవరు? 


1. 


12. 
13. 


14. 


15. 


16. 


17. 
18. 
19. 
20. 
21. 


22. 
23. 
24. 
25. 


26. 


27 


( రాణీబేగం హస్రత్‌మల్‌ - బాలాసాహెబ్‌ ) 
సిపాయిల తిరుగుబాటకు రూన్సీలో నాయకత్వం వహించింది ఎవరు ? ( రూన్సీ లక్ష్మీబాయి ) 
మధ్య ఇండియాలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన దెవరు? ( తాంతియాతోపే ) 
సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీ సైనికులు ఎవర్ని పాదుషాగా (ప్రకటించారు ? (మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ 

షాను ) 
సిపాయిల తిరుగుబాటు ఫలితంగా 1958లో బ్రిటీష్‌ పార్లమెంటు ఆమోదించిన చట్టం ఏది ? 
(ఆక్ట్‌ ఫర్‌ బెటర్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ) 
సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో (ప్రముఖపా[త వహించిన బిటీష్‌ సేనానులు ఎవరు? 
(సర్‌ జేమ్స్‌, అవు ట్రామ్‌, హ్యావ్‌లాక్‌, నికల్‌సన్‌, నెయిల్‌లారెన్స్‌, సర్‌ రోజ్‌వుడ్‌ ) 


సిపాయిల తిరుగుబాటు అనంతరం చేయబడిన భారత (ప్రభుత్వ చట్టమేది? (1858 భారత (ప్రభుత్వ 
చట్టం) 

విక్టోరియా మహారాణి (పకటన ఎప్పుడు వెలువడింది ? ( (క్రీశ 1858 నవంబరు 1) 
విక్టోరియా మహారాణి (ప్రకటనను ఎవరు ఎక్కడ చదివారు ? (లార్డ్‌ కానింగ్‌ - అలహాబాద్‌లో ) 
భారతదేశపు మొట్ట మొదటి బ్రిటీష్‌ రాజప్రతినిధి (వైశాయ్‌ ) ఎవరు? (లార్డు కానింగ్‌ ) 
ఈస్టిండియా కంపెనీ పాలన ఏ తిరుగుబాటుతో అంతమైంది ? ( సిపాయిల తిరుగుబాటు ) 
భారత (ప్రభుత్వ వ్యవహారాలకు బాధ్యత వహించే (బిటీష్‌ (ప్రభుత్వ విధానాన్ని ఏమందురు ? (గృహ (ప్రభుత్వం 
) 

కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణశాఖను వేరు చేసిన చట్టం ఏది? (1861 శాసన సభల చట్టం ) 
బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరు, బోర్డు ఆఫ్‌ కంటోలు ఏ చట్టం రాకతో రద్దయినవి? (1858 భారత (ప్రభుత్వ చట్టం ) 
గవర్నర్‌. జనరల్‌ అధికారాలను విసృతం చేసిన చట్టం ఏది ? (1870 చట్టం) 


బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ , ఇండియా గవర్నర్‌ జనరల్‌గా మారింది ఏ చట్టం వల్ల ? అలా మారిన మొదటి గవర్నరు జనరల్‌ 
ఎవరు.? 
(1833 చార్జరు చట్టం, విలియం బెంటింక్‌ ) 
గవర్నరు జనరల్‌ సలహా సంఘంలో న్యాయసభ్యుడు న్‌ చట్టం వల్ల నియమింపబడ్డాడు ? అలా నియమింపబడిన మొదటి 
న్యాయ సభ్యుడు ఎవరు ?( (క్రీశ. 1833 చార్జరు చట్టం వల్ల, లార్డ్‌ మెకాలే ) 
| (బిటీష్‌ గవర్నర్‌ జనరల్‌, బ్రిటీష్‌ రాజప్రతినిధిగా ఏ చట్టం వల్ల మారాడు? ( 1858 భారత ప్రభుత్వ చట్టం ) 


66 


28. 


29, 


30. 


31. 


32. 


33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 


42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 


51. 


52. 
53. 
54. 
55. 
56. 


57. 


రి. 


59. 
60. 


మనదేశంలో తొలిసారిగా ఏ |బ్రీటీష్‌ గవర్నరు జనరల్‌ కాలంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది ? (లార్జు మేయో - 


1871లో ) 

కార్మికుల సంక్షేమం కోసం మనదేశంలో కర్మాగార చట్టం (ప్రప్రథమంగా ఎప్పుడు చేయబడింది? అప్పుడు రాజప్రతినిధి 
ఎవరు? (క్రీ.శ. 1881లో, లార్డు రిప్పన్‌ ) 
భారత పౌర ఉద్యోగ చట్టం ఎప్పుడు చేయబడింది ? (క్రీ.శ. 1862లో ) 
చట్ట బద్ద ఉద్యోగ వ్యవస్థను ఎప్పుడు (ప్రవేశ పెట్టారు? ( క్రీ.శ. 1879లో ) 
ఎర సముద్రం గుండా కేబుల్‌ ద్వారా ఇంగ్లండ్‌కు వార్తలు పంపే సౌకర్యం తొలిసారిగా ఏ (బిటీష్‌ రాజప్రతినిధి కాలంలో 

ఏర్పడింది. (లార్డు మేయో) 

మనదేశంలో పౌర ధర్మశాస్తాన్ని ఎప్పుడు ప్రచురించారు ? (కీ.శ. 1858లో ) 
మనదేశంలో నేర ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు (ప్రచురించారు ? ( క్రీ.శ 1860లో ) 
భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చట్టాలు ఎప్పుడు చేయబడినవి? (కీ.శ, 1880 - 84) 
మనదేశంలో స్థానిక పరిపాలనా పితామహుడు ఎవరు? ( లార్డు రిప్పన్‌ ) 
భారతీయ మేజి స్టేట్‌కు యూరోపియన్‌ నిందితులను విచారించటానికి అధికారాన్నిచ్చే బిల్లు ఏది ? (ఇల్ఫర్షు బిల్లు ) 
ఇల్చర్జు బిల్చును ఎవరు (ప్రవేశపెట్టారు ? (లార్డు రిప్పన్‌ ) 
“ఇల్బర్జు బిల్లు'ను ఎవరు రూపొందించారు ?( గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలోని న్యాయశాఖ సభ్యుడైన ఇల్బర్ము 
దేనికి నిరసనగా లార్డ్‌ రిప్పన్‌ తన పదవికి రాజీనామా చేశాడు ? ( ఇల్చ్బర్జు బిల్లు సవరణకు నిరసనగా ) 
రెండో కర్మాగార చట్టం ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో అమలులోకి వచ్చినది? ( లార్డు లాన్స్‌డౌన్‌ ) 
భారతదేశంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ ఎప్పుడు నెలకొల్పబడింది? ( (క్రీశ 1866లో లార్డ్‌ డ ఫిన్‌) 
ప్‌ (బిటీష్‌ రాజ ప్రతినిధి పాలనా కాలం 'కమీషన్ల కాలం” గా పిలువబడింది? (లార్డు కర్ణన్‌ ) 
'రైతబాంధవుడు” అని పేరు పొందిన వై సాయ్‌ ఎవరు.? (లార్డు కర్ణన్‌ ) 
“ Do Quick Viceroy 'గా పేరొందిన వైశాయ్‌ ఎవరు ? (లార్డు కర్ణన్‌ ) 
భారతదేశంలో (ప్రత్యేక పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన వ్రైశాయ్‌ ఎవరు? (లార్లు కర్ణన్‌ ) 
భారత దేశంలో పురావస్తుశాఖ మొట్టమొదటి డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు? (సర్‌ జాన్‌ మార్షల్‌ ) 
బెంగాల్‌ భూమిశిస్తు చట్టాన్ని ఎప్పుడు (ప్రవేశపెట్టారు ? ( క్రీశ 1859 ) 
పూనాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎప్పుడు స్థాపించబడింది ? ( (క్రీశ 1901) 
మనదేశంలో ఆధునిక విద్య (ప్రవేశపెట్టడానికి ఎవరు సూచన చేశారు ? ( లార్డు మెకాలే ) 
మనదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టినది ఎవరు? ( విలియంబెంటింక్‌ ) 
దేశ భాషా పత్రికల చట్టాన్ని అమలు జరిపిన గవర్నర్‌ జనరల్‌ ఎవరు? ( లార్డు లిట్టన్‌ ) 
1862లో స్వదేశ సంస్థానాదిపతులు బిటీష్‌ రాజ్యాధిపతి సామంతులని (ప్రకటించిన దెవరు ? (లార్డు కానింగ్‌ ) 
విక్టోరియారాణి 'భారత చక్రవర్తిని అనే బిరుదు ధరించినదెప్పుడు ? ( క్రీ.శ. 1877లో ) 
స్వదేశ సంస్థానాలు ఆంతరంగిక వ్యవహారాలలో చురుకుగా జోక్యం చేసుకొన్నదెవరు? ( లార్డు లాన్స్‌డౌన్‌ ) 


శాశ్వత కౌలు పద్దతి ద్వారా నిజామ్‌ నుంచి బీరార్‌ ప్రాంతాన్ని వేరు చేసి బ్రిటీష్‌ పాలిత (ప్రాంతాలలో విలీనం చేసినదెవరు? 
(లార్డు కర్టన్‌ ) 

ఆస్ట్రనిస్ట్రాన్‌ - పాకిస్తాన్‌ మధ్య నున్న ' డ్యూరాండ్‌ సరిహద్దు రేఖ ' ఎప్పుడు ఏ రాజ ప్రతినిధి కాలంలో నిర్ణయించబడింది ? 
(క్రీశ. 1892, లార్డు లాన్‌డౌన్‌) 

చైనా - భారతదేశం మధ్య నున్న మెక్‌మోహన్‌ సరిహద్దు రేఖ ఎప్పుడు, ఏ రాజ (ప్రతినిధి కాలంలో నిర్లయింపబడింది? 
( లార్డు రెండవ హర్టింజ్‌ ) 
వహబీ తిరుగుబాటును అణచివేసినదెవరు ? (మొదటి ఎల్టిన్‌ ) 
గడతేరిన ఉపేక్షావిధానం లేదా కుశలస్తబ్ద విధానం అనుసరించిన దెవరు? (జాన్‌ లారెన్స్‌ ) 


67 


61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 


భూటాన్‌ ను ఆక్రమించిన గవర్నర్‌. జనరల్‌ ఎవరు ? (జాన్‌ లారెన్స్‌ ) 
బ్రిటీష్‌ ఇండియా, భూటాన్‌ల మధ్య జరిగిన సంధి ఏది? ( సించులా సంధి ) 
భారతదేశంలో తొలిసారిగా సి.ఐ.డి. లను (ప్రవేశపెట్టినదెవరు? ( లార్డు కర్ణన్‌ ) 
విశ్వ విద్యాలయాల చట్టాన్ని రూపొందించిన దెవరు? (లార్లు కర్ణన్‌ ) 
బెంగాల్‌ ను విభజించిన బిటీష్‌ రాజ ప్రతినిధి ఎవరు? (లార్డు కర్టన్‌ ) 
బెంగాల్‌ విభజన ఎప్పుడు జరిగింది ? (క్రీశ 1905 ) 
బెంగాలులోని పూసా” ఇంపీరియల్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది ఎవరు ? (లార్డు కర్ణన్‌ ) 
(ప్రత్యేక రైల్వే బోర్డు ఎవరి కాలంలో నెలకొల్పబడింది ? ( లార్డు కర్టన్‌ ) 
అఖిల భారత ముస్లింలీగ్‌ స్థాపన ఎప్పుడు జరిగినది ? ( క్రీ.శ 1906లో ) 
మింటోమార్లే సంస్కరణలు ఎప్పుడు (ప్రవేశ పెట్టబడినవి ? ( (క్రీశ. 1909లో ) 
భారత జాతీయ కాంగ్రెస్‌ ఎప్పుడు ఆవిర్భవించింది 2? ( (క్రీశ 1885లో ) 


72. జాతీయ కాం[గైసును, ముస్లింలను సంతృప్తి పరచడానికి బ్రిటీష్‌ (ప్రభుత్వం 1909లో (ప్రవేశపెట్టిన సంస్కరణ చట్టం ఏది 


73. 
74. 
75. 


76. 
77. 


78. 
79. 


80. 


81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
85. 
89. 
90. 
91. 


92. 


( మింటోమార్రే సంస్కరణలు ) 


విభజించు పాలించు విధానానికి నాంది పల్కిన సంస్కరణలు ఏవి ? (మింటోమార్ర్తే సంస్కరణలు ) 
కలకత్తా నగరం ఏఏ (గామాల కలయిక వలన ఏర్పడింది ? (సుతమతి, కాశీ ఘట్టం, గోవిందపూర్‌లు ) 
భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి ఎప్పుడు, ఏ రాజప్రతినిధి కాలంలో మార్చబడింది ? (కీ.శ. 1911 లార్డు 

రెండవ హార్డింజ్‌ ) 
కేంద వ్యవసాయ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? ( క్రీ.శ 1906లో ) 
దేశ వ్యవసాయాభివృద్దికి అనేక ముఖ్య సూచనలు చేసిన లార్డ్‌లిన్‌బిర్‌గో కమీషన్‌ ఎప్పుడు నియమించబడింది. 


(క్రీ.శ. 1923లో ) 
మింటో మార్తే సంస్కరణలకు గల మరో పేరేమిటి ? (1909 శాసన సభల చట్టం ) 
ఇంగ్లండు చక్రవర్తి ఐదవ జార్జి భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించాడు ? నాటి బిటీష్‌ రాజ ప్రతినిధి ఎవరు. ? 

( (క్రీశ 1911, లార్డు రెండవ హార్టింజ్‌ ) 


ఢిల్లీలోని ఇండియా గేటు ఎందుకు నిర్మించబడింది ? (మొదటి [ప్రపంచ యుద్ద మృత వీరుల స్మారక చిహ్నంగా 
) 
(పథమ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు? ( లార్డ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌ ) 
మాంటేగు - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు దేనికి సంబంధించినవి ? (నూతన రాజ్యాంగ సంస్కరణలు) 
మాంటేగు - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు ఎప్పుడు |ప్రవేశపెట్టబడినవి ? (కీ.శ. 1919 ) 
స్వయం పరిపాలనా ఉద్యమం లేదా హోంరూల్‌ లీగ్‌ ఎప్పుడు స్థాపించబడింది ? (కీ.శ, 1916లో ) 
హోమ్‌ రూల్‌ ఉద్యమం ప్రారంభించిన దెవరు? ( డా॥ అనిబిసెంట్‌, బాల గంగాధర తిలక్‌లు ) 
గాంధీజీ నాయకత్వంలోని సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు [ప్రారంభమైంది ? ( క్రీ.శ 1920లో ) 
(బిటీష్‌ ప్రభుత్వం లార్డ్‌ సైమన్‌ కమీషన్‌ను ఎప్పుడు నియమించినది ? ( క్రీశ 1927లో ) 
భారతదేశంలో సైమన్‌ కమీషన్‌ పర్యటన నాటి బిటీష్‌ రాజప్రతినిధి ఎవరు? ( లార్డు ఇర్విన్‌ ) 
భారతజాతీయ కాం(గైెస్‌ దేశానికి సంపూర్ష స్వాతం[త్రం కావాలని ఎప్పుడు తీర్మానించింది ? ( డిశంబరు 1929లో ) 
గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? (క్రీశ 1930 లో) 
సైమన్‌ కమీషన్‌ నివేదిక ఆధారంగా రూపొందించిన భారత (పభుత్వ చట్టాన్ని బ్రిటీష్‌ పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది 
? (క్రీ.శ.1935లో ) 
కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌కు గల మరో పేరేమిటి ? (ఎగువసభ లేదా రాజ్యసభ) 


68 


93. కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ? 
(260 మంది 156 మంది (బిటీష్‌ పాలిత (ప్రాంతాలకు, 104 మంది స్వదేశీ సంస్థానాలకు చెందిన వారు ) 


94. ఫెడరల్‌ అసెంబ్లీకి గల మరోక పేరేమిటి ? ( దిగువ సభ లేదా శాసన సభ) 
95. ఫెడరల్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ? (375 మంది ) 
96. మనదేశంలో ద్వి సభ విధానానికి పునాదులు వేసిన చట్టం ఏది ? (1919 భారత పభుత్వ చట్టం ) 
97. కేంద కార్య నిర్వాహక మండలిలో భారతీయునికి (ప్రాతినిధ్యం ఏ చట్టం వల్ల కల్పించబడింది ? (1909 ఇండియా 
కౌన్సిల్‌ చట్టం ) 

98. కేంద్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యుడైన [ప్రప్రధమ భారతీయుడు ఎవరు ? (ఎస్‌.పి. సిన్వ ) 
99. రాష్ట్రాలలో సంపూర్ణ బాధ్యతాయుత (ప్రభుత్వం ఏ (బిటీష్‌ (ప్రభుత్వ చట్టం వల్ల వచ్చింది ? (1935 భారత (ప్రభుత్వ 
చట్టం ) 

100. మొదటి రౌండు టేబుల్‌ సమావేశం ఎప్పుడు, ఏ రాజ(ప్రతినిధి కాలంలో జరిగింది ? ( క్రీశ. 1930, లార్లు ఇర్విన్‌ ) 
101. రెండు, మూడు అఖిల పక్ష సమావేశాలు ఎప్పుడు, ఏ రాజ[ప్రతినిధి కాలంలో జరిగినవి ? ( క్రీ.శ 1931, 32 - లార్డు 
విల్లింగ్‌టన్‌ ) 

102. మొదటి (ప్రపంచ యుద్దం (1911 -16 ) కాలం నాటి (బిటీష్‌ రాజప్రతినిధి ఎవరు? (లార్డు రెండవ హార్డింజ్‌ ) 
103. రెండవ (ప్రపంచ యుద్దం (1939 - 45 ) కాలం నాటి బ్రిటీష్‌ రాజప్రతినిధి ఎవరు? ( లార్డు లిన్‌లిత్‌ గో) 
104. బెంగాల్‌ విభజన రద్దు ఎప్పుడు, ఏ రాజ(ప్రతినిధి కాలంలో జరిగింది ? ( (క్రీశ 1911లో, లార్డు రెండవ హార్డింజ్‌ 
) 

105. ఢిల్లీ దర్బారు ఎప్పుడు, ఏ రాజప్రతినిధి కాలంలో జరిగింది ? ( క్రీ.శ 1911లో, లార్డు రెండవ హార్డింజ్‌ ) 
106. నేటి భారత రాజ్యాంగానికి (ప్రాతిపదిక అయిన బ్రిటీష్‌ (ప్రభుత్వ చట్టం ఏది ? (1935 భారత (ప్రభుత్వ చట్టం ) 
107. శాసన సభ్యులకు పరోక్ష ఎన్నికల విధానం (ప్రప్రథమంగా ఏ బిటీష్‌ చట్టం వల్ల (ప్రవేశపెట్టబడింది ? (క్రీశ 
1892 భారత కౌన్సిల్‌ చట్టం) 

108 . క్విట్‌ ఇండియా ఉద్యమం ( 1942 ) నాటి బ్రిటీష్‌ రాజప్రతినిధి ఎవరు? (లార్డు లిన్‌లిత్‌గో ) 
109. మంత్రి త్రయ రాయబారం ( 1946 ) నాటి (బిటీష్‌ రాజప్రతినిధి ఎవరు? ( లార్డు వేవెల్‌ ) 
110. మన దేశానికి వచ్చిన చివరి రాజప్రతినిధి ఎవరు? ( లార్డు మౌంట్‌ బాటన్‌ 1947 - 48 ) 
111. సివిల్‌ మారేజ్‌ యాక్ట్‌ ఎప్పుడు చేయబడింది ?; ( (క్రీశ 1872లో ) 
112. బాల్య వివాహాలను నిపేదించే శారదా చట్టం ఎప్పుడు వచ్చింది ? ( (క్రీశ. 1930 ) 
113. ఉమన్స్‌ ఇండియా అసోసియేషన్‌ ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది ? ( (క్రీశ 1923 - మద్రాసు ) 
114. కుటుంబ నియంత్రణ లీగ్‌ ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది ? ( (క్రీశ 1923 - బోంబాయి 
) 

115. బర్మా ఆంగ్ల సా[మాజ్యంలో భాగంగా |బిటీష్‌ - ఇండియాలో ఎప్పుడు విలీనమైంది ? ( క్రీ.శ 1897లో ) 
116. బ్రిటీష్‌ ఇండియా నుండి బర్మా ఎప్పుడు విడదీయబడింది ? ( క్రీ.శ. 1937లో ) 
117. బర్మా ఎప్పుడు స్వాతంత్ర్యం పోందింది ? ( (క్రీ.శ 1948 జనవరి 4న ) 
118. ఏ చట్టం ద్వారా సమాఖ్య న్యాయస్థానం ఏర్పడింది ఇ ( 1935 చట్టం ) 
119. కేంద్ర విద్యా సలహా సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు ? ( (క్రీశ 1920లో ) 
120. అంతర్విశ్చవిద్యాలయ బోర్జు ఎప్పుడు ఏర్పాటయింది ? ( (క్రీశ 1924లో ) 
121. మొట్టమొదటి ఆంగ్ల విద్యాలయం ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది ? (క్రీ.శ. 1818, కలకత్తాలో ) 
122. హంటర్‌ కమీషన్‌ ఏ బ్రిటీష్‌ రాజ ప్రతినిధి కాలంలో నియమించబడింది? (కీ.శ. 1883, రిప్పన్‌ ) 
123. సర్‌ చార్లెస్‌ ఉడ్‌ పథకం ఎప్పుడు తయారైంది ? నాటి రాజప్రతినిధి ఎవరు ? (క్రీశ 1854 - డల్హౌసీ ) 
124. బోంబాయిలోని ఎలి ఫిన్‌ స్టన్‌ కళాశాల ఎప్పుడు స్టాపించబడింది ? (క్రీ.శ. 1834 ) 


69 


125. 1834లో “'ధర్మసభి అనే సంస్థను స్టాపించినదెవరు ? ( కాశీ పసాద్‌ ఘొష్‌ ) 


126. హైదరాబాద్‌, లక్నో, కాశీ, ఆలీఘడ్‌ విశ్వవిద్యాలయాలు ఎప్పుడు స్థాపించబడినాయి ? (క్రీశ 1920 లో ) 
127. అలహాబాద్‌ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది ? (కీ.శ. 1921లో ) 
128. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది ? (క్రీశ 1922లో) 
129. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌ ఎప్పుడు స్థాపించాడు ? (క్రీశ 1921లో) 
130. ఏ న్యాయస్థానాల చట్టాన్ని అనుసరించి పాట్నాలో హైకోర్టు స్థాపించారు? (1911. న్యాయస్థానాల సవరణ చట్టం ) 
131. ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమానికి పునాది వేసినదెవరు ? (రాజారామమోహన రాయ్‌ (క్రీశ 1774 - 1833) 
132. బహ్మ సమాజ స్థాపకుడు ఎవరు ? అది ఎప్పుడు స్థాపించబడింది ? ( రాజారామమోహన్‌ రాయ్‌ (క్రీశ 1828) 
133. సతీసహగమన నిషేధానికి కృషి చేసిన సంఘ సంస్కర్త ఎవరు? ( రాజారామమోహనరాయ్‌ ) 


134. సతీసహగమన నిషేధాన్ని అమలు చేయాల్సిందిగా రామమోహనరాయ్‌ ఎవరికి విజ్ఞప్తి చేశారు ? (గవర్నర్‌ జనరల్‌ విలియం 
బెంటింక్‌ ) 

135. వర్ష భేదాలు కూడదని, పరమత సహనం పాటించాలని అన్ని మతాల సారమొక్కటేనని (ప్రచారం చేసిన సమాజం ఏది ? 

(బ్రహ్మసమాజం ) 


136. 'సాధారణ (బహ్మ సమాజం” నాయకుడు ఎవరు ? (పండిత శివనాథ శాస్త్రి) 
137. * రాజారామమోహన రాయ్‌ ” స్థాపించిన బెంగాలీ వారపత్రిక ఏది? ( సంవాద కౌముది ) 
138. రాజారామమోహనరాయ్‌కు “రాజా” అనే బిరుదు నిచ్చినవారు ఎవరు? (మొగలు చక్రవర్తి ఐన రెండవ అక్బరు) 
139. రాజారామమోహనరాయ్‌ మరణించిన తరువాత (బహ్మ సభకు ఆధిపత్యం వహించినదెవరు? 

(మహర్షి దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ ) 


140. (బహ్మ సమాజంలో ఏర్పడిన శాఖలేవి ? 
(1. ఆదిసమాజము 2. అఖిల భారత సమాజము 3. సాధారణ (బహ్మ సమాజము ) 


141. 'ఆది సమాజం” నాయకుడు ఎవరు ? ( దేవేందనాధ్‌ ఠాగూర్‌ ) 
142. 'అఖిల భారత సమాజం ' నాయకుడు ఎవరు ? (కేశవ చందసేన్‌ ) 
143. * (బహ్మధర్మము అనే (గ్రంథాన్ని రచించిన దెవరు ? ( మహర్షి దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ ) 
144. 'తత్త్య బోధిని” అనే పత్రికను స్టాపించినదెవరు ? ( మహర్షి దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ ) 
145. “తత్త బోధినీ” పత్రికా సంపాదకుడు ఎవరు ? (అక్షర కుమార దత్తు) 


146. 'తత్వబోధినీ' సభను స్థాపించింది ఎవరు ? అది ఎప్పుడు స్థాపించబడింది? (దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌, (క్రీశ 1839లో) 
147. ఆంధ్రలో (బ్రహ్మ సమాజ నాయకులెవరు ? (రఘుపతి వెంకటరత్నం నాయుడు , కందుకూరి వీరేశలింగం పంతులు) 
148. 'ఆర్య సమాజం” స్థాపకుడు ఎవరు ? అది ఎప్పుడు స్థాపించబడింది ? ( స్వామి దయానంద సరస్వతి, (క్రీశ 1875లో) 


149. * Go back to vedas ' అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు ? ( స్వామి దయానంద సరస్వతి ) 
150. స్వామి దయానంద సరస్వతి రచించిన [గంథమేది ? ( సత్యార్థ (ప్రకాశిక ) 
151. మతైక్యత సాధించాలన్న లక్ష్యంతో ' శుద్ది” అనే సంస్కారాన్ని [ప్రవేశపెట్టినదెవరు ? ( దయానంద సరస్వతి ) 
152. స్వామి దయానంద సరస్వతి గురువు ఎవరు ? ( విరజానందుడు ) 
153. ఆర్య సమాజానికి కేంద్రం ఏది? (పంజాబు ) 
154. స్వామి దయానంద సరస్వతి అసలు సేరేమిటి ? ( మూలేచంద్‌ ) 
155. ఆర్య సమాజం (ప్రసాదించిన [ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు ? (లాలా లజపతిరాయ్‌ ) 
156. స్వామి దయానంద సరస్వతి ఎప్పుడు జన్మించాడు ? ( (క్రీశ 1824 ) 
157. (ప్రార్హనా సమాజాన్ని ఎవరు స్థాపించారు ? అది ఎప్పుడు స్థాపించబడింది? ( ఆత్మారాం పాండురంగ క్రీ.శ. 1867లో ) 

158. మహారా(ష్ట్ర లో మత సంస్కరణ ఉద్యమ నిర్వహణ కోసం వెలసిన సంఘం ఏది ? ((పార్దనా సభ, 1849 ) 


159. (ప్రార్ధనా సమాజాన్ని అభివృద్ది చేయడంలో (ప్రముఖ పాత వహించినది ఎవరు ?( ఆర్‌.బి. భండార్కర్‌, మహదేవ్‌ గోవింద 


రనడే ) 
70 


160. 
161. 
162. 
163. 
164. 
165. 
166. 
167. 
168. 
169. 
170. 
171. 
172. 
173. 


174. 
175. 


176. 


177. 
178. 
179. 
180. 


181. 
182. 
183. 
184. 
185. 
186 . 
187. 
188. 
189. 
190. 
191. 
192. 


193. 


దివ్య జ్ఞాన సమాజం ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది ? (అమెరికా క్రీ.శ. 1875 లో ) 
దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు ఎవరు? (మేడమ్‌ బ్బావిస్కీ, కల్నల్‌ ఓల్‌కాట్‌ ) 
భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు స్టాపింపబడింది ? ( క్రీశ 1879) 
మనదేశంలో దివ్యజ్ఞాన సమాజ కేంద్ర స్థానం ఏది ? ( మద్రాస్‌ వద్ద నున్న అడయార్‌ ) 
మన దేశంలో దివ్యజ్ఞాన సమాజాన్ని వ్యాపింప చేసిన (ప్రముఖ వ్యక్తి ఎవరు? ( అనిబిసెంట్‌ ) 
అనిబిసెంట్‌ తరువాత దివ్యజ్ఞాన సమాజాభివృద్ధికి కృషి చేసినది ఎవరు ? (జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్‌ దాస్‌ ) 
పంధామ్మిదో శతాబ్దం రెండో భాగంలో ఉద్భవించిన గొప్ప మత సంస్కరణ ఉద్యమం ఏది ? ( రామకృష్ణమిషన్‌ ) 
రామకృష్ణ మిషన్‌ ఎవరు, ఎప్పుడు స్థాపించారు ? ( స్వామివివేకానంద, (క్రీ.శ. 1896లో ) 
రామకృష్ణ మిషన్‌కు గల మరొక పేరేమిటి ? ( వేదాంతోద్యమం ) 
వివేకానందుని గురువు ఎవరు ? ( రామకృష్ణ పరమహంస 1833 - 1886 ) 
రామకృష్ణ పరమహంస తొలి పేరు ఏమిటి ? ( గదాధరుడు ) 
స్వామి వివేకానందుని తొలి పేరు ఏమిటి ? ( నరేంద్రనాథ్‌ దత్తు ) 
స్వామీ వివేకానంద (ప్రారంభించిన పత్రిక ఏది ? ( ప్రబుద్ధ భారత్‌ ) 
క్రీ.శ. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన విశ్వమత మహాసభకు భారతదేశ ప్రతినిధిగా హాజరైంది ఎవరు ? 


(స్వామి వివేకానంద ) 
(బహ్మ సమాజానికి (ప్రామాణిక (గ్రంథమేది ? దానిని ఎవరు రచించారు? ((బహ్మ ధర్మము దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ ) 
స్తీ విద్యను, వితంతు పునర్వివాహములను (ప్రోత్సహించిన (బహ్మసమాజీకులలో (ప్రముఖుడు ఎవరు ? 
( ఈశ్వర చంద విద్యాసాగర్‌ ) 
ఆంధ ప్రదేశ్‌లో సంఘసంస్కరణ సమాజమును స్థాపించి, సంఘసంస్కరణకు జీవితాన్ని అంకితం చేసింది ఎవరు ? 
(కందుకూరి వీరేశలింగం పంతులు ) 


కందుకూరి వీరేశలింగం గారు స్టాపించిన షత్రికలేవి ? ( వివేకవర్థిని, హాస్య సంజీవని, సతీహితభోధిని ) 
రాజమండ్రిలో హితకారిణీ సమాజాన్ని స్థాపించింది ఎవరు ? ( కందుకూరి వీరేశలింగం పంతులు గారు ) 
బోంబాయిలో దక్కను విద్యా సంస్థను స్థాపించింది ఎవరు? (మహదేవ గోవింద రెనడే. 1861 ) 
వితంతువులను విద్యావంతులను చేయడానికి * హిందూ వితంతు గృహాన్ని” స్థాపించిన దెవరు? (బాబా శళిపాద 
బెనర్జీ - 1887 ) 
బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేసిన పార్సీ సంఘ సంస్కర్త ఎవరు ? ( బి.ఎం. మల్‌బారీ) 
(బహ్మ ప్రకాశిక, ఫెలోవర్కర్‌ అనే పత్రికలు నిర్వహించినది ఎవరు ? ( రఘుపతి వెంకటరత్నం నాయుడు ) 
బాల్యవివాహ నిరోధ చట్టం లేదా శారదా చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడినది? ( (క్రీశ 1930లో ) 
వేశ్యవృత్తిని, దేవదాసీ వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేసిన ఆంధ సంస్కర్త? (రఘపతి వెంకటరత్నం నాయుడు ) 
ధవళేశ్వరంలో మొట్టమొదటి బాలికా పాఠశాలను స్థాపించినది ఎవరు? ( వీరేశలింగం పంతులు గారు 1874) 
భారతనిమ్న జాతి ఉద్దారణా సమితి ఎప్పుడు ఏర్పడింది ? ( (క్రీశ 1906 లో ) 
కలకత్తాలో హిందూ కళాశాలను స్థాపించినది ఎవరు ? ( రాజారామోహనరాయ్‌ ) 
ఆలిఘర్‌ కళాశాలను స్థాపించినది ఎవరు ? (సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ ) 
బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? ( మదన్‌ మోహన మాలవ్య, 1915 ) 
కందుకూరి వీరేశలింగం గారికి గల బిరుదు ఏది ? ( గద్యతిక్కన ) 
రఘపతి వెంకటరత్నం నాయుడు ఎప్పుడు జన్మించారు ? ( (క్రీ.శ1802, మచిలీపట్నంలో ) 
(క్రీశ 1818 ఏపిల్‌ లో కలకత్తా సమీపంలోని సిరాంపూర్‌ లో (క్రైస్తవ మిషనరీలు స్థాపించిన మొదటి పత్రిక ఏది ? ( 


దిగ్ధర్భనం ) 
భారతీయులచే స్థాపింపబడిన మొదటి పత్రిక ఏది? ( బెంగాల్‌ గజట్‌, 1818 మే నెల) 


71 


194. రాజారామమోహనరాయ్‌ స్థాపించిన పత్రిక నిద్ర"? ( వంగదూత ) 
195. 'హిందూ షేటియాట్‌ ' ఎప్పుడు స్థాపించారు ? (1853. కలకత్తాలో ) 
196. * ఇండియన్‌ మి(రర్‌ ' పత్రిక ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడినది ? ( క్రీ.శ. 1861 - కలకత్తా ) 
197. “అమృత బజార్‌ పత్రిక ఎక్కడ, ఎప్పుడు స్థాపించబడినది ? ( క్రీ.శ.1868 - కలకత్తా) 
198. అమృత బజారు పత్రిక సంపాదకుడెవరు ? ( శిశిర్‌కుమార్‌ ఘోష్‌ ) 
199. 'ఇండియాబీగ్‌ ' అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు ? ( శిశిర్‌కుమార్‌ ఘోష్‌ - 1875) 
200. “ఇండియన్‌ అసోసియేషన్‌ ' అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు ? ( సుదేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌ మోహన్‌ బోసులు ) 
201. కలకత్తాలో'ఇండియన్‌ అసోసియేషన్‌ ' ఎప్పుడు [ప్రారంభింపబడింది ? ( క్రీశ 1876 ) 
202. భారత దేశంలో జరిగిన మొట్టమొదటి జాతీయ సభ ఏది?(1883 డిసెండరు 28 - 30 తేదీల లో కలకత్తాలో జరిగిన సభ) 
203. ముస్లిం మహిళలు 'పర్దా ' పద్దతిని విడనాడాలని ఉద్దాటించినదెవరు? ( సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ ) 
204. అఖిల భారత మహమ్మదీయ మహిళా సమావేశం ఎప్పుడు జరిగింది ? ( క్రీ.శ. 1914లో) 
205. వహాబీ ఉద్యమం ఎక్కడ |ప్రారంభమైది ? (అరేబియాలో ) 
206. వహాబీ ఉద్యమ నాయకుడెవరు ? (ఇబిన్‌ అబ్బుల్‌ వహాబీ ) 
207. ఇస్లాం మతాన్ని ఆధునికీకరించటం కొరకు ఏర్పడిన ఉద్యమం ఏది ? ('ఆలీఘర్‌ ) 
208. ఆలీఘర్‌ ఉద్యమాన్ని నిర్వహించినది ఎవరు? ( సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ ) 
209. బోంబాయి సంఘం ఎప్పుడు ఏర్పడింది ? (|కీ.శ.1852లో) 
210. “పశ్చిమ ఇండియా” సంఘం ఎప్పుడు ఏర్పడింది ? ( (క్రీశ 1871లో ) 
211. బోంబాయి రా(ష్ట్ర సంఘం ఎప్పుడు స్థాపితమైంది ? ( క్రీ.శ. 1885 ) 
212. భారత జాతీయ కాంగ్రెస్‌ ఎప్పుడు స్టాపింపబడినది ? (క్రీ.శ. 1885 ) 
213. భారత జాతీయ కాం (గైస్‌ స్థాపించినది ? ఎవరు? ( ఎ.ఓ.హ్యూమ్‌ ) 
214. భారత జాతీయ కాంగ్రెస్‌ (పథమ సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది? ( (క్రీశ. 1885 డిశంబరు 28, బోంబాయి ) 
215. భారత జాతీయ కాం (గెస్‌ ప్రప్రథమ అధ్యక్షుడు ఎవరు? ( డబ్య్యు.సి.బెనర్జీ ) 
216. భారత జాతీయ కాంగ్రెస్‌ (పథమ సమావేశానికి ఎంత మంది (ప్రతినిధులు హాజరైనారు? (72 మంది) 
217. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన నాటి బిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు? (లార్డు డఫిన్‌ ) 
218. బ్రిటీష్‌ పార్లమెంటుకు ఎన్నికైన ప్రథమ భారతీయుడెవరు ? ( దాదాబాయ్‌ నౌరోజి ) 
219. ‘ది (గ్రాండ్‌ ఓల్డ్‌మేన్‌ * అని పేరుపొందింది ఎవరు ? ( దాదాబాయ్‌ నౌరోజి ) 
220. ఇంగ్లండులో దాదాభాయ్‌ నౌరోజి స్థాపించిన సంఘం పేరేమి ? (ది లండన్‌ ఇండియన్‌ సోసైటి ) 
221. దాదాభాయ్‌ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఏఏ సంవత్సరాలలో ఎన్నుకోబడినాడు ? 
( (క్రీశ 1886, 1893, 1906 సం॥లు) 
222. “పావర్టీ అండ్‌ ఆన్‌ బ్రిటీష్‌ రూల్‌ ' (గంథాన్ని రచించినది ఎవరు ? ( దాదాభాయ్‌ నౌరోజీ ) 
223. “ఇండియన్‌ డెమోస్టనీస్‌' బిరుదు ఎవరిది ? (సురేంద్రనాథ్‌ బెనర్జీ) 
224. సురేందనాధ్‌ బెనర్జీ స్థాపించిన పత్రిక ఏది ? ( బెంగాలీ ) 
225. * ఏ నేషన్‌ ఇన్‌ మేకింగ్‌” (గ్రంథ రచయిత ఎవరు ? ( సురేంద్రనాథ్‌ బెనర్జీ ) 
226. గాంధీజీ రాజకీయ గురువు ఎవరు? ( గోపాలకృష్ణ గోఖలే ) 
227. ఆధునిక భారతదేశ [ప్రథమ రాజనీతిజ్ఞుడుగా పేరొందినది ఎవరు? ( గోపాలకృష్ణ గోఖలే ) 
228. 'సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సోసైటీ 'ని స్థాపించినది ఎవరు? ( గోపాలకృష్ణ గోఖలే ) 
229. “దేశ భక్తులలో రాజు” గా కీర్తింపబడిన జాతీయ నాయకుడుఎవరు ? ( బాలగంగాధర తిలక్‌ ) 
230. " స్వరాజ్యం నా జన్మ హక్కు" అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు ? ( బాలగంగాధర తిలక్‌ ) 
231. 'తిలకొను ప్రజలు (ప్రేమతో ఏమని పిలిచేవారు ? ( లోకమాన్య ) 


72 


232. 
233. 
234. 
235. 
236. 


237. 
238. 
239. 
240. 
241. 
242. 
243. 


244. 
245. 
246. 
247. 
248. 
249. 
250. 


251. 


252. 
253. 
254. 
255. 


256. 
257. 
258. 


259. 
260. 
261. 
262. 
263. 
264. 
265. 
266. 


“తిలక్‌” (ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది ? (మరాఠి ) 


“తిలక్‌ (ప్రారంభించిన మరాఠీ ప(త్రిక ఏది? (కేసరి) 
భారత దేశ పారి[శామికాభివృద్ధికి తిలక్‌ ఏర్పాటు చేసిన నిధి పేరేమి ? ( పైసాఫండు ) 
“ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ఆర్యన్స్‌ ' (గంథాన్ని రచించినది ఎవరు? ( బాలగంగాధర తిలక్‌ ) 
భారత జాతీయ కాంగగ్రెస్‌ అతివాద, మితవాద పక్షాలుగా ఎప్పుడు చీలిపోయింది ? ( క్రీ.శ 1907 సూరత్‌ 

సమావేశంలో) 
భారత జాతీయ కాం(గెస్‌ అతివాద వర్గ నాయకుడు ఎవరు ? ( బాలగంగాధర తిలక్‌ ) 
భారత జాతీయ కాంగ్రెస్‌ మితవాద వర్గ నాయకుడు ఎవరు? ( గోపాలకృష్ణ గోఖలే ) 
ముస్లిం లీగు ఎప్పుడు స్థాపించబడింది ? దాని నాయకుడు ఎవరు? ( (క్రీశ 1906లో, సలీముల్లా) 
ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించిన (బిటీష్‌ చట్టమేది? (1909 భారత శాసన సభల చట్టం) 
బీతావహోద్యమము ఎప్పుడు నిర్వహింపబడింది ? ( (క్రీశ 1905 - 1915 మధ్య కాలంలో ) 


భీతావహోద్యమ కాలంలో (ప్రజలలో విప్లవ భావాలను వెదజల్లిన ప(త్రికలేవి? (యుగంతర్‌, సంధ్య, వందేమాతరం ) 
తొలుత విప్లవకారుడు గా రాజకీయ జీవితాన్ని (ప్రారంభించి చివరకు ఆధ్యాత్మిక రంగానికి మళ్ళిన జాతీయ నాయకుడెవరు? 
(అరవింద ఘోష్‌ ) 


విప్లవోద్యమంలో (ప్రముఖ పా(త్ర వహించిన కలకత్తా సంఘం ఏది ? (అనుశీలన సమితి ) 
అరవిందుడు స్థాపించిన విప్లవ పత్రిక ఏది ? (యుగాంతర్‌ ) 
జాతీయవాదులకు 'బైబిలో లాంటిదిగా పేరోందిన నవల ఏది ? (ఆనంద్‌ మర్‌) 
“ఆనంద్‌ మరో నవలను రచించినది ఎవరు ? (బంకించం[ద చటర్జీ ) 
“వందేమాతరం ' గేయం ఏ నవలలోనిది ? (ఆనంద్‌ మర్‌ ) 
విప్లవోద్యమంలో పాల్గొన్న అరవిందుని తమ్ముడు ఎవరు ? ( బరీంద్రఘోష్‌ ) 
పథమ స్వాతంత్ర్య సంగ్రామం ” అనే [గ్రంథాన్ని రచించినది ఎవరు ? ( వినాయక్‌ దామోదర్‌ సావర్కార్‌ ) 
'నాసికొ హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎవరు? ( వినాయక్‌ దాయోదర్‌ సావర్కాత్‌ ) 
మజఫర్‌ పూర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? ( కుదీరాంబోస్‌, (ప్రపుల్ల చౌకీ ) 
అభినవ భారత్‌ అనే విప్లవ సంఘాన్ని స్థాపించినది ఎవరు? (గణేశ సావర్కార్‌) 
'నేషనలిస్ట్‌ పార్టీ' అనే పార్టీ ఎప్పుడు స్థాపించబడింది ? (1906లో ) 
ప్లేగు నివారణ చర్యల పేరుతో ప్రజలను హింసించిన బిటీష్‌ సైనికాధికారి 'రాండ్‌' ను హత్య చేసిన మహారాష్ట విప్లవకారులెవరు 
? ( చాపేకర్‌ సోదరులు ) 

వారణాసి కుట కేసులో (ప్రధాన నిందితుడు ఎవరు? ( సబీన్‌ సన్యాల్‌ ) 
బాలాసోర్‌ కు[ట కేసులో (ప్రధాన నిందితుడు ఎవరు? (జలీన్‌ ముఖర్జీ ) 


జలియన్‌ వాలబాగ్‌ దురంతానికి 1918 మర్చి 13, భాద్యుడైన జనరల్‌ డయ్యర్‌ ను హతమార్చిన విష్టవకారుడు ఎవరు? 
( ఉద్దాంసింగ్‌ ) 


“చిట్టగాంగ్‌ ఆయుధ కర్మాగార దోపిడీని నిర్వహించింది ఎవరు? ( సూర్య సేన్‌ ) 
ఎవరి నాయకత్వంలో హిందూస్సాన్‌ రిపబ్లిక్‌ పజాసైన్యం నిర్మితమైనది? (సూర్యసేన్‌ ) 
యుగాంతర్‌ అనే విప్లవ సంస్థను స్థాపించినది ఎవరు? ( జలీన్‌ ముఖర్జీ, 1907 ) 
కేంద శాసన సభలో బాంబు వేసిన (ప్రసిద్ద విప్లవకారులు ఎవరు? ( భగత్‌ సింగ్‌, భటుకేశ్వర దత్‌) 
(క్రీశ 1924 లో జరిగిన కాకోరీ కుట్రకేసులో (ప్రధాన నిందితుడు ఎవరు? (రామ్‌ (ప్రసాద్‌ బిస్మిల్‌ ) 
కాన్సూర్‌ కుట్ర కేసులో (ప్రధాన నిందితులు ఎవరు ? (నళినీగుప్త, సోకత్‌ ఉస్మాన్‌, ముజఫర్‌ అహమ్మద్‌ ) 
గదర్‌ పార్టీని స్థాపించినది ఎవరు ? ( లాలాహరదయాళ్‌, 1913లో ) 


గదర్‌ పార్టీ (ప్రధాన కార్యాలయం ఏది? ( అమెరికాలోని శాన్‌|ఫాన్సిస్‌కో ) 


73 


267. లాహోర్‌ కుట కేసులో ఉరి శిక్షకు గురైనది ఎవరు ? (భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవులు ) 
268. మద్రాసు లో విప్ట్లవకారులు ఏ రహస్య సంస్థ ద్వారా పని చేశారు? (భారత మాల్‌ సంఘం ) 
269. గదర్‌ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ? (దర్శి చెంచయ్య) 
270. “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ ' అనే నినాదాన్ని అందించిన విప్లవకారుడు ఎవరు ? (భగత్‌ సింగ్‌ ) 
271. భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లను బిటీష్‌ (పభుత్వం ఎప్పుడు ఉరితీసింది ? ( (క్రీ.శ 1927 లో ) 
272. జైలులో నిరాహార దీక్ష చేసి మృతి చెందిన విప్లవకారుడు ఎవరు? ( జతీన్‌ దాస్‌ ) 
273. (బిటీష్‌ పోలీసులతో (ప్రత్యక్ష పోరాటంలో చనిపోయిన విప్టవకారుడు ఎవరు? ( చంద్ర శేఖర్‌ అజాద్‌ ) 
274. 1907లో కోటప్పకొండ తీరంలో పోలీసుల దుశ్చర్యలను (ప్రతిఘటించినది ఎవరు? (చిన్నప్పరెడ్డి ) 
275. 1921లో పల్నాటిలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? (కన్నెగంటి హనుమంతు ) 
276. తూర్పుగోదావరి జిల్లా గిరిజనులు ఎవరి నాయకత్వంలో విప్లవం నడిపారు? ( అల్లూరి సీత రామరాజు ) 
277. సీతారామరాజు నడిపిన విప్ణవం ఏది ? (మన్య విప్లవం ) 
278. సీతారామ రాజును కాల్చి చంపిన ఆంగ్రేయాధికారి ఎవరు? (మేజర్‌ గుడాల్‌ ) 
279. వందేమాతర ఉద్యమం ఎప్పుడు [ప్రారంభమైంది ? ( క్రీ.శ 1905లో ) 
280. వందేమాతర ఉద్యమం ఎప్పుడు ముగిసింది ? ( క్రీ.శ. 1911లో ) 
281. హోంరూల్‌ ఉద్యమాన్ని ఎవరు, ఎప్పుడు [ప్రారంభించారు ? ( (క్రీశ 1916 లో అనిబిసెంట్‌, తిలక్‌ ) 
282. గాంధీజీ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎప్పుడు ఎన్నుకోబడినాడు? (కీ.శ. 1920 నాగపూర్‌ 
సమావేశంలో ) 

283. లాలాలజపతి రాయ్‌ ఎప్పుడు,ఎక్కడ, జన్మించాడు? (క్రీ.శ. 1865లో పంజాబ్‌లోని ఫిరోజ్‌ పూర్‌ జిల్లా 'రుడికె'లో ) 

284 లాలా లజపతిరాయ్‌ జాతీయ కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరాడు ? ( (క్రీ.శ.1883లో ) 
285. “పంజాబు కేసరి ఎవరు ? ( లాలాలజపతి రాయ్‌ ) 
286. గాంధీజీ అసలు పేరేమిటి ? ( మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ) 
287. గాంధీజీ జన్మస్థలం ఏది ? ( గుజరాత్‌ లోని పోర్‌ బందర్‌ ) 
288. 1931 లో జరిగిన రెండవ అఖిల పక్ష సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ (ప్రతినిధి ? ( గాంధీజీ ) 
289. సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు [ప్రారంభమైంది ? ( క్రీశ 1920 ) 
290. సహాయ నిరాకరణోద్యమం ఎందుకువిరమించబడింది ? ( చౌరాచౌరీ సంఘటన వలన) 
291. బీహార్‌లోని చాంపరాం జిల్లా నీలిమందు రైతుల హక్కుల పరిరక్షణకు గాంధి ఎప్పుడు సత్యాగ్రహం నిర్వహించారు? ( 
(క్రీశ 1917 ) 

292. ధేశంలో మతతత్వ వాదాన్ని “ బిటీష్‌ ఆగమనముతోపాటు వచ్చిన కీడు” గా వర్షించినది ? (గాంధీజీ ) 
293. ఉప్పు సత్యా గహమునకు మరోక పేరు ఏమి ? (దండి సత్యాగహము ) 
294. దండి సత్యాగహము ఎప్పుడు జరిగింది ? (క్రీశ. 1930 ఏప్రియల్‌, 7న ) 
295. గాంధీజీ, ఇర్విన్‌ ఒడంబడిక ఎప్పుడు జరిగింది ? ( (క్రీ.శ1931 ) 
196. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎప్పుడు జరిగింది ? ( క్రీ.శ, 1930 ) 
297 . రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎప్పుడు జరిగింది ? ( (కీ.శ 1931 ) 
298. కాంగ్రెస్‌ పాల్గొన్న రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏది? ( రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ) 
299. మూడవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎప్పుడు జరిగింది ? ( (క్రీశ 1932 ) 
300. మూడవ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలననుసరించి చేసిన శ్వేత పత్రం ఆధారంగా యేర్పడిన చట్టం 
ఏది ? (1935 భారత (పభుత్వ చట్టం ) 

301. పూనా ఒడంబడిక ఎప్పుడు జరిగింది ? (|క.శ.1933.) 
302. పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగింది ? ( గాంధీజీకి - అంబేద్కర్‌కు మధ్య ) 


74 


303 


304 


305. 
306. 
307. 
308. 
309. 
310. 


311. 


312. 
313. 
314. 
315. 
316. 
317. 
318. 
319. 
320. 
321. 
322. 


323. 
324. 
325. 
326. 
327. 
328. 
329. 
330. 
331. 
332. 
333. 
334. 
335. 
336. 
337. 


338 
339 


భారత జాతీయ స్వాతంత్యం కోసం 1930 లో [ప్రారంభమై 1934లో ఆగిపోయిన ఉద్యమం యేది ? (శాసనోల్లంఘన 
ఉద్యమం) 
. గాంధీజీ (ప్రారంభించిన వ్యక్తి సత్యా గహంలో మొట్టమొదటి సత్యాగ్రహి ఎవరు? (వినోబా భావే ) 
“ ఖుదాయే ఖిద్మత్‌గార్‌ ” అనే సంస్థను యేర్పాటు చేసినది ఎవరు ? (ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ ) 
'ఫార్వడ్‌ బ్లాక్‌ 'ను స్టాపించినదెవరు? (నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ ) 
స్వరాజ్య పార్టి ఎప్పుడు స్థాపించబడినది ? ( (క్రీ.శ.1925లో ) 
స్వరాజ్య పార్టీలోని (ప్రసిద్ద జాతీయనాయకులెవ్వరు? (మోతీలాల్‌ నెహూ, చిత్తరంజన్‌ దాస్‌ ) 
స్వరాజ్య పార్టీ లక్ష్యమేమిటి ? (శాసన సభలో పవేశించి (ప్రభుత్వానికి ఆటంకం కలిగించుట ) 
న్మెహూ నివేదికను ఎవరు తయారు చేశారు ? (మోతీలాల్‌ నెహ్రా) 
సైమన్‌ కమీషన్‌ ఎప్పుడు నియమింపబడినది ? ( (క్రీశ. 1027లో ) 
“సైమన్‌ కమీషన్‌'ను సమర్ధించిన ముస్లిం వర్గం ఏది ? ( సర్‌ మెహమ్మద్‌ షఫి) 
"సైమన్‌ కమీషన్‌'ను వ్యతిరేకించిన మస్టిం వర్గం నాయకుడెవ్వరు? ( మహమ్మద్‌ ఆలీజిన్నా ) 
కాంగ్రెస్‌ - ముస్లింలీగ్‌ల మధ్య ఒప్పందం కుదిరినదెప్పుడు ? ( (క్రీశ 1916 ) 
బ్రిటీష్‌ (ప్రభుత్వానికి సహకరించిన మొట్టమొదటి మహమ్మదీయ నాయకుడు? (సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌) 
'ది ఇండియన్‌ ముసల్మాన్‌' అనే గ్రంథాన్ని ప్రచురించినది ఎవరు ? (విలియం హంటర్‌, క్రీ.శ.1871 ) 
దేశంలో ద్విజాతి సిద్దాంతానికి పునాది వేసినవాడు ? ( ఆలీఘర్‌ కళాశాల (పథమ (ప్రిన్సిపాల్‌ బెక్‌) 
(క్రీశ. 1906 డిసెంబరులో అఖిల భారత ముస్లిమ్‌ లీగ్‌ స్థాపించినది ఎవరు? ( ఆగాఖాన్‌, టక్కానవాబ్‌ ) 
మద్రాసులో సైమన్‌ కమీషన్‌ వ్యతిరేక ప్రదర్శనల నాయకత్వం వహించినది ఎవరు? (టంగుటూరి (ప్రకాశం ) 
అలహాబాద్‌ లో సైమన్‌ కమీషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో నాయకత్వ వహించినది ? ఎవరు ? (జవహార్‌లాల్‌ నె హూ) 
కమ్యూనల్‌ అవార్డు ఎప్పుడ ప్రకటించబడింది ? ( (క్రీశ 1931లో ) 


(ప్రతి జాతికి స్వయం పాలనాధికారం గుర్తిస్తూ (బిటీష్‌ (ప్రధాని చర్చిల్‌, అమెరికి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ 1941 ఆగష్టు లో 
విడుదల చేసిన [ప్రకటనను ఏమందురు ?( అట్టాంటిక్‌ చార్జరు ) 


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 'ఆజాద్‌ హింద్‌ పౌజ్‌ ను ఏ దేశంలో ఎప్పుడు నిర్మించాడు ? (సింగపూర్‌, (క్రీశ. 1943 లో) 
“ఆజాద్‌ హింద్‌ పౌజోకు తోడ్పడిన దేశం ఏది? ( జపాన్‌ ) 
“ఆబాద్‌ హింద్‌ పౌజ్‌ ' లోని మహిళా సైన్యవిభాగానికి నాయకురాలు ఎవరు ? ( కెప్టెన్‌ లక్ష్మి ) 
1938 - 39 లలో కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికైనది ? (సుభాష్‌ చంద్ర బోస్‌ ) 
“సరిహద్దు గాంధీ ఎవరు ? (ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ ) 
'రెడ్‌ షర్టులి నాయకుడు ఎవరు ? (ఖాన్‌ అబుల్‌ గఫార్‌ ఖాన్‌ ) 
'సారేజహాసే అచ్చా , హిందూస్తాన్‌ హమారా ” అనే గీతాన్ని రచించింది ఎవరు ? (మహమ ద్‌ ఇక్సాల్‌ ) 
'నవజీవన్‌' పత్రికను స్థాపించింది ఎవరు? ( గాంధీజీ ) 
'ఆల్‌హిలాల్‌ (పతికను స్థాపించింది ఎవరు ? (అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ) 
“ఇండియా డివైడెడ్‌ * (గ్రంథ రచయిత ఎవరు? (డా ॥ రాజేంద్ర ప్రసాద్‌ ) 
హింద్‌ స్వరాజ్‌ | (గంధ రచయిత ఎవరు ? ( గాంధీజీ ) 
“ఇండియా విన్స్‌ పీడం ' గంథ రచయిత ఎవరు? ( అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ) 
భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రథమ అధ్యక్షురాలు ఎవరు? ( సరోజినీ నాయుడు ) 
నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా గా (ప్రసిద్ది చెందిన మహిళ ఎవరు ? ( సరోజినీ నాయుడు ) 
క్విట్‌ ఇండియా ఉద్యమం ఎప్పుడు [ప్రారంభమైంది ? (1942 ఆగష్టు 8న ) 
. (క్రిప్స్‌ రాయబారం ఎపుపడు జరిగింది ? (1942లో ) 
| (క్రిప్స్‌ రాయబారం విఫలమైన తరువాత వచ్చిన ఉద్యమం ఏది? ( క్విట్‌. ఇండియా ఉద్యమం ) 


75 


340. మంతి [తయ రాయబార (ప్రణాళిక ఎప్పుడు (ప్రకటింపబడింది ? (1946 మే 16) 
341. మంత్రి [తయ రాయబారం సిఫార్సుల ననుసరించి ఏర్పడిన తాత్కాలిక (ప్రభుత్వానికి నాయకుడు ఎవరు.? ((జవహార్‌లాల్‌ 


నెహూ) 
342. 17. లాల్‌ నెహూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? (1946 సెప్టెంబర్‌ లో ) 
343. భారత రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ? (కీ.శ. 1946లో ) 
344. భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు? ( డా.॥.బాబా రాజేంద్ర ప్రసాద్‌) 
345. రాజ్యాంగ పరిషత్తు (పథమ సమావేశం ఎప్పుడు జరిగింది ? (క్రీశ. 1946 డిశంబరు 9న) 
346. రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ( డా॥.బి.ఆర్‌.అంబేద్కర్‌ ) 
347. భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తిచేసి ఎప్పుడు ఆమోదించింది ? ( 1949 నవంబరు 26న) 
348. స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసినది ఎవరు? ( సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ) 


349. 'ఉక్కు మనిషి మరియు “ఇండియన్‌ బిస్మార్క్‌' గా పేరు పొందిన జాతీయ నాయకుడు ఎవరు ? (సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 
350. భారతదేశానికి జూన్‌ 1948 లోపల స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నట్లు “అట్లీ చేసిన (ప్రకటన వెలువడినప్పుడు బ్రిటీష్‌ రాజప్రతినిధి 


ఎవరు? (లార్డ్‌ వేవెల్‌) 
351. (బిటీష్‌ (ప్రధాని అట్లీ ప్రకటన ఎప్పుడు వెలువడింది ? (1947 ఫిభవరి 20 న) 
352. ఇండియా - పాకిస్తాన్‌లను విడదీసిన మౌంట్‌బాటన్‌ (ప్రణాళిక ఎప్పుడు వెలువడింది ? ( (క్రీశ 1947 జూన్‌ 3) 
353. భారత స్వాతంత్ర్య చట్టాన్ని |బిటీష్‌ పార్లమెంట్‌ ఎప్పుడు ఆమోదించింది? ( క్రీ.శ. 1947 జులై 18న ) 
354. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ? (1947 ఆగష్టు 15న ) 
355. భారతదేశానికి స్వాతం[త్యం వచ్చినప్పటి బిటీష్‌ అధికార పార్టీ ఏది ? ప్రధానమంత్రి ఎవరు? ( లేబర్‌ పార్టీ 
క్రిమెంట్‌ అట్టీ ) 


Oo ౦౦ No ౮ £& ౪౮౪౮ [గబ బే 


1/.ఎ్చతంఆ్ప్పానంతర ఖారతదేశం 


. స్వతంత్ర భారతదేశ మొదటి గవర్నరు జనరల్‌ ఎవరు. (లార్డు మౌంట్‌ బాటన్‌ ) 
. స్వతంత్ర భారతదేశ మొదటి భారతీయ గవర్నరు జనరల్‌ ఎవరు? ( సి.రాజగోపాలాచారి ) 
. భారత దేశ (ప్రథమ (ప్రధాన మంత్రి ఎవరు ? ( జవహర్‌ లాల్‌ నె హూ ) 
. భారతదేశ (ప్రథమ ర్మాష్టపతి ఎవరు ? (డా॥ బాబూ రాజేంద్రప్రసాద్‌ ) 
. డా॥.బాబూ రాజేంద్ర ప్రసాద్‌ (ప్రప్రథమ ర్యాష్టపతిగా ఎప్పుడు (ప్రమాణ స్వీకారం చేశారు ? (1950 జనవరి 26 ) 
్య రాజేం[ద (ప్రసాద్‌ ఎప్పుడు మరణించారు ? (1963 ఫిబ్రవరి 28 ) 
. జవహర్‌లాల్‌ నెహూ ఎప్పుడు మరణించారు ? (1964 మే 27) 
3 మహాత్మాగాంధీ హత్య ఎప్పుడు జరిగింది ? (1948 జనవరి 30) 
| సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎప్పుడు మరణించారు ? (1950 డిసింబరు 15) 
. లోక్‌ సభకు మొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ? ( (క్రీశ. 1952 లో ) 
. భారతదేశాన్ని [ప్రప్రథమంగా పరిపాలించిన రాజకీయ పార్టీ ఏది ? ( భారతజాతీయ కాం(గైస్‌ ) 
. భారతదేశాన్ని మొట్టమొదట సందర్శించిన చైనా ప్రధాని ఎవరు. ? ( చౌ-ఎన్‌-లై ) 
. భారత - చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఎప్పుడు జరిగింది ? ( (క్రీ.శ.1954 లో) 
. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు |ప్రారంభింపబడింది ? ( (క్రీశ 1951లో ) 
. రెండవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు [ప్రారంభింపబడింది ? ( (క్రీశ 1956 లో) 
. లోక్‌ సభకు రెండవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ? (క్రీశ. 1957 లో) 
. భారతదేనశంలో ఆసియా క్రీడలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగినవి? (1951లో ) 


. ఎవరెస్టు శిఖరాన్ని [ప్రప్రథమంగా ఎవరు, ఎప్పుడు అధిరోహించారు ? (1953లో టెన్సింగ్‌ నార్కే, ఎడ్మండ్‌ హిల్లరీ ) 


76 


19. పోర్చుగీసువారి ఆధీనం నుండి గోవా ఎప్పుడు విముక్తి చేయబడింది ? ( 1961లో ) 


20. మూడవ పంచవర్ష (ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడింది ? (1961లో ) 
21. మూడవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ? ఏ పార్టీ విజయం సాధించింది ? ( 1962లో, భారత జాతీయ 

కాంగ్రెస్‌ ) 
22. భారత్‌ - చైనా యుద్దం ఎప్పుడు జరిగింది ? (1962, అక్టోబరు 20 ) 
23. నెహూ తరువాత భారతదేశ ప్రధాన మంత్రి ఎవరు? (శ్రీలాల్‌ బహుదూర్‌ శాస్త్రి ) 
24. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఎప్పుడు, ఎక్కడ మరణించారు ? (1966 జనవరి 11న రష్యాలోని తాష్కెంట్‌లో ) 
25. (ప్రథమ భారత - పాకిస్థాన్‌ యుద్దం ఎప్పుడు జరిగింది ? (1965లో ) 


26. (పథమ భారత్‌ పాక్‌ యుద్దం తరువాత భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య జరిగిన ఒప్పందం ఏది?(తాష్కెంట్‌ ఒప్పందం, 1966) 
27. లాల్‌ బహదూర్‌ శాస్త్రీ తరువాత భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ( శ్రీమతి ఇందిరాగాంధీ, 1966 జనవరి 24 ) 


28. నాల్గవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ? (1967లో ) 
29. నాల్గవ సార్వత్రిక ఎన్నికల తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది ? ( భారత జాతీయ కాంగ్రెస్‌ ) 
30. భారత రా|ష్ట్రపతిగా రెండుసార్లు (ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ? ( రాజేంద్ర ప్రసాద్‌ ) 
31. డా॥సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా పదవీ [ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు ? (1962 మే 13) 
32. భారత తృతీయ రాష్ట్రపతి ఎవరు? ఆయన ఎప్పుడు పదవీ స్వీకారం చేశారు. (డా॥ జాకీర్‌ హుస్సేన్‌ 1967 మే 13) 
33. హర్యానా రాష్టం ఎప్పుడు ఏర్పడింది ? (1966లో ) 
34. మన జాతీయ చిహ్నం మూడు సింహాల గుర్తు భారత (పభుత్వంచే ఎప్పటి నుండి అనుసరించబడుతుంది ? ( 1950 
జనవరి 26 ) 
35. భారత దేశం గణతంత్ర రాజ్యంగా ఎప్పటినుండి అమలులోకి వచ్చింది? (1950 జనవరి 26 ) 
36. మన జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఎంపిక చేసింది ? (1950 జనవరి 24న ) 
37. రాజ్యాంగ పరిషత్తు చే జాతీయ పతాకము ఎప్పుడు ఎంపిక చేయబడింది? (1947 జులై 22) 


38. 'జనగణమని జాతీయ గీతం మొదటిసారిగా ఎప్పుడు, ఎక్కడ అలా పిలవబడింది ? 
(191 డిసెంబరు 27 .భారత జాతీయ కాంగ్రెస్‌ కలకత్తా సమావేశంలో ) 


39. భారత జాతీయ కాంగ్రెస్‌ స్వాతంత్యానంతరం మొదటిసారిగా ఎప్పుడు విడిపోయింది ? (1969లో) 

40. అర్జాంతరంగా రద్దు చేయబడిన (ప్రథమ లోక్‌సభ ఏది ? అది ఎప్పుడు రద్దు చేయబడింది?(నాల్గవ లోక్‌ సభ 1970లో) 
41. బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడినవి ? (1969లో ) 
42. ఐదవలోక్‌సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ? ఏ పార్టీ విజయం సాధించింది ? (1971 లో భారతజాతీయ కాంగ్రెస్‌ ) 
43. రెండవ భారత్‌ -పాక్‌ యుద్దం ఎప్పుడు జరిగింది ? (1971లో ) 
44. బంగ్లాదేశ్‌ ఎప్పుడు ఏర్పడింది ? (1971లో) 


45. రెండవ భారత్‌ పాక్‌ యుద్దం తరువాత పాకిస్తాన్‌ - భారత్‌ దేశాల మధ్య జరిగిన ఒప్పందం పేరేమి ? ( సిమ్లా ఒప్పందం 
) 


46. సిమ్లా ఒప్పందం ఎప్పుడు ఎవరెవరి మధ్య జరిగింది ? (1972లో ఇందిరాగాంధీ జెడ్‌.ఏ.భుట్టో మధ్య) 
47. మైసూరు ర్నాష్ట్రం పేరు కర్ణాటకగా ఎప్పుడు మార్చబడింది ? (1973 నవంబరు, 1న) 
48. భారత నాల్గవ రాష్ట్రపతిగా శ్రీవి.వి.గిరి. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? (1969 మే 3న) 
49. భారత ప్రభుత్వం రాజభరణాలను ఎప్పుడు రద్దు చేసింది ? (1970 నవంబరు 21) 

50. భారత ఐదవ ర్మాష్టపతి గా శ్రీఫ్మక్రుద్దీన్‌ ఆలీ అహమ్మద్‌ ఎప్పుడు (ప్రమాణ స్వీకారం చేశారు? (1974 ఆగష్టు 24 న ) 
51. భారతదేశంలో మొదటిసారిగా అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధించబడింది? (1975 జూన్‌ 25 ) 


52. అత్యవసర పరిస్థితి నాటి రా(ష్ట్రపతి, ప్రధానమం[తులు ఎవరు ? (ఫక్రుద్దీన్‌ ఆలీఅహమ్మద్‌ , శ్రీమతి ఇందిరాగాంధీ) 
53. అత్వవసర పరిస్టితి ఎప్పుడు ఉపసంహరింపబడింది ? (1977 మార్చి 21) 


77 


54. 
55. 


56. 
57. 


రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 


65. 
66. 


67. 
68. 
69. 
70. 


71. 
72. 
73. 
74. 


75. 


76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 


ఆరవ లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ? ఏ పార్టీ విజయం సాధించినది? (1977 మార్చిలో, జనతా పార్టీ ) 
స్వాతం త్యానంతరం కేం్యద్రంలోఏర్పడిన (ప్రప్రథమ కాంగ్రెసేతర (పభుత్వమేది 2 కాంగ్రెసేతర (ప్రధాని ఎవరు? 
(జనతా ప్రభుత్వం, మోరార్డీ దేశాయ్‌) 


ఆరవ రాష్ట్రపతిగా శ్రీనీలం సంజీవరెడ్డి ఎప్పుడు పదవీ (ప్రమాణ స్వీకారం చేశారు ? (1977 జులై 25) 
1975లో అత్యవసర పరిస్థితిలో జరిగిన దురంతాలను విచారించేందుకు జనతాప్రభుత్వం నియమించిన కమీషన్‌ పేరేమి ? 
(షా కమీషనర్‌ ) 
శ్రీ మొరార్జీ దేశాయ్‌, (ప్రధాన మంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? (1979 జూన్‌ 15న ) 
శ్రీ చరణ్‌ సింగ్‌ (ప్రధాన మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ? (1979 జులై 28 ) 
ఆరవ లోక్‌ సభ ఎప్పుడు రద్దు చేయబడింది ? (1979 ఆగష్టు 31న) 
శ్రీమతి ఇందిరాగాంధీ తిరిగి (ప్రధానమంత్రి పదవిని ఎప్పుడు చేపట్టారు? (1980 జనవరి 14న ) 
భారతదేశంలో మొదటి అణు పరీక్ష ఎప్పుడు, ఎక్కడ జరిగింది ? (1974 మే 18 రాజస్తాన్‌ లోని పోకారాంలో) 
రోదసీ యుగంలోకి భారతదేశం ఎప్పుడు |ప్రవేశించింది ? (1975 ఏపిల్‌ 19 ) 
రోదసీలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు ? ఆయన రోదసీలో ఎప్పుడు వెళ్ళాడు ? (రాకేష్‌ శర్మ - 1984 
ఏపిల్‌ 3న) 
భారతదేశ మొట్టమొదటి ఉపగహం 'ఆర్యభట్ట' ఎప్పుడు (ప్రయోగింప బడింది ? (1975 ఏపిల్‌ 19) 
భారత దేశ రెండవ ఉప్మగహం 'భాస్కరి ఎప్పుడు, ఎక్కడ నుండి [ప్రయోగింపబడినది ? 


(1978 జూన్‌ 7, సోవియట్‌ రోదసీ (ప్రయోగశాల నుండి ) 
వాయుదూత్‌ ఎప్పుడు నెలకోల్పబడింది ? (1981లో) 
భారతదేశం స్వయంగా '“రోహిణి' ఉప్మగహన్ని ఎప్పుడు (ప్రయోగించింది? (1980 జులై 18న ) 
భారత దేశపు బహుళార్హ సాధక ఉపగహం ఇన్‌ శాట్‌ -1ఎ ఎప్పుడు (ప్రయోగింపబడినది ? (1982 ఏప్రియల్‌ 10) 
భారత దేశపు బహుళార్హ సాధక ఉప్మగహం ఇన్‌శాట్‌ - 1బి అమెరికాలోని కానెవెరల్‌ అగం నుండి ఎప్పుడు (ప్రయోగింపబడింది 

(1983 ఆగష్టు 30న) 


రూ10,000, రూ. 5,000, రూ. 1000 విలువైన కరెన్సీ నోట్టు ఎప్పుడు రద్దు చేయబడినవి ? (1978లో) 
రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది ? (1935 ఏపిల్‌ 1న ) 
రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పుడు జాతీయం చేయబడింది ? (1949 జనవరి 1) 


పూర్తిగా భారతీయులచే స్టాపింపబడిన మొట్టమొదటి బ్యాంక్‌ ఏది ? అది ఎప్పుడు స్టాపిపబడింది ? 
(జొద్‌ కమర్షియల్‌ బ్యాంక్‌, 1881 లో) 
భారత దేశపు మొట్టమొదటి జియో స్టేషనరీ ఉపగహము “ఆపిల్‌ ఎప్పుడు, ఎక్కడు నుండి [ప్రయోగింపబడింది ? 
(1981 జూన్‌ 8, (ఫెంచిగయానాలోని కౌరూ నుండి ) 


(గామీణ బ్యాంకులు ఎప్పుడు నెలకోల్పబడినవి ? (1975లో) 
హిమాచల ప్రదేశ్‌కు రాష్ట ప్రతిపత్తి ఎప్పుడు లభించింది ? (1971 జనవరి 25 ) 
(త్రిపుర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది ? (1972 జనవరి 20) 
మేఘాలయ (కోత్త రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది ? (1972 జనవరి 20) 
అస్సాం రాష్టం ఎప్పుడు పునర్నిర్మించబడింది ? (1972 జనవరి 20) 
అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాం కేంద్ర పాలిత [ప్రాంతంగా ఎప్పుడు మారినాయి ? (1972 జనవరి 20న) 
మిజోరాం 3వ రాష్ట్రంగా ఎప్పుడు రూపొందింది ? (1987 ఫి(బవరి 20న ) 
అరుణాచల్‌ప్రదేశ్‌: 24న రా(ష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది ? (1987 జూన్‌ 20న) 
గోవా 25వ ర్మాష్టముగా ఎప్పుడు ఏర్పడింది ? (1987 మే 31) 
ఆంధ్రప్రదేశ్‌. ఎప్పుడు ఏర్పడింది ? (1956 నవంబర్‌ 1న ) 


78 


86. 
87. 
85. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 


98. 


99. 


100. 
101. 


102. 
103. 
104. 
105. 
106. 


107. 
108. 


109. 
110. 


11. 


112. 
113. 
114. 
115. 


116. 
117. 


118. 


భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి (గ్రహీత సర్‌. సి.వి.రామన్‌ ఎప్పుడు మరణించారు ? (1970 నవంబరు 21) 
జనతా పార్టీ ఆవిర్భావానికి కారకుడైన లోకనాయక్‌ జయ(ప్రకాష్‌ నారాయణ్‌ ఎప్పుడు మరణించార? (1979 అక్టోబరు 8) 
ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్‌ గాంధీ విమాన (ప్రమాదంలో మరణించింది ఎప్పుడు ? (1980 జూన్‌ 23) 


భారత జాతీయ కాం(గైస్‌లో మూడవసారి చీలిక ఎప్పుడు వచ్చింది ? (1981 ఆగష్టు 5) 
కాశ్మీరు సింహం షక్‌ అబ్బుల్లా ఎప్పుడు మరణించారు ? (1982 సెప్టెంబరు 8 ) 
ఆచార్య వినోబాభావే ఎప్పుడు మరణించాడు ? (1982 నవంబరు 15 ) 
ఆచార్య వినోబాభావేకు మరణానంతరం పురస్కారం ఎప్పుడు లభించింది? (1983 జనవరి 25న ) 
అంటార్కిటికా ఖండం మీదకు భారత దేశపు మొట్టమొదటి పరిశోధనా బృందం ఎప్పుడు చేరింది ? (1982 జనవరి 11 
అంటార్కిటికా ఖండానికి భారతదేశ రెండవ పరిశోధనా బృందం ఎప్పుడు చేరింది ? (1982 డిసెంబరు 28 ) 
(పపంచంలో అతి పొడవైన వంతెన 'గాంధీ సేతువు ' ఎప్పుడు [ప్రారంభింపబడినది ? (1982 మార్చి 2) 
గాంధీ సేతువు ' ఏనది పై నిర్మింపబడినది ? ( గంగానది ) 
భారత వైమానిక దళం స్వర్థోత్సవాలను ఎప్పుడు జరుపుకుంది ? (1982 అక్టోబరు 7) 
ఐదవ ఆసియా క్రీడలు ఢిల్లిలో ఎప్పుడు |ప్రారంభమైనవి ? (1982 నవంబరు 19 ) 
'కల్పక్కం' అణువిద్యుత్కేం[దం మొదటి యూనిట్‌ (ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీచే ఎప్పుడు (ప్రారంభింపబడింది ? 


(1983 జులై 23) 
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? బచేందిపాల్‌ (1984 మే 23 ) 
శ్రీమతి ఇందిరాగాంధీ హత్య ఎప్పుడు జరిగింది ? హత్య చేసిన వారెవరు? 
(1984 అక్టోయరు 31 న ఆమె అంగరక్షకులైన బియాంత్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లు ) 


శ్రీ రాజీవ్‌ గాంధీ (ప్రధాన మంత్రిగా ఎప్పుడు (ప్రమాణ స్వీకారం చేశారు? (1984 అక్టోబరు 31) 
శ్రీ రాజీవ్‌ గాంధీ, శ్రీ లాంగోవాలా మధ్య ' పంజాబు ఒప్పందం ” ఎప్పుడు జరిగింది? (1985 జులై 24) 
రాజీవ్‌ గాంధీకి, అస్సాం విద్యార్దులకు మధ్య “అస్సాం ఒప్పందం” ఎప్పుడు జరిగిది ? ( 1985 ఆగష్టు 15న ) 
కేం దానికి మిజోనాయకుడు లాల్‌డెంగా మధ్య “'మజో ఒప్పందం ఎప్పుడు జరిగింది ? (1986 జూన్‌ 30 ) 
భారతదేశపు మొట్టమొదటి 'టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ ఎప్పుడు, ఎవరికి ఎక్కడ జన్మించింది ? 


( 1986 జూన్‌ 14 శ్రీమతి శ్యాంజీచేడాకు, బోంబాయిలోని కె.ఇ.ఎం.హాస్పిటల్‌లో ) 


కేంద (ప్రభుత్యోద్యోగులకు ఐదు రోజుల పనివారం ఎప్పుడు (ప్రవేశపెట్టబడింది ? (1985 జూన్‌ 3) 
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్పులు అని చెప్పిన షాబానో తీర్పును సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రకటించింది 

(1985 ఎప్రిల్‌ 23న ) 
భారత ఏడవ ర్యాష్ట్రపతిగా జ్ఞానీజైల్‌సీంగ్‌ ఎప్పుడు (ప్రమాణ స్వీకారం చేశారు ? (1982 జులై 25 ) 
భారత ఎనిమిదవ రాష్ట్రపతిగా శ్రీరామస్వామి వెంకట్రామన్‌ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ? (1987 జులై 27 ) 
భారత తోమ్మిదో రాష్ట్రపతి గా శ్రీ శంకర్‌దయాళఖర్మ ఎప్పుడు (ప్రమాణ స్వీకారం చేశారు ? (1992 జులై 27 ) 
సరిహద్దు గాంధీ, ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ కు భారత రత్న బిరుదు (ప్రధానం ఎప్పుడు జరిగింది ? (1987 ఆగష్టు 14 ) 


శ్రీ . ఎం.జి. రామచంద్రన్‌ కు మరణానంతరం భారతరత్న బిరుదు (ప్రధానం ఎప్పుడు జరిగింది? (1988 జనవరి 25 ) 
అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలోని ఉగవాదుల మీద “బ్లూ స్టార్‌ ఆపరేషన్‌ * ఎప్పుడు జరిగింది ? (1984 జూన్‌ 5) 
అమృత్‌సర్‌ స్వర్ల దేవాలయం పై రెండవసారి జరిగిన సైనికచర్య పేరేమి? అది ఎప్పుడు జరిగింది ? (ఆపరేషన్‌ బ్లాక్‌ 

థండర్‌, 1988 మే15 ) 


మాజీమంత్రి, హరిజన నాయకుడు బాబా జగజ్జీవన్‌ రామ్‌ ఎప్పుడు మరణించాడు ? (1986 జులై 6) 
భారత ద్వితీయ రాష్ట్రపతి, ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎప్పుడు మరణించాడు ? (1975 


ఎ పిల్‌ 17 ) 
మహాత్మాగాంధీ శిష్యురాలు శ్రీమతి మీరాబెన్‌ ఎప్పుడు మరణించారు ? (1982 జులై 20) 


79 


119. ప్రఖ్యాత భారతీయ తత్త్వవేత్త శ్రీజిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు ఎక్కడ మరణించారు ? (1986 ఫిబవరి 17న, 


120 


121. 


122. 


123. 


124. 


125. 


126. 


127. 
128. 


129. 


130. 


131. 


132. 


133. 


134. 


135. 


136. 


137. 


138. 


139. 


140. 


141. 


కాలిఫొర్నియాలోని ఓజాల్‌ లో) 
. శ్రీ రాజీవ్‌ గాంధీని హత్యచేసినదెవరు? అది ఎక్కడ ఎప్పుడు జరిగింది? 

(1991 మే 21 న శ్రీపెరంబుదూరులో 'థాను, అనే ఎల్‌.టి.టి.ఇ. మహిళా కార్యకర్త ) 
భోపాల్‌ గ్యాస్‌ (ట్రాజెడీ ఎప్పుడు జరిగింది ? (1984 డిసెంబరు 3 ) 
అయోధ్య రామ జన్మభూమిలో కరసేవకులపై కాల్పులు జరిగినది ఎప్పుడు? (1990 అక్టోబరు 30 ) 
పూదోర్జీ ఎవరెస్టు శిఖరాన్ని ఆక్సిజన్‌ లేకుండా ఎప్పుడు ఎక్కారు ? (1984మే9) 
షాబీనో కేసులో సుప్రీమ్‌ కోర్టు తీర్పు [ప్రభావం లేకుండా చేసేందుకు ఉద్దేశించిన ముస్లిం మహిళల చట్టాన్ని లోక్‌సభ 
ఎప్పుడు ఆమోదించింది? (1996 మే5) 
వయోజన ఓటింగ్‌ వయస్సును 21 నుండి 18కి తగ్గించిన 62వ రాజ్యాంగ సవరణను పార్లమెంట్‌ ఎప్పుడు ఆమోదించింది? 


(1988డిసింబరు 20) 


అండమాన్‌ నికోబార్‌ దీవులలోని సెల్యూలర్‌ జైల్‌ జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు (పకటింపబడింది ? (1979 
ఫిభవరి 11) 

భారదేశ (ప్రప్రథమ ఖండాంత క్షిపణి 'పృథ్వి ఎప్పుడు (ప్రయోగింపబడింది? (1988 ఫిబవరి 25 ) 
దేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడు, ఎక్కడ స్థాపింపబడినది? (1986 ఏప్రిల్‌ 8 ( 
విజయవాడ లో ) 

జాతీయ క్యాలెండర్‌ ఎప్పుడు వాడుకలోకి వచ్చింది ? (19576 మార్చి 22 ) 
జీవిత భీమా సంస్థ ఎప్పుడు జాతీయం చేయడింది ? (1956లో ) 
మెట్రిక్‌ పద్దతి తూనికలు - కొలతలు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి? (1958 నుండి ) 
భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగింది ? (1951లో ) 


భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక గణతం[త రాజ్యంగా మార్చిన 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేయబడింది ? 
(1976 నవంబరు 2న) 
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ ఇండియా సంస్థలు ఎప్పుడు స్టాపింపబడినవి ? (1953 జూన్‌ 15న ) 
పౌరులకు (ప్రాధమిక విధులను (ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ఏది ? ( 42వ రాజ్యాంగ సవరణ ) 
కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలనకు సర్కారియా కమీషన్‌ ఎప్పుడు నియమింపబడింది ? అధ్యక్షుడు ఎవరు ? 
(1983 మార్చి24, జస్టిస్‌ ఆర్‌. ఎస్‌. సర్కారియా ) 


“ఇండియన్‌ స్టాండర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ " పేరు ' బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ గా ఎప్పుడు మారింది? (1987 
ఎప్రిల్‌ 2) 
(బిటన్‌ కు చెందిన హెచ్‌.ఎమ్‌. ఎస్‌. హెర్మెస్‌ భారత నౌకాదళంలో ఐ.ఎన్‌.ఎస్‌ విరాట్‌ గా ఎప్పుడు చేరింది ?( 1987 మే 
12) 
భారత దేశంలో మొట్టమొదట వార్తాపత్రిక ఏది ? అది ఎప్పుడు, ఎక్కడ స్టాపింపబడింది ? (కలకత్తా గెజిట్‌, 
1781 జనవరి 29, కలకత్తాలో ) 
భారతదేశంలో మొట్టమొదటి 'బెలిగ్రాఫ్‌ లైన్‌ ఎప్పుడు, ఎక్కడ నుండి ఎక్కడకు వేయబడింది ? (1851 
కలకత్తానుండి డైమండ్‌ హర్చరుకు) 

భారత దేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు, ఎక్కడ నుండి ఎక్కడికి యేయబడింది ? 


(1953 ఎప్రిల్‌ 16న, బోంబాయి నుండి థానాకు ) 


142. భారత దేశంలో మొట్టమొదటి ఆధునిక ఇనుము- ఉక్కు కర్మాగారం ఎప్పుడు, ఎక్కడ స్టాపింపబడింది ?(1887 కుట్టీ ) 


143 
144 


. భారత దేశంలో మొట్టమొదట జలవిద్యుత్కేం[ద్రం ఎప్పుడు ఎక్కడ స్థాపింపబడింది ? (1897 డార్జిలింగ్‌ ) 
. భారతదేశంలో (ప్రప్రథమంగా నిర్మించిన న్యూక్లియర్‌ రియాక్టర్‌ పేరేమి? అది ఎప్పుడు నిర్మింపబడింది ? ( అపర 1956 
ఆగష్టు 4) 
80 


145. 


146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 


153. 
154. 


155. 
156. 


157. 
158. 
159. 


160. 
161. 
162. 
163. 
164. 
165. 


భారతదేశంలో పోస్టల్‌ డిపార్టుమెంట్‌ ఎప్పుడు నెలకొల్పబడింది ? అప్పుడు మనదేశంలో ఎన్ని పోస్టాఫీసులు పని చేస్తుండేవి 
(1854న 700 ) 


మనదేశంలోపోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పిన్‌కోడ్‌ పద్దతిని ఎప్పుడు (ప్రారంభించింది ? (1972లో) 
మనదేశంలో టెల్నిగాఫ్‌ సర్వీస్‌ ఎప్పుడు [ప్రారంభమైంది ? ( 1953 నవంబరు లో) 
మనదేశంలో (ప్రప్రథమ టెలిఫోన్‌ ఎక్సేంజి ఎప్పుడు, ఎక్కడ నెలకొల్పబడింది ? (1881 లోకలకత్తా ) 
ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ ఎప్పుడు [ప్రారంభమైంది ? (1930లో ) 
మన దేశంలో టెలివిజన్‌ సర్వీసు ప్రయోగాత్మకంగా ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ? (1959 లో) 
(ప్రెస్‌ (ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పుడు నెలకోల్పబడింది ? ( 1947 ఆగష్టు 27న ) 


పూర్తిగా భారతీయమైన మొట్టమొదటి మూకీ చలన చిత్రం ఏది ? దానిని ఎవరు, ఎప్పుడు నిర్మించారు ? (రాజాహరిశ్చంద్ర 
-ధూండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే (దాదాసాహెబ్‌ ఫాల్కే2) - 1913 లోనిర్మించారు) 
'భారత చలన చిత పిత గా సేరు పొందినది ఎవరు ? ( దాదాసాహెబ్‌ ఫాల్కే ) 
(ప్రప్రథమ భారతీయ టాకీ చలన చిత్రం ఏది ? దానిని ఎవరు నిర్మించారు? దాని డైరెక్టర్‌ ఎవరు? అది ఎప్పుడు ఎక్కడ 
విడుదల చేయబడింది ? 

(ఆలం ఆరా, ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ, ఆర్లెషీర్‌ ఇరానీ, 1931 మార్చి 14 మెజిస్టిక్‌ సినిమా, బోంబాయి) 


మొట్టమొదటి భారతీయ రంగుల చిత్రం ఏది? దానిని ఎవరు నిర్మించారు? (“కిషన్‌ కనయా” - ఆర్టెషీర్‌ ఇరానీ ) 
భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎప్పుడు, ఎక్కడ జరిగింది ? (1952 
బోంబాయి) 
మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రమేది ? ఎప్పుడు నిర్మించబడింది ? (భక్త (ప్రహ్హద - 1931) 
రైల్వే బోర్డు ఎప్పుడు స్థాపింపబడింది ? (1905 లో) 
రైలు ఇంజన్లు తయారు చేసే “చిత్తరంజన్‌ లోకోమోటీవ్‌ వర్క్స్‌, ఎప్పుడు ఉత్పత్తి (ప్రారంభించింది? (1950 నవంబరు 
1) 
వారణాసి డీజిలు రైలు ఇంజన్ల కర్మాగారం ఎప్పుడు [ప్రారంభమైంది ? (1964లో ) 
పెరంబూర్‌ రైలు పెట్టెల కర్మాగారం ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభించింది? (1955 లో) 
భారతదేశంలో మొట్టమొదటి మెటో రైల్వే ఏది ? అది ఎప్పుడు [ప్రారంభించింది ? (1984 కలకత్తా ఏప్రిల్‌ 14) 
దూరదర్శన్‌ మొట్టమొదటగా రెండో ఛానలను ఎప్పుడ ఎక్కడ [ప్రారంభించింది ? (1984 ఢిల్లీ ) 
రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌, కార్యాలయం ఎప్పుడు [ప్రారంభింపబడింది? (1956 జులై1న ) 
భారతదేశంలో ఇంకా చలామణిలో ఉన్న అతి పురాతన వార్తా పత్రిక ఏది ?అది ఎప్పుడు స్థాపింపబడింది ? 


(బాంబే సమాచార్‌ (గుజరాతీ పత్రిక) 1822లో ) 


81 


